త్ర 22536, 
మహాభారత ధర్మశాస్త్రము" ! 
శాంతి, అనుశాసనిక పర్వములు ఉ సదనసతు 


కని (బ్రహ్మా తిక్కన సోమయాజి రచించిన ఆం(థ మహాభారతభాగమును 
అనుసరించి వ్రాసినది 


రచయిత 


కవిశేఖర, భారతీ ప్రసన్న కొండేపూడి సుబ్బారావు 


ప్రచురణ 
(ప్రసన్న భారతీ (గ్రంథమాల 


47-10-5, ద్వారకానగర్‌, విశాఖపట్టణము 580 016, 
ఆం. (ప. ఇండియా 


Abridged Prose version of 

"Santi - Anusasanika Cantos 

from the great Epic. Maha Bharata 
మహాభారత ధ ర్మశా (నశ్రము 

శాంతి, అనుశాసనిక పర్వములు- 


పచురణ 2001 
(పతులు 750 


మూల్యము. రు. 100/- US. $ 20/- 
సర్వస్వామ్యములు (గంథకర్తవి 


ఈ [గంథమునుండి ఎవ్వరును 
ఏ భాగమును పునర్ముద్రింపరాదు. 


ప్రాప్తి స్థానము 
47-10-5, ద్వారకానగర్‌ 
విశాఖపట్టణము - 16 


ము(ద్రణ 
మై ర War 


LMR 1 నట! 






- విశొఖు 


మహాభారత ధర్మశాస్త్రము 
శాంతి, అనుశాసనక పర్వములు జ వచనము 
తొలి పలుకు 


మహాభారతమున గల శాంతి, అనుశాసనిక వరులు రెంటీని సామాన్యులకు గూడ 
తెలియు నట్టు సులభమగు భాషలో వ్రాయుట యందు నాకు ప్రేరణ కల్పించిన విషయమును, 
ఈ రెండు పర్వములలోనున్న విశేషములు (ప్రజలకెందులకు కావలయును అను అంశమును 
గూర్చియు ఈ మాటలు వ్రాయుచున్నాను. కవి బ్రహ్మ తిక్కన సోమయాజి (వ్రాసిన భారత 
భాగములోని యీ రెండు పర్వముల ననుసరించి ఈ గ్రంథము వ్రాయ బడినది. 

ప్రభుత్వ ఉద్యోగమునుండి 1974లో నేను విరమణ నందినప్పటినుండియు, నా చిన్ననాటి 
భాషా భ్యాసమే |ప్రోత్సాహముగ ఎన్నియో పద్య గద్య గ్రంథములను వ్రాసితిని. ఇవియన్నియు 
చాలవరకు ధార్మికములే. అయినను ఏదియో యింకను జనుల జీవనమునకు ప్రయోజనకరమైన 
(గ్రంథము (వాయవలెనని తలంపు గలిగినది. నా మనస్సు మహాభారతముపై పడినది. మహాభారతము 
సర్వధర్మ సారము. అది ధర్మశాస్త్రము, వేదాంతము, నీతి శాస్త్రము, మహాకావ్యము అన్నియులదే, 

వ్యాసభగవానుడు సంస్కృతమున వ్రాసి లోకక్షేమమున కందించిన పంచమవేదమది. 
మొత్తము 18 పర్వములు 94,756 శ్ఞోకములు గలది. దానిని తెనుగున వ్రాసిన వారు నన్నయ, 
తిక్కన, ఎట్టా ప్రగడ మహాకవులు. మహాభారతమున శాంతి, అనుశాసనిక పర్వములు అతిము 
ఖ్యమైనవి. ఈ రెండు పర్వములలో సంస్కృతమున శ్లోకములు 26525, తెనుగున 5241 గద్య, 
పద్యములున్నవి. ఇహపరసుఖ సాధకులకు మానవ జీవన పరమార్ధము నెటీగించు ధర్మములు 
నీతులు ఇందున్నవి. ఇందులేనివి మణీ యెచ్చటను లేవు, 

మహాభారతమున ఎందులకు చదువవలయును. చదివి నందులకు ఫలమేమి? ఒక్క 
మాటలో చెప్పవలయునన్నచో ఉత్తమ మైన మానవ జన్మను పొందినందులకు అన్ని వృగ్ణముల 
వారు, అన్ని వృత్తులవారు, పరిపాలకులు (పూర్వమున రాజులు) (ప్రజలు, ఎట్ట సద్వర్హనమున దైన 
ందిన లోక వ్యవహారమునందును ఆధ్యాత్మిక సాధన యందును ప్రవర్తించి ఎట్టు జన్మమును సార్ధక 
మొనరించు కొనగలరో ఆ విషయములన్నియు స్నష్టముగ ఇందున్నవి. ఇవి యెల్లరును తెలిసికొని 
ఆచరింపవలసిన జీవన ధర్మములు. భారతమునందున్న ప్రధాన విశేషమిది. ఈ ధర్మములాచ 
రించుట వలన |ప్రతివ్యక్తియు తన్ను తానుద్దరించుకొని సమాజమునకు ఉపయోగము కాగలడు. 

శాంతి, అనుశాసనిక పర్వములు గి"ప్పు ధర్మశాస్త్రము. ప్రస్తుత గ్రంథమునందా పర్వము 
లందలి విశేషములు క్టుప్తముగ వ్రాయబడినవి. ఎందేని భావలోపముగాని, దానికి తోడు అచ్చు 
తప్పులును కనుపడవచ్చును. సహృదయ పాఠకులు తెలియ జేసినచో సవరించుకొందుము. 


(గంథారంభమున నున్న (ప్రస్తావనలో మహాభారత (ప్రాధాన్యము విపులముగ వివరింపబడినది. 
బహు వ్యయ ప్రయాసలతో ప్రజోపయోగము కొజకు సంతరింపబడిన ఈ గ్రంథమును 

ఆంధ్ర ప్రజలాదరించి అందలి ప్రయోజనము నందగలరని విశ్వసించుచున్నాను. 
సంఖ 


కృతజ్ఞత 


మహా భారతమునందలి శాంతి అనుశాసనిక పర్వములు మానవునికి ఇహపర 
సౌఖ్యములను చేకూర్చు ధర్మ శాస్త్రములు. సామాన్యులకు కూడ తేటతెల్లమగు 
నట్టు సులభమైన వచనములో వ్రాయబడిన ఈ (గ్రంథము, ఉదారులు, సద్గుణ సదా 
చార వర్తనులు, సంపన్నులు, భగవద్భక్తి తత్పరులు, అయిన (శ్రీ) ఉప్పలపాటి అప్పల ' 
నరసింహరాజు గారొసగిన ద్రవ్య సహాయమున ముద్రింపబడినది. పూర్వమునుండియు 
ఆంధ్ర రాజన్యులెందజో సాహిత్యపోషకులై ఆంధ్ర భారతికి చేసిన సేవ నిరుపమాన 
మైనది. ఆ కోవలో వచ్చిన పారే (శ్రీ నరసింహ రాజుగారు. ఎన్నో విధముల ఎన్నో 
సంస్థలకు సహాయమొనర్చిన వదాన్యులు వీరు, (శ్రీ, కృష్ణ పరమాత్మ (శ్రీ, రాజుగారికి 
వారి కుటుంబ మెల్లరకు సంపూర్ణ ఆయురారోగ్య సంపదలిచ్చి ఎల్లవేళల రక్షించును 
గాక యని నా ప్రార్ధన. 
వారు, వారి సతీమణి కలిసి యున్న ఛాయాచిత్రము 3 గౌరవ పూర్వకముగ' 
ఈ వెనుక పుటలలో ముద్రింపబడినది. 


మధురవచస్వి, ప్రవచన శిరోమణి, ఉభయ వేదాంత ప్రవర్తకులు, మహా పండి 
తులు మహా పౌరాణికులైన (శ్రీమాన్‌ (శ్రీ, భాష్యం అప్పలాచార్య స్వామి వారు, నివే 
దనము అను పెర ఈ గ్రంథమునకు (వ్రాసియిచ్చిన ఆశీః పూర్వక అనుగ్రహ వాక్యము 
లిందున్నవి. ఇతః పూర్వమే నా పొత్తము లెన్నింటికో ఆ ముఖములు వ్రాసి యిచ్చిన 
మహనియులు వారు. ఆరోగ్య మంత బాగుగా లేకున్నను నా విన్నపమును మన్నించి 
ఈ భూమికను వ్రాసి యిచ్చిన (శ్రీ) మాన్‌ అప్పలాచార్య స్వామివారికి నా హృదయ 
పూర్వక కృతజ్ఞతలు తెలియ జేయుచున్నాను. 

ఈ గ్రంథ రచన సందర్భమున, తమ సహాయమునిట్లూనర్చి ఎంతయో '్రోత్సా 
హము నొసగిన (శ్రీ) ఉప్పలపాటి అప్పల నరసింహ రాజుగారికిని, (శ్రీమాన్‌ (శ్రీ) 
భాష్యం అప్పలాచార్య స్వామి వారికిని మజీయొకసారి నా కృతజ్ఞతాభివందనములు 
సమర్పించుచున్నాను. 

కొండేపూడి సుబ్బారావు 
(గ్రంథకర్త. 


iv 








లం 
న్‌ 
న. 


"పాసు 
OE 
Af 


x. 


జ 


అ 
A 


తో 


నీలోయకు చేసిన కనిక్యులు వారి సతీమణి 
ప్పలపాటి అప్పలనరసింహరాజుగారు శ్రీమతి రాధాయమ్మగారు 


IVA 


నివేదనము 
శ్రీ భాష్యం అప్పలాచార్యులు 


మాన్య శ్రీ కొండేపూడి సుబ్బారావుగారు “మహాభారత ధర్మశా(స్త” మను 
పేరున వ్రాసిన శాంతి అను శాసనిక పర్వములు వచన (గ్రంథమును చదివి ఆనందించితిని. 


శ్రీ సుబ్బారావుగారు మహాకవి. వారి మనోభావములో ఆ భారతి సర్వదా 
విహరించు చుండును. వారి హృదయమునుండి వెల్వడిన భారతి సుప్రసన్న. ఆర్ష 
సంస్కృతికి వారెన్నో (గ్రంథములు సమర్పించిరి. రామాయణ ఉత్తర రామాయణ 
భారతములు, కృష్ణ భాగవత దేవీ భాగవతములు, గీతామృతము, వేంకటేశ్వర 
కర్ణామృతము ఈశృరార్పణము మున్నగు పెక్కు పద్యకావ్యములు, విజయగీత, పరమేశ్వరి 
భక్త మందారము వంటి వచన కావ్యములు, ఎన్నో శతకములు అనువాదములు బహు 
సంఖ్యగా వారి లేఖిని నుండి వెల్వడినవి. హనుమ వారి ఆరాధ్య దైవమై వారి నుండి ఒక 
మహాకావ్యము హనుమ(త్రబంధము వెలయింపజేసికొనినాడు. వీరి కావ్యములు 
పెక్కింటికి తిరుమల తిరుపతి దేవస్థానము వారి (ద్రవ్యసహాయవమేకాక, పెక్కు సంస్థల 
నుండి పురస్కారములు లభించినవి. కవిశేఖర, మధురకవి, భారతీ ప్రసన్న, ఆం(ధ్రదండి 
అభినవపోతన మున్నగు ప్రసిద్ధ బిరుదములతో ఆం(ధ్ర ప్రజానీకము వారిని గౌరవించినది. 
వారు ఆర్ష ధర్మమునకు చేసిన సేవ ఆపరిమితము. 


భారతము పంచమవేద మని (ప్రసిద్ది నొందినది. (ప్రత్యక్షము చేతగాని 
అనుమానము చేతగాని తెలియని దానిని తెలియచేయునది వేదము. వేదయతి ఇతి 
వేదః ఎటిగించునది అని అర్థము. మనము మానవులమై జన్మించినను, జ్ఞానము 
కలవారమే అయినను దేనిని పొందవలెనో ఎట్టు పొందవలెనో, అట్టి జ్ఞానమును 
(ప్రసాదించిన వేదములో (ప్రధానమైన వర్వములనుండి మనమెణుగగలము. 
భారముకలదిగనుక భారతము అనిపేరు. ఆ భారమే విజ్ఞాన భారము. దానిని ప్రధానముగ 
మనకందించినవి భారతములోని శాంతి అనుశాసనిక పర్వములు. ఆర్షవాజ్మియములోని 
రహస్యము లెన్నియో ఇందు పొందుపటుపబడినవి. సామాన్య ధర్మములు తెలిసి కొనుటకు 
గాని, విశేష ధర్మములు తెలిసికొనుటకుగాని ఈ పర్వములే ఆధారము. 


మనము తెలిసికొననలసినదేది. తెలియజేయు సాధనమేది. తెలిసికొనుటకు 
ఆటంకమేమి. తెలిసికొని నందువలన ఫలమేమి. ఈజ్ఞానమును పొందుతానెనరు? అను 
విషయములనెరుంగ జేయునది వేదము; దాని రూపాంతరము భారతము. దానిలో శాంతి 
అనుశాసనిక సర్వములను తెనుగులో కవిబ్రహ్మ తిక్కనగారు పద్యగద్య రూపమున 
అందించిరి. ఈ పర్వములను తెనుగు వారికి సులభముగా బోధపడునట్టు నచనమున 
వ్రాసిన భాగ్యము శ్రీ సుబ్బారావుగారిది. తెనుగులోనున్నను తిక్కనగారి భాష మనకు 
సులభగ్రాహ్యము కొదు. దానిని తేటతెల్లనుగు తెనుగులోనికి తెచ్చి ఆంధ్ర పాఠక 
లోకమునకు అందించి మహోవకారము నొనర్చినారు శ్రీసుబ్బారావుగారు. ఇది 
అసామాన్యమైనపని. 


మిగిలిన మహాభారత పర్వములు వ్రాయుట ఒక యెత్తు 'శాంతి అనుశాసనిక 
పర్వములు [వ్రాయుట ఒకయెత్తు' ఈ పర్వములు అంతఃకరణ నైర్మల్యమును కలిగించి 
మానవులు సన్మార్గమున ధార్మికముగ (ప్రవర్తించుటకు సాయపడును. ఈ రెండు 
పర్వములలో ఏ ఒక్క అంశమును వదలి పెట్టకుండ సులభమగు తెలుగు భాషలో 
వ్రాసి, అనుబంధముగా శ్రీ విష్ణు సహస్రనామములు గూడ చేర్చుట ఈ (గ్రంథమున 
ఒక ప్రత్యేకత. ఇట్టి మహా (గ్రంథమును తెలుగువారికందించిన మహోపకారులు శ్రీ 
సుబ్బారావుగారు. వారు చేసిన మహోపకారమునకు ఆంధ్రదేశము బుణపడియున్నది. 
ఇతర (గ్రంథములెన్న్‌ (వ్రాసినను, ఈ రెండు పర్వములు [వ్రాయనిచో మానవ జీవితమున 
చిత్తశాంతి ఏర్పడి ఆత్మ దర్శనము చేయుట సాధ్యపడదు. అట్టి భారతములో 


మహోదాత్తమైన రెండు పర్వములను తెనుగు వారి కందించిన శ్రీ సుబ్బారావుగారు 
ధన్మజీవనులు. 


నాకు వారిని గూర్చిగాని, ఆ పర్వ్పములను గూర్చిగాని వ్రాయుటకు అధికారము 
లేక పోయినను వారి (గ్రంథములు నాకు ప్రేరణ నిచ్చిన ఈ కొద్ది మాటలతో కృతజ్ఞతను 
తెలియ జేసికొను భాగ్యము లభించినది. 


శ్రీ సుబ్బారావుగారు దీర్హ ఆయురారోగ్యములతో ఎందరికో ఆదర్శ భూతులై 
తమ సద్వర్తనముచే ఎందరికో మార్గదర్శకులుగా నిండుగా నూరెండ్డు ఉండునట్లు శ్రీ 
సీతారామచంద్ర (ప్రభువు అను(గ్రహించుగాక అని ప్రార్హించుచున్నాను. 


vi 


నుహాభారత ధర శ్రశౌస్త్రము 


శాంతి అనుశాసనిక పర్వములు * వచనము 


విషయసూచిక = పుటలు 
తొలి పలుకు 111 
కృతజ్ఞత IV 
విరాళదాతల చిత్రము IVA 
నివేదనము vV-vi 
శాంతిపర్వము / విషయసూచిక Vii - ix 
నతి X 
(ప్రస్తావన 1-4 
శాంతిపర్వము 5-158 
ప్రథమాశ్వాసము 5-24 


ధర్మరాజు సందేహము, వ్యాస నారదాది మునుల ఉపదేశము (పుట 
5-9) శంఖుడు లిఖితుడు కథ. రాజ దండనము (10) రాజ ధర్మము 
నెటిగిన రాజులు శ్రీకృష్ణుని ఉపదేశము13, సువర్థష్టీవి కథ. దురాశకూడదు 
(15) ధర ధర్మములు ప్రాయశ్సిత్తము (16) అపేయములు, 
అభోజ్యములు, దానమునకు అనర్హులు (18) పాండవులు హస్తినకేగుట 
19. వమాయోా(బ్రావ్మాణుడు చార్వాకుడు చచ్చుట 21. 
ధర్మరాజు పట్టాభిషేకము (21) 
ద్వితీయాశ్వాసము:- 25-52 

ధర్మరాజు భీష్ముని కడకేగుట (25) భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట 
(26) పరశురాముని చరిత్ర (28) భీష్ముని ధర్మోపదేశ (ప్రారంభము 
(32) రాజ ధర్మము (34) రాజ (ప్రవృత్తి (36) దండనీతి (37) వైన్యుని 
చరిత్ర (38) వర్ణాశ్రమ ధర్మములు (39) మాంధాత చరిత్ర (40) 
జనులు అచరింపవలసిన ధర్మములు (41) శత్రువుల నణచుట. పాలనా 
ధర్మములు (42) పురోహితుని ప్రాముఖ్యము (45) కుబేరముచికుందుల 
సంవాదము (45) ఎట్టి మంత్రి కావలెను (48) పాలకుని ధనార్జన 
మాంధాత హితవు (50) యుద్దనీతి (51) 


Vil 


తృతీయాశ్వాసము :- 53-78 


యుద్దమునకు తగిన కాలము (53) సుజన దుర్జన విచక్షణ; పులి 
నక్కల కథ (56) సౌఖ్యమెట్లబ్బును కార్యనిర్వహణ (58) దండనీతి 
(59) ధర్మార్హ కామములు శీలము (60) ఆశను నివారించు విధము 
(62) ధనార్జనము (62) రాజులు (ప్రజలు (63) శత్రుని[గ్రహము పిల్లి . 
ఎలుక కథ (64) ఎవరిని నమ్ముట (65) ఆపత్సమయమున ఆహారము. 
విశ్వామిత్రుడు చండాలుడు (67) శరణాగత రక్షణ. బోయవాడు గువ్వపిట్ట 
(68) తెలియక చేసిన పాపము (70) ఆర్త జనరక్షణ (70) బూరుగు 
చెట్టు వాయువు (72) లోభము. దమము తపము సత్యము (72) 
అరిషడ్యర్గములు (73) జీవనభృతి (74) ఖడ్గ ప్రభావము (75) ధర్మార్థ 
కామముల తారతమ్యము (76) కావలసినవారు అక్కరలేనివారు (77) 
ఉపకారికి అపకారము నాడీ జంఘుని చరిత్ర (77) 


చతుర్జాశ్వాసము వం 79-101 


దురాశ కూడదు. (79) మేధావి - సత్యము (80) ధనికులు పేదలు 
(80) సద్గతి (81) పంచభూతోత్పత్తి (82) వర్ణాశ్రమాచార (క్రమము 
(84) ఆశ్రమ ధర్మములు (84) ఇహపరములు (84) ఆచార విధులు 
(84) అధ్యాత్మ విద్య (85) జపవిధి కౌశికుడు (87) జ్ఞాన యోగము 
(88) మాయ (89) కృష్ణుని మాహాత్మ్యము. విష్ణు మంత్రము (89) 
మోక్ష మార్గము (92) కాలచక్రము (93) స్వప్షములు (95) పంచశిఖుని 
. ఉపదేశము (95) భోజనము వ్రతము (96) కలిమి లేములు ఇంద్ర 
ప్రహ్లాదుల సంవాదము (97) ఇంద్ర బలిసంవాదము. లక్ష్మీ భ్రంశము 
(98) ఇంద్ర సముచి సంవాదము (99) కాలప్రభావము (100) 


పంచమాశ్వాసము వల 102-131 


పురుషుని సంపద (102) ముక్తి దొరకు ఆచారము (103) జన ప్రియుడు 
(103) కాలమానము (104) సృష్టి ప్రళశయములు (105) (బ్రాహ్మణుల 
విధులు (105) దానగుణము (106) సాంఖ్యము (106) భూతకోటి 
(108) పరబ్రహ్మ (ప్రాప్తి శుకునకు వ్యాసుని ఉపదేశము (107) కర్మ-కర్మ 
పరిత్యాగము (108) నైష్కర్మవిద్య (108) ఆంతర్యాగము (109) ఇంద్రియ 
నిగ్రహము (109) మృత్యు విధము" (110) సదాచారములు (111) కార్య 
'నిర్యవాణము. నిదానము (113) నేరన్థుల కు శిక్ష (114) 
గృహస్థ ధర్మము సన్యాసము (114) వేదములు-ప్రమాణము (116) 


Vili 


నైష్కర్మ విద్య (108) అంతర్యాగము (109) ఇంద్రియ నిగ్రహము 
(109) మృత్యు విధము (110) సదాచారములు (111) కార్య 
నిర్వహణము. నిదానము (113) నేరస్థులకు శిక్ష (114) గృహస్థ 
ధర్మము సన్యాసము (114) వేదములు - ప్రమాణము (116) 
ధర్మార్థ కామములు (116).హింస - అహింస (117) ముక్తి 
మార్గము (117) దురాశ (118) కాలము (118) శీలము 
మోక్షము (119) రాజ భావము. పరమ పదము (119) ఏష్ణు 
మహిమ (120) వృత్రామరేంద్రుల యుద్దము. ఇంద్రునకు బ్రహ్మ 
హత్య (121) శుక్రుని జన్మ (124) పరాశర గీత : సద్ధర్మము 
వృత్తులు, తపము, చతుర్వర్గ తారతమ్యము హింస అహింస 
(124) పరవుగతి (126) హంసగీత (127) సాంఖ్యము 
యోగము (129) పూర్వజన్మ జ్ఞానము 131. 


షష్టాశ్వాసము : - 

క్షర - అక్షర స్వభావము (132) జన్యములు మోక్షతత్వము 
అధ్యాత్మ అధిభూత- అధిదైవతములు (136) మరణ సూచక 
ములు (137) పరము- సరస్వతీదర్శనము (138) గృహస్టునకు 
మోక్ష ప్రాప్తి (139) శుకునకు వైరా గ్యోపదేశము. శుకుని జన్మ 
(141) పరమ పద సిద్ది. నారద నారాయణులు (145) విష్ణు 
మహిమ (146) భగవన్నామ మములు (149) శివకేశవుల కలహము 
(451) నరనారాయణులు నారదుడు (151) ఎకా౦తిక 
ధర్మము- వేదవ్యాసులు (154) ఉత్తమ ధర్మము సూర్యుని 
మహిమ. ఉంఛవృత్తి (155). 


అనుశాసనిక పర్వము - పుటలు 1-125 


. విషయ సూచికకు 158వ పుట తరువాత చూడుడు 


నతి 


భూరి తపో విశేష మహిమోజ్జ్యల మూర్తి, సనాతనార్గ సం 
స్మార మహామనస్వి, మనుజావళికిన్‌ సుఖశాంతి హేతువౌ 
భారత ధర్మ నిర్వచన భారము నూనిన మౌనియున్‌ మహా 
భారత కర్త, వ్యాస భగవానుని కంజలి బెట్టి యొక్కెదన్‌. 
వేదనిగూఢధర్మపదవిన్‌ సుగమ మొనరించి, బ్రహ్మసూ 
(త్రోదయ తత్పదర్శనమధు ద్రవసారము పంచిపెట్టి, సం 
పాదిత భక్తిభావపరమార్దము లైన పురాణ వాజ్మయ 
స్వాదువులన్‌ జగత్తున కొసంగిన వ్యాసమహర్షికిన్‌ నతుల్‌. 
అలనన్నయ్యయు, తిక్కయజ్వయును ఎజ్జున్నార్యు డాం (ధ్రోక్తిని 
ర్మల దుగ్దాబ్దులు, వేద శాస్త్ర వివిధార్టజ్హాన సంపత్సుధీ 
విలసన్మూర్తులు వ్యాస భారతము నుర్విన్‌ తెల్లు తీయమ్ములం 
దలరంజేసిన వాజ్మహేశ్వరులు సాం ద్రస్వచ్చ కీర్తీశ్వరుల్‌. 
పాలకులెట్టు న్యాయపరిపాలన చేయుటయో, సమాజ మే 
చాలున ధర్మజీవనము సల్పుటయో వచియించు విద్య కా 
వాలము భారతాగమము, భవ్యగుణ ప్రతిబోధనమ్ములై 
(గ్రాలుచు నున్న వం దిహపరార్థ ఫలమ్ములు, ధర్మ మార్గముల్‌. 
మనుజాలకున్‌ ధరి(త్రిని సమంచిత జీవన ధర్మమార్గపున్‌ 
వినుత విధానమున్‌ దెలుపు విశ్వజనీన విధమ్ము భారత 
మ్మునకును మిన్నయైన పరమోత్తమ (గ్రంథము కానరాదు, దీ 
నిని విని, యెల్లరున్‌ జదివి నేర్వదగున్‌ భువి జీవనార్టముల్‌. 


ఆ వాల్మీకియు వ్యాసమౌనియును దివ్య (ప్రాభవుల్‌ భారత 
క్యావఖ్యాతికి మూల కారణులు, లోకకేమ కార్యైక దీ 

శావేశ ప్రథమాన మూర్తులు, జగత్‌ సంపూజ్యు లామౌని రాట్‌ 
సేవా సంస్మృతి కీపురాణ రచనల్‌ చిహ్నమ్ములై పాల్ఫుతన్‌. 


క్క 


(శ్రీరస్తు 
శ్ర మహాభారత ధర్మశాస్త్రము 
మహాభారతము - శాంతి, అనుశాసనిక పర్వములు 
(ప్రస్తావన 

శ్రీమద్భారత భూభాగము సత్కర్మములకు నిలయమైన పుణ్యభూమి. వర్ణా 
(శ్రమ నియమాచరణకు స్థానమయిన ధర్మక్షేత్రము. కులపర్వతములలో నొకటియు 
అతి ముఖ్యమైనదియు అగు మేరువునకు దక్షిణ మందున్న జంబూద్వీపమున గల ఈ 
భరత వర్షము, శైల కానన నదీ కాంచన మణి మయా ది ధాతు సంపన్నను. సర్వ ప్రకృతి 
సంపత్‌ సమృద్దము. మనువు మొదలు మహా మహీపతులెందరో (ప్రజలను కన్నబిడ్డలుగా 
ఏలి కీర్తిగాంచిన ప్రసిద్ద దేశము. వేద శాస్త్రజ్ఞులు, నిస్సార్థులు, త్యాగపురుషులు అయిన 
బుషీం(ద్రులు కవీంద్రులు ఉద్భవించిన పవిత్ర భూమి. వేదోపనిషద్దర్మము లాధా 
రముగ వారు వ్రాసి భారత (ప్రజకందిచ్చిన పురాణములు, కావ్యములే ఈ నాటికిని 
భారతీయ సంస్కృతికి మూలాధారమై మానవ ధర్మ మెట్టిదో సర్వ ప్రంచమునకుచాటి 

చెప్పిన జ్ఞాన భాండారములు. 
సూర్య వంశీయులు వంద్ర వంశీయులు అయిన చక్రవర్తులు రాజులు, 
రారాజులు ఎందరెందరో వేదోపనిషద్దర్మముల ననుసరించి న్యాయ మార్గమున ధరణి 
నేలి ప్రఖ్యాతి వడసిరి. సాక్షాత్తు నారాయణుడే ఈ భూమిపై అనేకావతారములనెత్తి 
ధర్మమునకు వోని జరిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించిన కథలున్నని. దేవి, 
కాళీ దుర్గా రూపములను ధరించి దుష్ట రాక్షసులను దునుమాడిన వరి(త్రలున్నవి. 
దేవతా వ్యవస్టలో ఇంకెందరెందరో ఘన కార్యముల నిర్వర్తించిన సందర్భములున్నవి. 
దైవ స్వరూపులేమి, వక్రవర్తులేమి ఇతరమహా పురుషులేమి, వారు చేసిన పనుల వలన 
వారి వర్తనము వలన చూపిన నీతులు ధర్మములు, బుషులు కవులు వారు రవించిన 
గంథములందు తెలిపిరి. వ్యాస మహర్షి మానవులకు సుబోధకములుగా నుండు 
నట్టు వేదములను నాలుగు భాగములుగా వేరు చేసినాడు. మహా పురాణములను 
పదునెన్మిదింటిని రచించినాడు. చంద్ర వంశమున జన్మించిన పూరువు భరతుడు, 
కురు, పాండువు మున్నగు మహా రాజులు హస్తిన రాజధానిగా ఈ భరత వర్షము నేలిన 
రాజ వతంసులు. అందు ధృతరాష్ట్ర పాండు భూపతులు సోదరులు. ధృత రాష్ట్రుని 
సుతులు దుర్యోధనాదులు నూర్గురు కౌరవులు, పాండు రాజు కుమారులు ధర్మరా 
జాదు లయిదుగురు పాండవులు. ఈ కౌరవ పాండవుల చరితమే మహా భారతి 
గ్రంథము. ఇది బహుపురాణ సముచ్చయముగా కీర్తికెకినది. వ్యాస మహర్షి ఎవరో 


కాదు. కౌరవ న. తాతయే. తాను స్వయముగా విని కని వ్రాసిన వరిత్రమీ 
భారత పురాణము. 


మహాభారత ధర్మశాస్త్రము 





కౌరవులు దుష్ట స్వభావులు. పాండవులు న్యాయవర్తనులు. ఇరువురును 
దాయాదులు. న్యాయముగ పాండవులకు రావలసిన అర్హరాజ్యము నీయక దుర్యోధ 
నుడు వారిని అష్టకష్టముల పాళ్లేసే మాయ జూదము నందోడించి వనవాసమున 
కంపెను. పం[డైెండేడ్డు వనవాసము, ఒక యేడజ్ఞాత వాసమున అన్ని బాధలు పాం 
డవులు సహించిరి; వనవాసమునుండి తిరిగి వచ్చి తమరాజ్య భాగము తమకిమ్మని 
దుర్యోధనునకు వార్త నంపిరి. తుదకు అయిదుగురన్నదమ్ములకు అయిదూళ్ళు చాలు 
ననిరి. విష్ట్రవ తారుడయిన (శ్రీ, కృష్ణుడే రాయబారము జరిపినాడు. ఆ ప్రయత్నము 
విఫల మైనది. ఫలితము ఇరుతెగలకును మహా యుద్దము కురుక్షేత్రమున జరిగినది. 
అదియే మహా భారత యుద్దము. చతురంగ బలసమేతములయిన ఏడక్షౌహిణులు 
పాండవ బలము. ఏకాదశక్షౌహిణులు కౌరవ సైన్యము. 


పాండవ మధ్యముడు వీరాధి వీరుడు అయిన అర్జునునకు (శ్రీకృష్ణుడు రథ 
సారథిగా సంగ్రామము నడచినది. ఇరుతెగల సైన్యములు పోరిపోరి నశించిరి. కౌరవు 
లెల్లరు మడిసరి. పాండవులకు విజయమల్బినది. కాని అది యెట్టి విజయము. పెద్దలు, 
పిన్నలు, బంధువులు మిత్రులు పరివార మెల్లరు తన మూలమున గదా రణ నిహ 
తులైరని ధర్మమూర్తి యగు ధర్మరాజు మనస్తాపము చెంది దురంత దుఃఖము నందెను. 
దుర్మార్గులగు వైరుల నణచినాడు. హస్తినాపుర సామ్రాజ్య సింహాసనము నెక్కి ధరణి 
నేల వలసిన తరుణము. ఈతనికీ విచారమేలయని బంధువులు మిత్రులు బుషులు, 
తుదకు కౌరవుల పక్షమూని నేలగూలి శరతల్పగతుడైన జ్ఞానయోగి, తాత భీష్ము 
డును ఎన్నియో నీతులను కర్తవ్య ధర్మములను బోధించి శాంతపరచిరి. ధర్మజుని 
మనస్తాపముడిగినది. సామ్రాజ్యాధిపతియై తన సోదరులు నలువురితో కలసి ప్రజా 
శ్రయోదాయకముగ మహినేలెను. భీష్ముడు ధర్మజునకు ఉపదేశించిన జీవన ధర్మ 
ములు నితులు శాంతి అనుశాసనిక పర్వములందున్నవి. భారతము నందు ముఖ్య 
ఘట్టుములగు ధర్మోపదేశములీ పర్వములందున్నవి. 

మహా భారత ప్రశస్తి యెట్టిది? ఈ మహా గ్రంథమును వ్యాసమహర్షి సంస్కృత 
భాషలో వ్రాసెను. ఈ (గ్రంథము (ప్రపంచము నందనేక భాషలలో అనువదింప బడి 
నది. ఆం(ధ్రదేశమున రాజ మహేంద్రి రాజధానిగా (క్రీ.శ 11వ శతాబ్దమున రాజ్యమే 
లిన రాజరాజ నరేంద్రుడు తన యాస్ట్రాన కవియగు నన్నయ భట్టారకునిచే వ్యాస భారత 
మును తెనుగు జేయించెను. ప్రారంభించి మొదటి రెండున్నర పర్వములనే వ్రాసి 
నన్నయ దివంగతుడయ్యెను. తరువాత రెండు వందలయేండ్లకు దక్షిణాంధ్రమున 
నెల్టూరు చోడ అధిపతి మనుమసిద్ది యాస్థానముననున్న కవిబ్రహ్మ తిక్కన తుది 
పదునైదు పర్వములను తెనుగొనర్చి మహా కీర్తి మంతుడయ్యెను. ఈ శాంతి అను 


న గ 





ప్రస్తావన 





శాసనిక పర్వములు తిక్కన కవీంద్రుడు వ్రాసిన భారత భాగములోనివి. మూడవ పర్వము 
అరణ్య పర్వములో నన్నయ (వ్రాయగా మిగిలిపోయిన కొంత భాగము ఎట్టా (ప్రగడ 
పూరించెను. అద్దంకిరాజధానిగ కొండవీటి నేలిన వేమారెడ్డి ఆస్థాన కవి ఎజ్జ్రా ప్రగడ (14వ 
శతాబ్దము). ఇట్టి ఆంధ్ర భారతమునకు రూపరేఖలు దిద్దిన వారీ కవిత్రయము. 
ప్రపంచమున ఇంతటి గొప్ప (గ్రంథము, మజియొక్కటి లేదు. భారతమును తెలుగు 
వారికిచ్చిన బుషి కల్పులీ మువ్వురు కవులును. భారతమునకు గల ప్రశస్తి యెట్టిదో 
ఆదికవి నన్నయ భట్టారకుడు6 (ప్రారంభమునందొక పద్యమున వ్రాసినాడు. 


ఆ పద్యమే యిటనుదహరింప బడినది. పద్యార్థము సుబోధకమే. 


స ధర్మతత్వజ్ఞాలు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విదులు వేదాంత మనియు, 
నితివిచక్షణుల్‌ నీతి శాస్త్రం బని, కవి వృషభులు మహా కావ్యమనియు, 
లాక్షణికులు సర్వలక్ష్య సం(గ్రహ మని, యైతిహాసకు లితిహాసమనియు, 
సరమ పౌరాణికుల్‌ బహు పురాణసముచ్చయం బని మహింగొనియాడు చుండ, 


వివిధ వేద తత్త వేది వేదవ్యాసు( 

డాదిముని పరాశ రాత్మజుండు 

విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై 

పరంగు చుండ. జేసె భారతంబు. 

మహాభారత మనగా ధర్మశాస్త్రము, వేదాంతము, నీతిశాస్త్రము, మహాకావ్యము 

ఇతిహాసము, పురాణముల సమూహము, సర్వలక్ష్య సంగ్రహము అన్నియు అదే అనిన 
పొగడ్తగన్నది. కర్త వ్యాసమహర్షి కేవల విష్ణు సమానుడు. సర్వజన జాతికి సంబంధించినది 
అయిదవ వేదమేయిది. ఇది మహా భారత ప్రశస్తి సాటిలేని మహాగ్రంథము. ఇంతేకాదు, 
మానవాభ్యుదయమునకు వలసిన ధర్మము లిందున్నవి. ఇందులేనిది విశ్వమున 
మరియెచ్చటను లేదు. అందుచేతనే విశ్చజనీనము అనగా సర్వజనులకు హితవైనది 
అనినారు. ఎంత గొప్పతనము! 


శాంతిపర్వము 6 ఆశ్యాసములు 286 పుటలలో మొత్తము 3093 గద్య 
పద్యములకును, అనుశాసనిక పర్వమును 5 ఆశ్వాసములు 201 పుటలలో మొత్తము 
2148 గద్య పద్యములకును ఈ (ప్రస్తుత (గ్రంథము సంక్షిప్త వచన రూపము. 


చదువరులు ఇందుగల ఒక ముఖ్య విషయమును గమనింపవలయును. మహా 
భారతమున శాంతి అనుశాసనిక పర్వములు చాల ముఖ్యమైనవి. అన్ని వర్గముల వారికిని 
వలయు జీవన ధర్మము లిందున్నవి. మానవ జన్మ సర్వోత్తమమైనది. తమ జన్మములను 


3 








మహాభారత ధర్మశాస్త్రము 


సార్ధకమొనరించి ముక్తిని పొందుటకు, సముచితమైన ధర్మములు సదాచారము, చిత్తశుద్ది, 
శాంతి, శమదమనియమ నిష్ట అందతికిని సమానమే అందజికిని కావలసినవే. 


ఇవిగాక శాంతిపర్వమున రాజధర్మము, రాజనీతి, పరిపాలనా(క్రమమున రాజులకు 
వలయు లక్షణములు |ప్రధానముగ చెప్పబడినవి. భారతము ద్వాపర యుగమునాటి కథ, 
ఈనాటి (క్రీశ, 18,19 శతాబ్దముల వరకును భరతవర్షమున రాజులే పాలకులు, వారికి 
చెప్పిన ధర్మములు ఇప్పటి (ప్రజాప్రతినిథులయిన పరిపాలకులకు అన్వయించు 
కొనవలయును. అనుశాసనిక పర్వమున జనులకు సర్వవృత్తుల వారికి దైనందిన . 
వర్తనమునకు హితములైన ధర్మములున్నవి. 


ఆనాడు వర్ణాశ్రమ ధర్మములు ముఖ్యము. ఈనాడు అవి సడలి వివిధములైన 
వృత్తి విద్యలతో సమాజము నడచుచున్నది. ఇదియంతయు (ప్రవృత్తి మార్గము. ఇహలోక 
(ప్రవర్తనము. 


ఇవిగాక, పరమ పద (ప్రాప్తికి కావలసిన ఆధ్యాత్మిక చింతన, యోగ సాంఖ్య 
ఎధానముల నివృత్తి మార్గములిందున్ననవి. 


ఇట్లు ఇహపర సుఖములు మానవుడెట్టు పొందగలడో అవి యన్నియును కల 


సంపూర్ణ ధర్మశాస్త్రము, శాంతి అనుశాసనిక పర్వములు. 


తాను సర్వ ధర్మవిదుడైనను, భీష్ముడు తానెటీగినవి వినినవే కాక ఎందటో 
మునులు, మహాత్ము ఎ చెప్పినవియు కథారూపమున నుడివెను. అవి ధర్మ విషయములను 
తేటతెల్లమొనరించుటకే. ఏ మునియో తానుపదేశించిన ధర్మమును గూర్చి నుడివిన 
నియమనిష్టలు మతీయెక ధర్మోపదేశమునకును ఆవశ్యకములై చెప్పవలసివచ్చును. వానిని 
సూక్ష్మముగ పరిశీలింపవలయునే గాని, పునరుక్తియని కొట్టి వేయరాదు. ” 


శాస్త్రపరమగు సాంకేతికపదములు మధ్యలో తరుచుగ వచ్చుచుండును. వాని 
వివరణము గూడ ఆ పాఠములయందే కలదు. 


సార్వ జనీనము శాశ్వతము విశ్వ (శ్రేయోదాయకమగు నీ మహాభారత ధర్మ 
శాస్త్రమును పఠితలు (శ్రద్ధాభక్తులతో చదివి అందున్న ప్రయోజనములందుదురుగాక. 


కొండేపూడి సుబ్బారావు 
(గ్రంథకర్త 


I 


4 








వ se కా టక మివ పతా. జతుల 


మహాభారత ధర్మశాస్త్రము 
శాంతి పర్వము - ప్రథమాశ్వాసము 
(శ్రీకృష్ణుడు, వ్యాస నారదాది మునులు చేసిన ఉపదేశము : 
ధర్మరాజు సందేహములు 


భారత మహా సం గ్రామమున దుర్యోధనాదుల నెల్లరను దునుమూడి ధర్మ 
రాజు లబ్ద విజయుడైనాడు. భార్యతో సోదరులతో నేగి గంగా తీరమున జ్ఞాతి 
జనులకు యథా విధి శ్రాద్ధ కర్మల నొనర్చి ఒక నెలపాటు అచ్చటనే విడిదియున్న 
సమయమున, కణ్యాది మహా మునులు తమ శిష్య గణముతో వెంటరా నార 
దుండే తెంచి ధర్మజుడొనరించిన అర్ర పాద్యాది సద్విధులకు సంత్పప్పుడై అతనితో 
“ధర్మరాజా! మహా బాహుబల సంపన్నులయిన నీ యనుజులు భీమాథ్జునుల 
సాయమునకౌరనవుల నోడించి సామాజ్యమును చేజిక్సించుకొ నావు. నీ యభిలాష 
ఫలించినది'' అనగనే ధర్మరాజొకింత చిన్న బుచ్చుకొనిన మొగమున ''మౌనీంద్రా! 
ఇదియేమి సంతోషము? ఆత్మీయులను, కుల పెద్దలను, పోగొట్టుకున్నాను. అనుగు 
కొమరులు (ద్రౌసదేయులు అభిమన్యుడును రణ రంగమున (ప్రాణము లర్సించినారు. 
మరియొక పెద్ద దుఃఖ భారమే ఉన్నది. [శాద్ద విధులారంభమగు సమయమున 
మాజనని కుంతి వచ్చి కర్ణుడు సూర్య వరమున తన తొలి చూలనియు తొల్టోల్త 
వానికి కర్మవిధి నెరవేర్చుమనినది. ఆ మాటవిని నా గుండె తల్లడిల్లినది, అన్న 
గారిని చంపించిన దుష్టమతిని, ఆయనను జూచినపుడెల్ల నాకేదో అనురాగ భావమే 
యుండెడిది. కర్ణుడు సూతుడెట్టయి నాడు, ఆతని మరణమునకు మూలము 
లయిన, శాపము లెట్లు సంభవించినవి. ఈ వివరములు వినగ్‌"రెద'' నని పొంగి 
పారలు కన్నీరు దుడుచుకొనెను. 


నారదుడంతట “ధర్మజా! జరిగిన దంతయు విధి విధానము మజుచి 
పొమ్ము. దీనికై యింత మనస్తాపము కూడదు. ఇక కర్టుని విషయమా, నిజముగ 
నతడు మహా తేజస్వి, నిరుపమాన శౌర్య ధూర్వహుడు. ఆతని చరిత్రము 
వినుము, వీరాధి వీరుడయ్యు కర్టుడెన్నియో అగచాట్ల పాలయి యాతని మృతి 
కాతడే కారణమైనాడు. 


కుంతి భోజుడను నృపతి పెంచుకొనిన కొమరిత కుంతి. దుర్వాస మహా 


ముని ఆ రాజు నింటికి వచ్చిన సమయమున కుంతి ఆ మునికి పరిచర్య చేసినది. 
వ్‌ ్త 








మహాభారత ధర్మశాస్త్రము 


తనకు జరిగిన పరిచర్యకు దుర్వాసుడు సంతృప్పుడై కుంతికొక మంత్రముపదే 
శించెను. ఆ మంత్ర ఫలమున కుంతి సూర్యుని ప్రత్యక్షము జేసికొని సూర్య 
తేజస్వియైన పుత్రుని కనినది. ఈ బాలుని పుట్టుక వలన కుంతికి కన్యాత్వ భంగము 
లేదని సూర్యుడు వరమిచ్చి చనెను. ఆ శిశువు పుట్టుకతో డనే కాంచన కుండల 
ములుండుటచే కర్టుడైనాడు. పుట్టుకతో కవచమును-వచ్చినది. తన కన్యాత్వ భం 
గమునకు భయపడి కుంతి ఆ పసికూనను ఒక తొట్టెలో పెట్టి నదిలో విడువగా, 
ఆ పెట్టె నదిపై దేలుచు బోయి ఒక సూతునకు దొరకినది. ఆతని భార్య రాధ ఆ 
ముద్దుపాపని అల్హారు ముద్దుగా బెంచి పెద్దవానిని జేసెను. అతడు రాధేయుడై 
నాడు. తాను స్వయముగ మహా తేజో వంతుడు. మీ అయిదుగురు సోదరుల 
పేరు ప్రఖ్యాతులు, సద్భావము విని అసూయ జెంది [ద్రోణుని వద్దకేగి బ్రహ్మాస్త్ర 
ముపదెశింపుడని ప్రార్ధించెను. హోమ (వ్రతుడైన వి(ప్రునకు, సుక్ష (త్రియునకు 
గాని తాన స్రోపదేశము చేయనని ద్రోణుడు తిరస్కరించెను. పగపడి కర్ణుడు పర 
శురాముని వద్దకేగి తాను భృగువంశ బ్రాహ్మణుడనని అనృత మాడి అన్ని విద్యలు 
(బ్రహ్మా, స్త్రమును పొందెను. ఆ యుద్ద విద్యాభ్యాసమున కర్ణుని బాణము తగులగా 
ఒక విప్రుని గోవత్సము మృతి జెందెను. ఆ విప్రుడు కోపించి ఓ వీరాధమా నీ 
యెదుట నున్నదేదో నీవు చూడకున్నావు. యుద్దసమయమున నీ రథ చక్రము 
భూమియందు క్రుంగిపోవుగాక అని శాపమిచ్చెను. ఒకనాడు పరశురాముడు తన 
శిష్యుడగు కర్ణుని తొడ యందు తలనుంచి నిదుర బోవ ఒక దుష్ట కీటము వచ్చి 
ఆ తొడను కరచినది. ఆ ప్రదేశము రక్త సిక్తమై పరశు రామునకు మెలకువ వచ్చి 
యిదేమని అడుగగా తమకు నిద్ర భంగమౌనని మిమ్ములను మేల్కౌలుపలేదు, 
అనిన కర్టుని మాటలకు కినిసి ఆ గురు సత్తముడు కర్ణా! విఫ్రున కింత సహనము 
ఉండదు, నీవొక విప్రుడనని అనృతమాడి నావద్ద శిష్యునిగ జేరినావు. ఈ యప 
చార ఫలముగ నేనిచ్చిన అస్త్ర శస్త్రములు నీకు అక్కు యగునపుడు నిష్పుల 
ములగునని శాపమిచ్చి పంపెను. కర్ణునికికనేమియు తోచక దుర్యోధనుని జేరి తన 
యుద్ద ఏద్యా లాభములు జెప్పెను. కళింగ రాజపుత్రి శుభాంగి స్వయంవర సమ 
యమున తక్కిన రాజ పుత్రుల నోడించి దుర్యోధనుని మన్ననలందుకొనెను. 
జరాసంధుని కూడ న్‌ డించి అతని నుండి మాలినీ నగరమును గొన్న వీరుడు 
కర్ణుడు. మీకును కౌరవులకును యుద్ద మాసన్నమైనది. కర్ణుని శౌర్యమునకు 
భయపడి వి(ప్రవేషమున అర్ధియై వచ్చి ఇం(దుడాతని కవచ కుండలములను భిక్ష 


శాంతి పర్వము య ఆశ్వా- 1 
గా గొనెను. ద్యూత సమయమున, ధర్మరాజా! కర్ణుడు మంచి చెడ్డ లెరుగుక |ద్రౌప 


ది నవమానించి దుర్భాషలాడెను. దుష్టులగు దుర్యోధనాదుల వీడి మీ పక్షము 
జేరి గౌరవము నందుమని తల్లియగు కుంతియు, (శ్రీ), కృష్ణుడును ఎంతయో 
చెప్పిరి. కర్ణునికా సదుపదెశము చెవికక్కలేదు. ఏది యెట్టున్నను అర్జునుడు మహే 
ం|(ద్ర మహేశ్వర వరములందుకొనిన వీరుడు. (శ్రీకృష్ణుని చెలిమి యున్నది. ఈ 
మహత్త్వముచే భీష్మ ద్రోణ కర్ణాదుల నిర్ణించి నీకు రాజ్యమొసానని నారదుడు 
నుడివి తనదారి నెగెను. 


ధర్మరాజీ మాటలన్నియు వినెను. తన ఆత్మ వేదన యెక్కు వయ్యినే గాని 
తగ్గలేదు. ఇదియంతయు కుంతి తన రహస్యము దాచినందువలన కదాయని కోపించి 
సమీపముననున్న కుంతిని బిలిచి స్త్రీల కెన్నడును రహస్యము గోపన మనునది 
లేకుండుగాక యని శపించెను. 


ధర్మజుని మనస్తాపమున కంతులేకుండెను. ఉభయ పక్షబంధు మిత్ర కోటుల 
మరణంబునకు దానుగదా కారణంబను తలంపు మనమున కలంత గ్‌”లుప అధ్జు 
నుని జూచి, సోదరా! ఆత్మీయుల నెల్ల జంపుకొనిన వెనుక మనకేల యీ రాజ్యము. 
దుర్యోధనుని దుష్టత్వమును సైరింప జాలమిచే యింతకీడు మూడినది. వారి 
చావుతో ఆ కోపముడిగి ఈ శోకము నన్నావరించినది. రాజ్య పరిగ్రహణ వాంఛ 
గదా నన్నీ పాపమునకు దించినది. దానిని వదలు కొనుటే పాప నిర్మూలమునకు 
మార్గము. ఈ రాజ్యమును మీరేలుకొనుడు. నేను భిక్షావృత్తి జీవింతును లేక 
అడవుల తపస్సానరింప పోదుననిన మాటలు అర్జుననకు ఆశ్చర్యము కలి గింపగా 
నతడు, రాజేం[ద్రా! నరపాలురు శత్రువులనోడించి దేవతలను తృప్తి నొందింతురు 
గదా పూర్వ నృపతులు దిలీప నృగ నహుష అంబరీషులిట్టి వారేయని నుడువుట 
విని, భీముడన్నను జూచి, అన్నా నీవు ధర్మమూర్తివి వేద విజ్ఞత నెణీగిన వాడవు 
క్షాత్ర ధర్మము వీడి విపినములందు తపస్సునకేగుచో నీవెనుకన వచ్చు మమ్ములను 
లోకులు వెణ్ట్రులని నిందింతురు. నీరాజ్య-పాలనము కర్మ హీనత్వము నందవల 
దనెను. 


అంతట మరల నర్జునుడు, సోదరా వినుము నేనొక కథను నుడివెదను. 
ఒకప్పుడు కొందరు (బ్రాహ్మణులు తమ విహితాచారములు అనుష్టానములు వీడి 
తపస్సునకై అడవులకేగుట జూచి ఇంద్రుడు పక్షియై వచ్చి మీకేల నయ్యా! ఇపుడీ 
తాపస వృత్తికి సన్యాసమునకిది కాలము కాదు ముందు మీ బ్రాహ్మణ ధర్మము 


7 


___మహాభారక ధర్వకాత్తుము ఎ 
నిర్వర్తింపుడు. అందువలన పరమార్ధమున్నది. లేనిచో అకాల వర్తనమున గృహస్థ 
సన్యాస ధర్మములు రెండును చెడి (భ్రష్టులగుదు రనగా ఆ విప్రులు తమ అవివే 
కమును వీడి వెనుక కేగిరి. 

పిమ్మట నకులుడును చేతులు మోడ్చి అ గ్రజుముందునకు జని, నరనాధా! 
భీకర సం(గ్రామమున. రిపుల నడచిన వాడవు నీకీయుమ్మలి కమ్మేల, నాలుగా[్ర 
మములందును గృహస్థ ధర్మము ముఖ్యమైనదిగా పెద్దలు నుడువుదురు. ధర్మ 
యుద్దమున శత్రువులను నిర్హించిన వాడవు. అందులకు దగిన దాన ధర్మాదులొ 
నర్భి ధన్యతను గాంచుటుడిగి భైక్షుక తపో వృత్తి గైకొనుటుచితముగాదు. మాకు 
తల్లి, గురువు, దైవము నీవే. నా పలుకులను సైరింపుమనియెను. 

తమ్ముల పలుకులు విని ధర్మ రాజూరక యుండుట గని ద్రౌపదియు వినయ 
మూర్తియై ముందునకు వచ్చి, మనో వల్లభా! నీకన్నను తెలిసిన వారలెందును 
లేరు. నీకొరకు పలు పాట్లు బడి వైరుల ద్రుంచి రాజ్యమును నీకర్సించిన నీయనుజుల 
కింత వేదన కల్లింత్తురేల. పృథివీ పతులు విష్ణ్యంశ సంభూతులు. దండార్డుల 
దండించి, ప్రజలకు హితముగ పొలనమొనర్చుట వారి ధర్మము. కౌరవులు నన్నెన్ని 
యగచాట్ల పాలొనరించిరో మీరెణుగుదురు గదా. వారికిల్ళిషమే వారిని ధ్వంసము 
చేసినది. దుర్మార్గుల యెడల రాజు చూపదగిన దండనీతి అహింస గాదు. దుష్ట 
శిక్షణము హింస కానేరదు. హరి హరులు, ఇంద్రుడు కుమార స్వామి మున్నగు 
వారిట్ట దుష్ట నిర్మూలనము గావించుట తమరు విన్నారు కదా. కావున దుర్మార్లు 
లగు శత్రువర్గమును (ద్రుంచి కైకొనిన ధరణిని ధర్మయుతముగ పాలించి, లోకము 
నందు గల మీకీర్తిని నిలుపు కొనుడు.'” అనిన మాటలు వినియు ధర్మరాజు తన 
మనసు మార్చుకొనక మౌనముగ నుండుట గనునించి భీముడు మరల లేవగా 
వారిసంభాషణ మిట్టు సోగెను. 
భీముడు : అగ్రజా! తమముందు మేమేమి చెప్పగలము. మొదటి నుండియు కష్ట 
పడిన వారము మనము. మన రాజ్య భాగము నపహరింప జూచిన వారు వారు. 
వారికి తగిన బుద్ది చెప్పి గడించినది విడచి మీరే వేవియో విరాగ భావములతో 
వెడలినచో ప్రజలు మిమ్ము దుర్చల మనస్కుడందురు. మమ్ములను మరింత హీన 
ముగా జూతురు. 
ధర్మరాజు : భీమా! నా మార్గము మంచిదైనపుడు నాకు సంశయమేల. మహా 
రాజైన జనకుడేమనెనో తెలియునా, ఈ రాజ్య సుఖములతో మనశ్శాంతి లేదు 


సన్యాసినై బయటికి పోవుదును. అని నిశ్చయించెను, నా కింకను సందేహమేల 
అట్లే నేనును చేయుదును. 








శాంతి పర్వము - అశ్వా- 1 





అర్జునుడు : జానౌను సోదరా, జనకుడట్టు బయలుదేరగా వారిదేవెరి అడ్డువచ్చి 
చెప్పిన మాటలు గూడ జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆమె యిట్లనినది ''రాజేంద్రా! 
అన్నియును తెలిసిన వారు మీరేదియో సన్యాసము, విరాగము అనుచున్నారేమి. 
విచిత్రముగా నున్నది. తుదకు సన్యాసియు భిక్షకొరకు గృహస్థు వద్దకు రావలసి 
నదే కదా. నరపతులును తమ క్షాత్ర ధర్మము నవలంబించి, న్యాయపరిపాలనము 
చేయవలెను. వేద విదులు గూడ తమ మనుగడకు మీ యాశ్రయము పొంద 
జూడగా మీరు మీ విహిత ధర్మము విడచి యేగుదు ననుట ఉచితము కాదు. ఈ 
ఆలోచన మానుడు.”'” ఇవి ఆమెనుడివిన మాటలు. 


ధర్మరాజు : అర్జునా ఒకమాట వినుము. వేదములు కర్మ |ప్రధానములు. వైరాగ్య 
ముమోక్ష ప్రదము. కలుషమైన జీవనము వలన సద్గతులు రావు. జ్ఞానులుపదేశిం 
చిన శమము దమము అనగా కర్మేంద్రియ విషయ నిగ్రహము శాశ్వతానంద దాయ 
కములు. వివేకుల మాగ్గమిదియే. భీముడు వాయునంశజుడు నీవు ఇంద్రునంశ 
గలవాడవు. మీరిర్వురు స సంగ్రామ విద్యా విశారదులేగాని తత్వజ్ఞున మ మతులు గారు. 

తత్త్వ వేదియే శాశ్వత శాంతి కాముకుడు. 


అంతట అచట నున్న దేవస్థానుడను ముని ధర్మజుంజూచి, మానవ నాధా! 
అర్జునుడనిన మాటు సముచితము. ధనార్హన (శ్రేయో దాయకము. అది భోగ విలా 
సములకు పోవుచో దోషము, దాన ధర్మ యాగాదులకైనచో న్యాయ మార్గము. 
నీవనిన యోగారోహణము (క్రమముగ రావలయును. విహిత కర్మానుష్టానము 
మొదటి మెట్టు. హరుడు సర్వమేధ మొనర్చినాడు. యజ్ఞ పూజ్యులు. ధర్మ 
పాలనము జరిపి కదా దిక్సతులు, పెక్కుమంది నృపులు సార్ధక జన్ములైరి. ఇం 
ద్రున కొకనాడు బృహస్పతి ఉపదేశించినది వినుము. కామ (క్రోధముల ద్రుంచి, 
ఇం(ద్రియ నిగ్రహము కలిగి ఎవరికిని హాని జేయక ధర్మ పాలన మొనర్భుట ఉత్తమ 
మార్గము. అనిన మాటలు విని ఖిన్నుడైన యగ్రజుంజూచి మరల అర్జునుడు 
సోదరా! ధర్మజా! నీవు జగత్పూజ్యుడవు. రాజ ధర్మము నెజుపి దుష్ట శత్రువుల 
పరిమార్చితివి. ఈ కారణమున రణమున జచ్చిన వారును సద్గతుల నందిరి. నీ ' 
చింతకు కారణము కనుపట్టుదు. రాజ ధర్మము ననుసరించి నీ సామ్రాజ్యమును 
నీవు పాలించుకొను నుని చెప్పిన మాటలను విని ధర్మరాజు మౌనముగ నుండుట 
జూచి వ్యాసుడిట్లునెను. న | 








మహాభారత ధర్మశాస్త,ము 

పాండవా(గ్రజా! అర్జునుని మాటలు సత్యములు. నరపతులకు గృహస్థ 
ధర్మమే ముఖ్యము. అది వీడినచో ప్రజారక్షణ మెట్టు సాగును. దండనీతి వలన 
ముక్తి పథమందిన ఒక పార్టివుని కథ యున్నదని యిట్లు చెప్పెను. 

శంఖుడు - లిఖితుడు 
బాహుదా నదీ తీరమున' శంఖుడు లిఖితుడు అను విప్రవర్యులిరువురు 

అన్నయు దమ్ముడు నుండిరి. వారు సదాచారులు, ధర్మతత్పరులు. వారి ఆశ్రమ 
ప్రాంతములందు అనేక జాతుల ఫల వృక్షములున్నవి. ఒక చెట్టున ఆర (ముగ్గిన 
పండ్లను జూచి నోరూరి లిఖితుడొంటరిగ బోయి రెండు పండ్లను కోసి తినబోవు 
చుండగా అన్నయగు శంఖుడేతించి, ఈ పండ్లెక్కడివి ఎవరి అనుమతియు లేకుండ 
కోసితివి. ఇది దొంగ తనము. మహా దోషము. మన రాజవర్యుడు సుద్యుమ్నుని 
వద్దకేగి తగిన శిక్షననుభవింపుము నీ పాపము అంతరించు ననెను. ధర్మ తత్పరు 
డయిన లిఖితుడా మాటలకు తలయొగ్గి సుద్యుమ్నుని వద్దకు పోయి తన తప్పును 
చెప్పి తన రెండు హస్తములను నరకి వేయవలసినదని వేడెను. మొదట సందే 
హించి, లిఖితుని పట్టుదలకు అంగీకరించి ్రుద్యుమ్నుడాతని రెండు హస్తములు 
నరకించి తనరాజ కర్తవ్యమును నెరవేర్చెను. లిఖితుడు వెనుకకేగి తన మొండి 
చేతులను శంఖునకు చూప అతడు మిక్కిలి సంతోషించి తమ్ముడా నీవు మంచి 
పని చేసితివి. నీవనుసరించినధర్మమార్గము వలన మన కులమునకు కీర్తి తెచ్చితివి. 
రాజుకూడ చోరులను శిక్షించు కర్తవ్యమునెజపి ధన్యుడయ్యెను. (బ్రాహ్మణుని 
జంపుట, కల్టుద్రావుట, గురుపల్నిని కాంక్షించుట తమ సొమ్మయినను దొంగి 
లించుట మహా పాతకములు. దండన్నార్లములు. ధర్మము తప్పించుకొన వీలులేదు, 
నీ ధర్మము నీవు నెరపితివి, నదీ జలముల స్నానమొనర్చి దేవతలకు పిత్రులకు 
తర్పణమొనర్శ్భి శుచిర్చూతుడవగుమని పంపెను. లిఖితుడును అట్లే స్నానమొ 
నర్భి లేవగానే వికసించిన పద్మముల వలె తన చేతులెప్పటియట్లనున్నవి. లిఖితు 
డాశ్ళర్యపడి అన్నకు జూపెను. శంఖు డాతని ధర్మ దీక్షకు మెచ్చి, తన తపఃఫలమున 
యిట్లయినదని కూడ వచించి తమ్ముని దీవించి పంపెను. 

తన పలుకులు వినుచున్న ధర్మజునకు మరల వ్యాసుడిట్టనియె. ధర్మరాజా 
అర్జునుని మాటలు అంగీకార్వార్లములు. (ప్రజాపరిరక్షణ నీవును విడనాడక 


సేయుము. రాజనీతి దండనమునందే (ప్రజలు జాగరూకులై మెలగుదురు. ధరణి 
నేలి పెక్కు జన్నములొనర్పుము. 





10 





శాంతె పర్వము - ఆశ్వా- 1 


వనములందున్నపుడు నీ తమ్ములకెన్నియో వాంఛితములుండి యుండును. 
వారిని సంతృప్తి పరచు అవకాశము నీకు లభించినది. ప్రజల సంపాదనమునం 
దాఆఅవ పాలు కప్పముగా గొని కరుణ గలిగి పాలించుట పరమ పద ప్రాప్తినొసగును. 
భయ సంశయములు పోవును. కామ (కోధములతో గర్వించినడచు రాజునకు 
ప్రజలు సేయు పాపములంటును. పాపకర్ములగు శత్రువులతో సంధి దోషమగును. 
కౌరవ పతి తోడ సంధి కాలేదను విచారము మానుము. రాజులకు రణములు 
చెడ్డపను లెంత మాత్రమును కావు. మున్ను హయగీవుడు వైరి వర్గము నిర్హించి 
ధర్మ పాలనము నెజుపి ఉత్తమ స్టితి బడసెను. యుద్దమున చంపుటో చచ్చుటో; 
(ప్రజలను పాలించుట దుష్టుల దండించుట క్షత్ర ధర్మంబులు. హింస యను 
సందేహము విడచి అన్వీక్షకి త్రయి వార్త దండనీతి యను రాజ విద్యల ప్రవీణులగు 
వారి సహాయమున రాజ్యపాలన నెజపుము. 


ఇంతగా వ్యాసమహర్షి వచించినను ధర్మజుని సందియము విడినట్లు లేదు. 
దానిని గ్రహించి అర్జ్హునునకొకింత కినుక దోచినది. దానిని కప్పి పుచ్చుకొనుచున్నట్టు 
అతని మొగమే చెప్పుచున్నది. అవును, సర్వ కష్టములు పడి సామాజ్యమును 
సంపాదించి అన్నగారికిచ్చిన వీరాధి వీరులు భీమార్జునులు. వారికది సహజమే 
రాజ్య పాలన బాధ్యతలను విడచి పోదునని ధర్మరాజు తనపట్టు విడువక ఇట్లు 
వాపోయెను. 


తాతా! వ్యాసమౌనీం(ద్రా! మీ మాటలన్నియు మనసా వినుచున్నాను. 
అందలి విశేషములను (గ్రహించుచున్నాను. కాని నా మది నలమి కొనిన సందేహ 
ములు విడివడుట లేదు. నా బాధ మరి యొక సారి మనసు విప్పి చెప్పనిమ్ము. 


నేను కారణముగ ఎందటో (స్త్రీలు వారి పతులను సుతులను పోగొట్టు 
కొనిరి. రాజ్య భోగములతో నేను పరిపాలన సాగించుచో వారి వ్యధ మటింత 
ఎక్కువ చేసిన వాడినే కదా. పదపడి నా వైపు వారలకును ఎంతటి విపత్తు ఘటిం 
ప జేసితినో వినుడు. యుద్ద కారణమ్ముగనేను మజవజాలని అభిమన్యుడు, (ద్రౌపది 
కుమారులు మరణించిరి. (ద్రుపదుడు (ద్రుష్ట కేతుడు మరణించిరి. తండ్రి సుఖ 
మునకు తన సౌఖ్యము త్యాగము :చేసిన వాడు, నన్ను తొడలపై నిడుకొని 
లాలించినవాడు భీష్ముని నొప్పించితిని. అశ్వత్మామ చావక పోయినను ఒక చచ్చిన 
ఏనుగు మిషగా చచ్చెనని (ద్రోణునకు అనృత మాడిన గురు (ద్రోహిని. ఇంతకన్న 
పాపమున్నదా అన్నగారును మహాత్ముడు, మహాదాత, మహావీరుడు అయిన కర్ణుని 
చంపించిన దనుక నేను నిదుర పోలేదు. నేను గృహస్ట ధర్మము కొనసాగించినను 





11 


మహాభారత ధర్మశాస్త్రము 
అటు తండ్రిని, ఇటు వర్థిష్ణువులైన కుమారులను పోగొట్టుక్‌"నిన (ద్రౌపది గృహ 
భారమునెట్లు నిర్వహింపగలదు. మా సైన్య పరివారము ఏడక్షహిణులు యుగ్ధాగ్ని 
కాహుతియై నారే! ఇంతటి ఘోరమునకు కారకుడనైన నాకు గతులెక్కడివి. ప్రాయో 
పవేశమున ఆత్మ హత్య చేసి కొందును. నా దృఢ వ్రతమునకు అడ్డు రావలదు. 
నన్ను పోనిండు, పోనిండు అని యా మునీంద్రునకు నమస్కరించి ధర్మజు 
డూరకుండెను. | 

అంత వ్యాస మహర్షి కుమారా! ధర్మరాజా! నీవు ధైర్యవంతుడవు ఇంత 
శోకమెందులకు పొందెదవయ్యో. పుడమియందున్న వస్తు సముదాయమునకు 
ఒడుదుడుకులు సహజము సామాన్యమే గదా! మిత్రుల వలన సుఖము శత్రువుల 
వలన దుఃఖము అనునది మిథ్య. నిన్ను సుక్షత్రియునిగా (బహ్మా స్పజించి నందులకు 
నీ కర్తవ్యమును నీవు నెజపవలసి యున్నది. నీవు ఆసించినపుడు సుఖము వచ్చునా, 
వలదనుకొనునపుడు విషాదము పోవునా. రెండును జరగవు నుంచి చెడ్డలు, సుఖ 
దుఃఖములు, శీతోష్ణ వర్షములు, తరులతలు పూవులు పండ్లు, ఇవియవి యన 
నేల మనము జూచుచున్నవి అనుభవించుచున్నవి అన్నియు కాల కల్పితములు. 
పూర్వము సేన జిత్తు అను నృపుడు విధి వశమున శోకార్తుడై తుదకు జీవన సత్యము 
లెటీగి సజ్జన సన్నిధినిట్టు వచించెను. బుద్ది మంతుడు అశాశ్వతములగు శోకము 
నకు భయమునకు తావీయడు. విచారించినంత మాత్రమున కీడు ఆగదు. శాంతి 
గోరు జనులెప్పుడును ఇట్టి ద్వంద్వములకు తావీయక తమ కర్తవ్యమును విధి 
హితముగనెరవేర్తురు. అవివేకులీ విచక్షణ నెటుగక శోకార్తులగుదురు. 

ధర్మజా మరియొక ఉదాహరణమును వినుము, మున్నొకప్పుడు విదేహా 
ధీశుడగు జనకుడు బంధు వియోగమున శోకార్తుడై యిల్దువదలి పో నిశ్చయించు 
కనిన యప్పుడు అశ్మకుడు అను ముని సత్తము డేగు దెంచి యిట్లు బోధించెను. 
కాల వశమున గలుగు సుఖ దుఃఖములు మనుజుని మనస్సును, గాలి మబ్బులను 
తరుమునట్టు వెంటాడి లోగొనును. వీనిని తప్పించుకొనువాడు లేడు. ప్రపంచ 
మున అంతయు సుఖములు గలవాడు, అంతయు దుఃఖమయమైన వాడు లేడు. 
ఫరమ సుఖములుగాని, విచారములు గాని కాల వశమున వచ్చుచు పోవుచుండును. 
వైద్యుడెంత నేర్చుగల చికిత్స జేసినను రోగములు తగ్గకుండ |ప్రబలుట లేదా, 
ఆరోగ్య శ్నాస్త్ర మెణీంగిన వైద్యులకే వ్యాధులు వచ్చుట లేదా, ఇష్టైనిష్ట, (ప్రాప్తులు 

దైవ కృతములు వానికి కారణములనూహ్యములు. ఆత్మీయులు బంధు వర్గము 





12 





శాంతి పర్వము - ఆశ్య్వా-1 
ఎల్లకాలముందురా. జరామరణములను ఎవ్వడైన తప్పించుకొన గలడా. కావున 
శోకము విడచి కుల్తార్ల ధర్మంబును నిర్వర్తింపుము. కల్మష రహితము శుచి, సజ్జన 
సంగతి కలిగిన జీవనంబుత్తమము. అనిన మాటలు వినిన జనకుడు తాను పోవ 
లసిన త్రోవ గ్రహించి జగత్యూజ్యుడైన నృపాలుడు కాగలిగెను. 


రాజధర్మము నెజిగిన రాజులు 


ఇంతలో (శ్రీ)కృష్ణుడచటికి వచ్చెను. అందరును లేచి సముచిత మర్యాద 
లొనర్భి సుఖాసీను జేసిరి. అర్జునుడంత (కీకృష్ణుని జూచి బంధు మిత్రుల మర 
ణము కారణముగా ధర్మరాజు చింతా(క్రాంతుడై ఒక విరాగ మందుట తెలిపెను 
(శ్రీకృష్ణుడును ధర్మజుని మనో వైకల్యమునకు కలత జెంది, ధర్మజుని సమీపించి 
ఆప్యాయముగ నతని చేయి గ్రహించి మృదు భాషణముల నిట్లనెను. 

ఏమీ ధర్మరాజా! సర్వజన ప్రియముగ హస్తిన రాజ్య పట్టాభిషిక్తుడై (ప్రకా 
శించు సమయమున, సమరమున మరణించిన వారికై నీకీ విచారమేల. వారు వీర 
స్వర్గమున నున్నారు. నరనాధులకిట్టి విషమ భావము కూడదు. వారి విధి వారు 
నెరవేర్చ వలసినదే. ఈ పగిది విషాద మగ్నులయిన నృపతులు సృంజయ మరుత్తు “ 
సుహృత్తాదులకు నారదుడు నుడివి కర్తవ్య సుముఖులను జేసెను. అ కారణముగ 
(ప్రయోజన శూన్యమైన ఈ మనస్తాపమును మాని నీ వారి కెల్లరకు సంతోష 
కరముగనీ రాజ్యమేలుకొనుము. (ప్రజలను సుఖింప జేయుము. ఎవరికిని ఏదియు 
శాశ్వతము గాదు. మహా మహులైన పూర్వరాజుల చరితములను వినుము. 

మరుత్తుడను నృపతి హిమగిరి వద్ద సకల దికృతులకు సురలకు ప్రియ 
ముగ సంవర్త మహా ముని అధ్వర్యమున నెన్నియో యాగములొనర్చెను. ఆతడేడీ. 

సుహోకత్రుడను రాజు, తనకేటేట వరుణుడొసగు అపార ధన కనక రాశులతో 
భూసురులను పూజించి ఎన్నియో దాన ధర్మములు రాజ్ఞార్లక్రతువులొనర్చెను 
అతడును మడిసెను 

అందుడను రాజు హయ గజ గోగణములను, రత్నరచితాభరణములను 
విరివిగ దాన ధర్మములొనరించెను. శిబియను మహారాజు ఫాలాక్షుని యను గ్రహ 
మున అక్షయ ధనమును బడసి సప్త ద్వీపములందును శత్రువను మాటేలేక అనేక 
దానములొనర్చ్భి (ప్రజా రంజకముగ రాజ్యమొనరించెను. తండ్రి మాటవలన యౌ 
వన మందే అడవులకరిగి పెక్కు రక్కసులను జంపి జలధిపై వారధి గట్టి దశ 
ముఖ రాక్షసుని జంపి జనహితముగ రాజ్యమేలి అనేక అశ్వమేధములను అధ్వర 
13 








మహాభారత ధర్మశాస్త్రము 
ములను దశరథ రాముడు కావించెను. తన పూర్వులకు సద్గతులు లభించు కొరకు 
దివిజ గంగను భువికిందెచ్చి, ఇంద్రుడు మెచ్చిన పరాక్రమ వంతుడై భూరి దాన 
ములనేకములొవర్సి కీర్తి నందిన వాడు భగీరథుడు. అతనికీర్తికి మెచ్చి అచ్చరలు 
గంధర్వులు కీర్తించి నృత్యమాడ, మునులు సన్నుతింప, భూరి దానములొనర్చి 
ఇం(ద్రునికి నూరవ యజ్ఞమున యాగాశ్చమునిచ్చి ప్రఖ్యాతి గనన చ(క్రవర్తి దిలీపుడు. 
చిన్న నాటి నుండియు ఇంద్రుని ఆలన పాలన లంది పది రెండు వత్సరముల (ప్రాయ 
ముననే రాజ్య పాలకుడై రాజ సూయములు, అశ్వమేధములు జేసి దాన ధర్మ నిర 
తుడయిన రాజు మాంధాత. దేవదానవుల యుద్దమున రక్కసుల నుక్కడించి, 
వివిధములయిన యధ్వరంబుల్‌ " నర్ఫి తనకు మాలిన ధర్మంబులొనర్చి, శుక్రా 
చార్యుని అల్టుడై కీర్తి శాశ్వతుదైన సమ్రాట్టు యయాతి, తన్నెదిర్చిన వైరుల నణంచి, 
అభయము వేడిన వారిని రక్షించి, నిరంతరము ష్యడ్ర సోపేత భోజనములతో 
మునులను జనులను తృప్పులనొనర్చిన దాత అంబరీషుడు- వేలాది భార్యల వలన 
పెక్కుమంది పుత్రుల బడసి వారిని సద్వర్తనులుగా దిద్ది తీర్చి తానేగాక తన కుమా 
రులచే గూడ అనేక (క్రతువులు దాన ధర్మములు నెరవేర్చిన నుహనీయుడు శశి 
బిందు మహారాజు. అగ్ని నారాధించి ప్రత్యక్షముగావించుకొని వెద తత్వము అహింస 
శమము దమము మున్నగు సద్గుణములు బ్రహ్మ చర్యమును అలవరచుకొని 36 
యోజనముల వెడల్పు పొడుగు గల వేదికను మహా యాగము చేసి భూరి దానము 
లొనర్చి తన పేరు మీద గయయందు పవిత్ర వట వృక్షమును పెంపుచేసిన యతడు 
గయుడు. ఇరువదయిదుగురు వంట వారితో రేబవలు వచ్చిన వారికెల్ల ప్రతిగదుర 
భోజనంబు లిడి మహా సత్ర యాగమున సుర భూసురులను తృప్తి నొందించిన 
అన్నదాత రంతి దేవుడు. బాలుడై కణ్వాశ్రమంబున సింహ శార్టూలాది ఉగ్ర మృగ 
ముల బట్టి యాడించు మహా సాహసుడై, గంగా యమునా సరస్వతీ నదుల సమీ 
పమున అశ్వమేధాది క్రతువులొనర్చి భూరి దానములిచ్చిన పుణ్యుడు భరతుడు. 
పృథివిని చాలవరకు మిట్ట పల్లములు తొలగించి సస్యానుకూల సమతలము జేసి 
గోరూపయగు పుడమి నుండి పాడి పంటలు పండించి నానాధ్వరములొనర్చి తన 
రాజ్య మంతయు దాన మొనర్చిన ఘనుడు పృథువు. బ్రహ్మద్వేషులైన నృపతుల 
పరిమార్చి, ధర్మోజ్ఞలముగ ధరను పాలించి కాశ్యపునకిచ్చిన మహాత్ముడు పరశు 
రాముడు. ధర్మజా నేనిపుడు చెప్పిన వీరందరును,. రాజ ధర్మము నెణేగి రాజక 
ర్హవ్యముల జగద్విదితముగ నిర్వహించిన వారే. దుఃఖ (ప్రదములగు సంఘటనలు 
పొడమినను తమ కరణీయమును వదలక నిర్వర్తించిన వారే. వారెవ్వరును పుడ 
మిపై శాశ్వతులుగా లేరు. వారికీర్తి నలు దెసల (ప్రసరించి (ప్రకాశించుచున్నది. 
14 








అనా ఆన 


శాంతి పర్వము - ఆశ్వా-1. 





పర్వత నారదుల వృత్తాంతము సువర్ణష్టీని కథ 

(శ్రీ/కృష్ణుని వచనములందు కొంత ఆసక్తి జూపిన ధర్మరాజు సృంజయుని 
కుమారుడు సువర్గష్టివి పునర్ణీవుతుడైన కథ వినగోరగా నా పుండరీ కాక్షుడిట్టు 
ఉపన్యసించె. 

ధర్మజా! మొదటి నుండియు ఆ కథ వినుము. 

నారదునకు పర్వతుడు మెనల్టుడు. ఇరువురును కలిసి దేశాటన మారం 
భించిరి. ఒకరి రహస్యము నింకొకరివద్ద దాచ గూడదనియు, దాచినచో శాప 
మీయ సమర్ధత కలుగుననియు వారి నియమము. మార్గ మధ్యమున సృంజయ 
మహీ పతిని జూచి తగు సత్కారములంది అతని యనుమతి నచటనే కొన్ని నాళ్ళు 
వసించిరి. సృంజయుడు తన పుత్రిక సుకుమారిని వారి సేవకై నిర్దేశించెను. ఆ 
బాలిక యౌవన సౌందర్యమంతయు తనయందే యున్న అందకత్తె. అ పూర్వమైన 
యా బాలిక అణకువ అందము రెండును జూచి నారదుడామె యందు మరులు 
గొని, యా మన్మధ భాధను పర్వతునకు జొప్పుక తనలో తాను కుమిలి కృశించు 
చుండెను. తన దివ్య దృష్టిని పర్వతుడది గ్రహించి, నారదా! నాయెడ నీ యపరా 
ధమునకు పెండ్రియనంతరము వానరుడవగుదువని శపించెను. నారదుడు కోపించి 
నీవు దివ్యలోకార్డుడవు కావని పర్వతునికి ప్రతిశాపమిచ్చెను. పర్వతుడు తన దారి 
తానేగెను. సృంజయుడును నారదుని తపననెటిగి కు"తునాతనికిచ్చి వివాహమొ 
నరింప నా మునియు వానరముఖుడయ్యెను. సుకుమారియు తన దుర దృష్ట 
మునకు కలిగిన బాధ నణచుకొని తన పతివ్రతా ధర్మమును నెజువేర్చు చుండెను. 
నారదుండొక నాడడవికి బోగా పర్వతుండెదురై యిరువురును సమాధానపడి, 
ఒకరికొకరు తమ శాపములనుప సంహరించుకొనిరి. నారదుడు యథా పూర్వ 
రూప వంతుడై వచ్చిన కథ విని సుకుమారి పరమానందనము నందెను. 


ఇరువురి మునుల వరమున సృంజయున కొక పుత్రుడు జనించెను. ఆ 
బాలుని మూత్ర పురీష స్వేదాదులు బంగారముగా నుండుట నతనికి సువర్షస్టీవి 
యను పేరు వచ్చినది. ఈ విశేషము నలు దెసల ప్రాకినది. ఆ కుమారుడు అల్ప 
వయస్సులోనే మరణించునని పర్వతుడు నుడువగా సృంజయుడు మనస్తాపము 
ననుండుట జూచి నారదుడోదార్సి యా బాలుని యోగక్షేమములు తాను చూచు 
క”ందునని నుడివి మరల యా బాలునికి ఇం(దుని వలన భయమున్నది గాని బెగ 
డొందకుడని చెప్పి వెడలెను. బంగారము సులభముగ సంపాదింప వచ్చునని ఆశించి 





15 





మహాభారత ధర్మశాస్త్రము 
rr rr rrr rr Sr rr నకం 
రణములును ప్రాయళ్ళిత్తముగ నుడువ బడినవి. ధర్మజా నీకు సహజముగ ఆస్టికత్రా 


(శ్రద్దా వినయంబులున్నవి, అంతకన్నను రణ నిహతులయిన వారిని గూర్చి నీ యంత్ర 
కరణమున కరుణయు పశ్చాత్తాపము గల్లుట నీవు శుద్దుండ వైతివి. ఇక కురుక్స 
ల చూడామణీవై మహీ పాలనము నెణపుము. 
అపేయములు, అభోజ్యములు, అపా (త్ర పురుషులు 

పై జెప్పిన చేయరాని పనుల వంటివి మటికొన్ని యున్నవి. ధర్మరాజా! 
వినుము. (త్రాగరాని పానీయములు తినరాని పదార్ధములు, దానమిచ్చుటకు అర్హులు 
కాని పురుషులు, ఇట్టివే నిషిద్ద కార్యములు. 

అభోజ్యములు అపేయములు- గుజ్హపు పాలు, ఒంటె పాలు, గాడిద పాలు 
త్రాగరానివి. (స్త్రీ పాలు, గోవు ఈనిన పదిదినములలోని పాలు, ప్రేత కర్మల అన్నము 
జాతమృతాశౌచ అన్నము తినరానివి; తలవరి, కులట, (స్త్రీ వలన (బదుకు వాడు 
పూవులమ్ము వాడు, జూదరి దానమిచ్చుటకు అర్జులు కారు పూవులమ్ము వాని 
యన్నము, మద్యముతో కలిసినది మాంసమును తినరాదు. అతిథి పితృ దేవతలకు 
పూజలయిన తర్వాతనే గృహస్థులు భుజింప వలయును. 

అపొత్ర పురుషులు అనగా అయోగ్యులు, దుర్హనులు. ఇట్టి వారికి దాన 
మిచ్చుట తప్పు. దాతకును అపాత్ర దానము కీడొనరించును. పుచ్చుకొను వాడర్షుడై 
శాస్త్ర విధిగ చిత్త శుద్దితో చేసిన దానము ఇచ్చు వానికి పుచ్చుకొనువానికిర్వురకును 
మేలు. ఆట పాటల బ్రతుకు వారు, హాస్యగాడు, దొంగ, పిచ్చివాడు త్రాగుబోతు, 
అవయవ హీనుడు దుర్వ్యసనుడు నపుంసకుడు తప్పుడు మాటలు చెప్పువాడు, 
వేదాలు చదువనివాడు, కులవృత్తి చేయని వాడు, దానమునకు అనర్జులు. దీనులు, 
పెద్దలు, ఆపద నున్న వారును దుర్గుణములు కలవారైనను దానమునకు అనర్హులే, 
అనర్జులకిచ్చిన దానము వ్యర్ధము. బూడిదలో పోసిన నేయి వంటిదే. కావున దాన 
బుచ్చునపుడును మంచి చెడ్డలు చూచుట ధర్మ విధులలో నొకటి. ధర్మజా, అన 
వసరముగచింతా క్రాంతుడవయిన నీకు సంక్షేపముగా నీతి మార్గంబులుపదేశిం 
చితిని. వీనిని తెలిసికొని నీ కర్తవ్యమును నీవు నిర్వహింపు మని వ్యాసమహర్షి తన 
(ప్రసంగము వినిపించెను. 

శ్రీకృష్ణుని ఉపదేశము వ్యాసుని మాటలు అంతకంతకు ధర్మజుని మన 
సున నాటినవి. అందున్న ధర్మము, లోక కర్తవ్యముల యెక్క ప్రాముఖ్యము అవ 
గతమైనది. విప్పారిన మొగము నందొక యింత హర్షము దోప వ్యాస మహర్షిని 
ననన 





శాంతి పర్వము - ఆశ్వా- 1 





చూచి, తాతా, నీ యుపదేశముతో నాకు కొంత కనువిప్పైనది. అయినను ఒక 
విషయమును విశదముగ వినవలయునని యున్నది. దయ యుంచి ఆలకింపుడు. 
నాకేమో రాజ్యము ధర్మచర్య పరస్పర విరుద్రములని తోచుచున్నది, ఏ విధముగ 
ధర్మ మార్గమవలంబించి రాజ్య తంత్రము నేవిధముగ దోషము లేకుండ నిర్వర్తింప 
గలనో సెలవిండు. వర్ణాశ్రమ ధర్మములు ఆపద్దర్మమును గూర్చిగూడ వినదలతు 
నని నుడివెను. (శ్రీకృష్ణుడు నారదుడు మున్నగు తక్కు వారికిని ధర్మజు మాటలు 
సంతృప్తి కరముగ తోచినవి. వ్యాసుడు నరేంద్రా! నీకు వలసిన విషయములన్నియు 
వచించుట కర్టుడు నేడు రణభూమియందు శరతల్పగతుడయిన శాంతనవుడొ 
క్కడే మహా శాంత మూర్తి త్యాగధనుడు రాజ్య తంత్ర సర్వజ్ఞుడు వేదవేదాంత 
ధర్మవేది. మీ చిన్ననాటి నుండియు అనురాగముతో మిమ్ము పెంచి విద్యలనేర్సిం 
చినవాడు. ఇంతేకాదు చ్యవన మార్కండేయ వసిష్టాది మహా మునుల నుండి ధర్మ 
(ప్రపంచమును తెలిసికొనిన వాడు అని నుడివినంత. 


ధర్మరాజున కొక్కింత వునసున ముల్హునాటి నట్టైనది. అయ్య, 

మునీంద్రా! కృష్ణా! ఉత్తమోత్తముడు భీష్ముడెక్కడ నేనెక్కడ. కృత్రిమ సమరమున 
నా మహాత్ముని గూల్ఫ్బితిమి. బహు బంధు వధ పాతకము నా తలపై నున్నది. నా 
మొగమెట్టు ఆతనికి చూపగల్లుదును. నాకు ధర్మంబుపదేశింపవే యని యడుగ 
గలనాయని నుడువ, (శ్రీకృష్ణుడు ధర్మజా! ఎందులకిట్లు నీకు నీవు కట్టడులను 
పెట్టుకొనుచున్నావు. ధరణేజనులు వర్షమును కోరునట్టు, నీ తమ్ములు, విప్రులు 
నినుగోరుచున్నారు. కృపా దృష్టితో వారి వాంఛితము సఫలమొనర్పుము. ఇదియే 
నీకిపుడు పరమార్ధమైన కర్తవ్యము లెమ్ము. భీష్ముని కడకేగుదము. ఈ మార్గమే 
నీకు అభ్యుదయ (ప్రదము. అనిన న వచనములతో ధర్మజుని సందేహ 
నివృత్తి యైనది. మొగము కలక బాసి, భానూదయ సమయ కమలమువలె 
వెలిగినది. ధర్మజుడు అటనున్న మునీం/(ద్రుల కెల్లరకు , శ్రీకృష్ణునకును వందన 
ములాచరించి ఆశీస్సుల నందెను. ప్రక్కనున్న తమ్ములును ద్రౌపదియు సంతోష 
పరిపుల్లవదనులై ధర్మజునకు మైక్కులాచరించిరి. వ్యాస నారదాది మునులు మటి 
యొకసారి వారికి తమ శుభాకాంక్షలను తెలిపి వెడలిరి. 


ధర్మారాజు బంధుమిత్రులతో హస్తిన కేగుట 
విజయ హర్షమున పాండవులు హస్తినా పురమునకేగు ప్రయత్నములు పూర్తి 
యయినవి. భరత వర్షమున నున్న రాజు లెల్లరును మణి హేమ, కుంజ రాశ్వములు, 
19 








మహాభారత ధర్మశాస్త్రము 





నూత్నాంబర భూషణమ్ములు, కానుకలు దెచ్చి ధర్మరాజును సబహుమానముగ్గా 
దర్శించిరి. పదునారు ధవళాశ్వముల బూన్చిన రథమును సర్వ లాంఛనాలంకృత 
మొనర్చి కొనివచ్చిరి. భీముడు సారథ్యము వహించి, ఛత్రమును అర్జునుడు ధరించి, 
నకుల సహదేవులు చామరములు బూని సేవలొనర్చు రథముపై ధర్మరాజు ఆసీను 
డైన ఆ రథము అగ్ని పంచకము (ప్రకాశించు పవిత్ర వేదివలె భాసిళ్లైను. గాంధారీ 
ధృత రాష్ట్రలొక ప్రత్యేక రథమున నుండిరి. (క్రీ కృష్ణ సాత్యకులు, యయుత్సుడు, 
కుంతీ (ప్రముఖ కురు, స్త్రీలు విదురుడు వారివారి అందలంబుల నారోహించిరి. 
రాజు లెల్లరును తమతమ సేనలగూడి వెనుక వరుస నుండిరి. కులగురువగు 
ధౌమ్యుడు తక్కువి(ప్రవర్యులును శుభ ముహూర్త క్షణ మరుదెంచగానే ధర్మరా 
జును వేద స్వస్తి వచనములతో నాశీర్వదించిరి. హస్తినకు పాండవుల విజయ 
(ప్రయాణ మారంభమైనది. సముద్ర ఘోష వలె మంగళ తూర్యనాదము లొక్క 
పెట్టున (మోగినవి. 

ధర్మరాజు విజయుడై హస్తినాపుర సామాజ్య పీఠము నధిష్టించుటకు సపరి 
వారుడై బంధు మిత్రులతో వచ్చుచున్నాడను వార్త తెలిసినది. పుర వాసుల సంత 
సమునకు మేరలేదు. ఏ న్యాయ మూర్తి తమకు రాజు కావలెనని కోరుకొనిరో ఆ 
మహాత్ముడరు దెంచు చుండెను. పురము నలు (ప్రక్కల వీధి వీధులు వాడవాడలు 
అలంకరింపబడినవి. కర్పూరపు (ముగ్గులు, కస్తూరి జల్హులు కదళీస్తంభ పూర్ణ 
కుంభ స్టాపనములు పుష్ట తోరణములు మణి దీప స్తంభములు వెల్లి విరిసినవి. 
ఆబాల వృద్దము తీరి రాజ మార్గమున నిలిచి స్వాగత వచనము లిట్టు పలికిరి. 

సంగ్రామ విజయ తేజస్వి యయ్యు ఈతడజాత శత్రుడు, రాజసూయ 
యాగమున భూరిదానము లొనర్చిన దాత, సత్య వచన నిష్టా వ్రతుడు, ధర్మము 
న్యాయము సుస్రైరమగునటుల శత్రువుల జయించి వచ్చిన మహాత్ముడు ఈ మహా 
రాజునకు స్వాగతమనిరి. సౌధములనుండి పుణ్యాంగనలు ముత్తయిదువులు 
సేసలను విరజిల్లీరి. రాజ మందిర ద్వారమున ధర్మరాజునకు భూసురులును 
పుణ్యాంగనలును శో భన [ద్రవ్యంబులతో స్వాగతమిడిరి. ధర్మరాజు రాజ వాసమున 
గృహదేవతలను, నగరదేవతలను పూజించి ధర్మశా, స్త్రృజ్ఞులను బ్రాహ్మణ సంఘం 
బులను, మందిరమునకు బిల్చి ధన ధాన్య వివిధ వస్తువులు, కనకములు గోవులను 


దాన మొసగు వేళ వి(ప్రాశీర్వాద నాదంబులు శంఖ భేరీ ప్రముఖ తూర్య రవంబు 
లును భూనభోంతరములు నిండినవి. 





శాంతి పర్వము - ఆశ్వా- 1 





మాయా (బాహ్మణుడుగ వచ్చ చార్వాకుడను రాక్షసుడు చచ్చుట 

బంధు మిత్రులతో సర్వ విప్ర జనములతో గూడి యున్న సమాయోగము 
ఒక్కనిముసము నిళ్ళబ్దమైనది. ఆ క్షణమున దుర్యోధన మిత్రుడైన చార్వాకుడను 
రాక్షసుడు బ్రాహ్మణ వేషమున (త్రిదండిరెపై ఆ వి(ప్రులతో కలసి వచ్చి సభా మ 
ధ్యమున నిలిచి “రాజా! నన్నీ విప్రసంఘముతో కలిపి పంపించి మీతో ఇట్లుని 
నుడువు మనినారు. ఏమని, వినుము.” నీ పేరు మాత్రము ధర్మరాజు గాని నీయం 
దెట్టి ధర్మము నీతియు లేవు. కేవలము రాజ్య కాంక్షచే దాయాది సోదరులను, 
బంధువులను, గురువులను, సకల సైన్యమును చంపించినావు. రాజ్య పాలన కన 
ర్హుడవు. మహా పాపివి. కొంకు బుద్దివి. నీ బ్రతుకు కాల్పనా యనుచు నానాదుర్భా 
షలాడెను. అచటనున్నవారు నిర్దాంత పడిరి. బ్రాహ్మణ జనము తల్లడిల్లిరి. ఏ 
బ్రాహ్మణుడు వీనికిట్టు దుర్పోధ చేసి పంపెను. అని వెలవెల బోవుచుండిరి. వారి 
లో వేదశాస్త్ర మహితులైన వారు దివ్య దృష్టిని వాడొక రాక్షసాధముడని గ్రహించి 
ఆ(గ్రహమున వాని వైపు జూడగా ఆ నీచుడచ్చటనే నేల గూలి చచ్చెను. ధర్మజుం 
డును '' అయ్యా విజ్ఞులైన సభాసదులారా, వ్యాసాది మహర్షులు నన్ను రాజ్య పాలన 
కర్తవ్యమునకు ప్రేరేపించి పంప వచ్చితిని గాని నాకీ రాజ్యకాంక్షలేదు. మీకును 
వేణుతలంపు భీతి మాని నుడువుడు. నేను రాజ్యమును వదలి పోయెదను'' 
అనగా (శ్రీకృష్ణుడు ధర్మజుని జూచి “రాజూ! వాడు దుష్టుడు, బ్రాహ్మణుడు 
గాడు, దుర్యోధన మిత్రుడైన చార్వాకుడు, రాక్షసుడు, ఇట్లు కారులు ప్రేలినాడు. 
ఇంత మాత్రమున నీకు కలంతయేల అతడు తపశ్ళారియై బ్రహ్మవరమున ఏ 
భూతము వలనను ఆపదలేక, దేవతలను గూడ పీడింప సొగెను. దేవతల మొటిు 
నిని విరించి ఆ దుష్ట్రడూరక చావడు. బ్రాహ్మణుల కనిష్టములయిన దుర్భాష 
లాడి నపుడు బబ్రహ్మదండ (ప్రభావమున జచ్చును.'' అని వేల్పులను వెనుకకం 
పెను. వాడట్లే చచ్చినాడని యాపీనుగును బయట కీడ్చించెను. ధర్మరాజునకు 
ఎషయమంతయు అవగతమై తన కర్తవ్యమునకు బూను కొని సభాసదులకు విన 
తుడై నమస్సులాచరించెను. 


ధర్మరాజు పట్టూ భిషేక మహోత్సవము. 
ఈ శుభ సందర్భమున అన్ని పనులును (శ్రీకృష్ణుడే స్వయముగ జూచి 
ధర్మజా! నీవిక రాజ్యాభిషేక శోభననుభవించి, అఖిల బంధుజనులను ఆ(శ్రితులను 


గో(బ్రాహ్మణులను సాదరముగ (బ్రోచి సుఖ వృత్తి నుండుమని మజీయొకసారి 
యుద్చోధించెను. 





21 





మహాభారత ధర్మశాస్త్రము | 
విశాలమగు బహిః ప్రాంగణమున చలువ పందిరు లేర్పజచిరి. మధ్యగా న్యా 
అలంకృత వేదికపై మహోన్నత మణిహేమ మయ సింహాసన మేర్చణుచిరి. దేవే ్య 
సమ వైభవమున ధర్మరాజా పీఠమున స్వస్తి వాచన మంగళ గీత తూర్య రవముల్స 
'మైగుచుండ ఆసీనుడయ్యెను. సమీపమున ధౌమ్యకృపులు వారి ప్రక్క |ప్రత్యేకాస 
. నములగాంధారీ ధృతరాఘ్ట్రులు కుంతి, విదురుడు తక్కుంగల బంధు మిత్రులు 
యయుత్స సంజయులు, మణీయొక ప్రక్క సచివులు వివిధ దేశాధిపులు, దండ 
నాధులు, ఇంకొక ప్రక్క పుర (ప్రముఖులు, వైశ్య హాలికాది జనులు, వైణిక గాయ 
కులు వినోదకరులు, వారాంగనలు పరిచారక జనులు వీరలెల్టరుకు సముచితా 
సనములు సౌకర్యములు నలువురు సోదరులు భీమార్జున నకుల సహదేవులేర్పర 
చిరి. ధర్మజ పట్టాభిషేక సభ కన్నుల పండుగుగా నిండుగ నున్నది. ఏ యెడ జూచి 
నను ఉత్సాహోల్లాసములే. 

_ముహూర్తమునకు ముందే ఆభిషేచనిక ద్రవ్య సామగ్రిని సర్వము సిద్దము 
చేసినారు. (శ్రీకృష్ణుననుమతిని పాండవుల కులగురువు ధౌమ్యుడు అధ్వర్యుడుగా 
పట్టాభిషేక త్స వమారంభమైనది. ఈశాన్య దిశకు ఒకింత పల్లముగానున్న వేదికా 
తలమున కనకరత్నమయము, దృఢము నయిన భద్రపీఠము |బ్రతిష్టించి, పెద్ద 
పులి చర్మంబును గప్పి యలంకరించి పూజించి, బంగరు పూసల దండ చుట్టబ 
డిన మహా శంఖమును సమ ప్రదేశమున నుంచి యర్చించి, దాని చుట్టును మట్టీ, 
బంగారు, వెండి, రత్నములతో గూడిన పాత్రలలో గంగాజలముల నింపి వానికి 
శుభ (ప్రదములగు చెట్ల బెరడులు చివుళ్ళు పూవులు పంచ గవ్యంబులను మంత్ర 
యుక్తముగ సంస్కార మొనర్చి, వీర్యవంతములైన మంత్రముల వేదవిదులు చదు 
వుచు తోడురాగ, ధర్మరాజును తోడ్కొని వచ్చి, ఆసీను జేసి ఎడమవైపున రాజ్జీ 
లాంఛ నాలంకృత యయిన ద్రౌపదిని గూర్చుండ బెట్టి అగ్ని హోమ తం త్రమును 
పూర్తిగావించు సరికి పట్టాభిషేక క్షణము వచ్చినది. శ్రీకృష్ణుడు శంఖ చక్ర ధారి 
యైవచ్చి.అటనున్న శంఖమును పూరించి పృథివీ పతివి కమ్మని ధర్మరాజునభిషే 
కించెను. పిమ్మట, ధృత రాష్ట్రుడరుదెంచి తనకందించిన రత్న' కలశమున నున్న 
జలములతో ధర్మజునభిషేకింప్క అటకేగు దెంచిన రాజులు పెద్దలెల్లరును అభిషే 
కించి దీవించిరి. శంఖానక దుందుభి ప్రభృతి మంగళ తూర్యంబులు గంభీర నాదం 
బుల విలసిల్లినవి. సర్వజన హృదయము లానందింప ఈ రీతి ధర్మజుడు సామ్రాజ్య 
పదస్థుండై అచటి పెద్దల కెల్ల నమస్కృతులు గావించెను. 


శాంతి పర్వము - ఆశ్వా- 1 

పట్టాభిషేకోత్సవ వైభవమును ధర్మరాజు కీర్తియు కొనియాడి బ్రాహ్మణ 
సంఘము తిరుగు ప్రయాణోన్ముఖులయిరి. ధర్మరాజు వారెల్లరకును యోగ్యులు 
దీనులు ఆర్తులగు సర్వ వర్ణముల వారికిని సంతృప్తి కరముగ భూరి దానము లొనర్చి 
“ఆర్యులారా మీ సహృదయ భావన వలన మేము ధన్యులమైతిమి. మా కుల 
పెద్దయు కురు రాజ్యక్మాపతియగు ధృతరా్ట్రుని మీరెల్లరు విధేయతతో జూడుడు. 
ఆ మహాత్ముడే మనకు గురువు దైవము. వారి యెడల జూపిన గౌరవమే మాకు 
వేయి విధముల సన్మానము.” ధర్మజుని యా పలుకులు వినిన వారెల్లరును ఆహా, 
ధర్మరాజు, నిజముగ ధర్మదేవతయే తమకపకారమొనర్చిన వారినే నిర్మల (ప్రేమ 
తో సంభావించు చుండెను గదాయని ఒకరికొకరు చెప్పుకొనుచు సెలవు దీసికొని 
వెడలిరి. 


ధర్మరాజు దృష్టి రాజ్య తంత్రముపై మరలెను. భీమసేనుని యువరాజు 
నొనర్చెను. పరిపాలనా వ్యవహారములందుపదేశము కొరకు విదురుని వేడెను. కరణీ 
యములగు వానినాలోచించి ఆయవ్యయముల జూచుటకు సంజయుని, సేనలకు 
భృత్యులకు జీతబత్తెములు చెల్లించు పని నకులునకు అప్పుగించెను. ఎదురు తిరుగు 
వారి దర్భమణచి రాజ్య విస్తృతి జేయుటకు అర్జును నియమించి, తన యొద్ద 
రాజకీయ గోపన కార్యమునకు సహదేవుని బెట్టుకొనెను. యుయుత్స విదుర సం 
జయులను, రాచ కర్ణము లెట్టెట్టు నడప వలసినదియు, (ప్రజానీకము యొక్క 
అభిప్రాయములు అభిలాషలు ఏవిధముగ నున్నదియు అనుదినము తెలిసికొని 
తనచే ఆయా కార్యముల విధి విధానము చేయించునట్టు వేడెను. తానొనర్పవల 
సిన వైదిక కార్యములు అనుష్టానములు నిర్వర్తింప జేయుటకు ధౌమ్యుడు కులగు 
రువు తనవద్దనే యుండెను. యుద్దమున మరణించిన పెద్దలు వీరులు రాజులు 
అభిమన్యాది యువకులు వీరందరికిని యథావిధి ఎవరికి తగినట్టు వారికి (శ్రద్దా 
విధులు దాన ధర్మములాచరింప జేయుటకు ధౌమ్యునే (ప్రార్ధించెను. (ప్రతి గ్రామము 
నందు చలి పందిరులు, చెణువులు, దేవాలయములు, గో భూసురులకు వలయు 
సౌకర్యములు సమకూర్చి ధర్మజుడు, సర్వజనములకు హితకార్యములొనర్చి కృత 
కృత్యుడయ్యెను. 

ధర్మరాజునకింకను ఒకటి రెండు ముఖ్య కార్యములు మిగిలి యున్నఎ. 
తమ యోగక్షేమము లెల్లవేళల కనుచున్న (శ్రీకృష్ణునకు తమ కృతజ్ఞత నెలుగ 
జేయుట. సముచిత సమయమున గోవిందు 'విడిదలకు జని చేతులు మోడ్చి 











23- 


మహాభారత ధర్మశాస్తుము 
వసం వమన. వానా ననన గాకా లననానలనినలలానననలననిననిననననళనిననినినినననననననననకును ననన నరక కంక పా మరవ వినా ముక కన 


“మహాత్మా మాకీ రాజ్య ప్రాప్తి నీ యనుగ్రహ ఫలము. బావలు మజుదులు ననుచు 
మమ్ము ఆత్మీయులు గనే సంభావించితివి. కష్టములనుండి గట్టెక్కించితివి. ఫీ 
కరుణయు నీకృపాతిశయమును అపారములు. నారాయణుడు ఆది పురుషుడ 
నియు, పాప నివారకములు శుభ (ప్రదములు నయిన నామములతో నిన్ను సకల 
సజ్జనులు వినుతించుటెంత! వేదములే వేనోళ్ళ నిన్ను గీర్తించును. భక్తి యుక్తము 
గ నిను స్మరించి, నీ కథలు పఠించు సజ్జనులకు భుక్తి ముక్తి దాతవు నీవే. మాక 
వేళల శరణ్యమునీవే'' యనిన ధర్మరాజును కనుగొని సహజ మందస్మిత వదను 
డగు దేవకీ నందనుడు ధర్మరాజు సద్వర్తనమును, పాండవులందరి ధైర్య బలాతి 
శయములు న్యాయ బుద్దియు మనసార అభినందించి, నీ రాజ్య పాలనము ధర్మ 
పాలనమగు గాక యని శుభాకాంక్షలు దెలిపి ధర్మజుని పంపెను. 


తన మందిరమున కరిగిన వెంటనే ధర్మజుడు తన తమ్ములు నలువురిని 
బిలిపించి, చెమ్మగిలు నయనములతో వారిని వేర్వేరకాగిలించ గాని, సోదరులారా! 
విరోధులను ఒక్క పెట్టున విదళింప గలుగు అజేయ బలాఢ్యులయ్యు నా కొకు 
మీరెన్నయిన కష్టముల ననుభవించిరి. దుర్యోధనాదులు చేసిన దురితముల 
సహెంచిరి. అడవుల వెంటదిరిగిరి. విరటుని సేవలొనర్చిరి. యుద్దమున శత్రు 
వుల శరాఘాతముల పాలయి ఇంతింతన రాని ఉత్కట దుఃఖము లంది నన్నీ 
యుద్దమున కృతకృత్యుని జేసినారు. కృష్ణుని ప్రసాద లబ్దము. మీరిక సర్వ సౌఖ్య 
ముల ననుభవించుచు రాజ్యాంగ నిర్వహణము నిర్హోషముగ నిర్వహింపుడని నుడివి, 
మహా వైభవముతో, ధన ధాన్య రత్న కాంచన వస్తువులతో, సకల విధ పరిజన స 
మూహములతో సర్వ సౌకర్యములతో నొప్పుచున్న హర్మ్యములు దుర్యోధనునిది 
భీమునకు, దుస్స సేను గృహము అర్జునునకు, దుర్రర్షుని గృహము నకులునకు దు 
ర్ముఖుని యిల్లు సహదేవునకిచ్చి దీవించి పంపెను. విదురయుయుత్తు సంజయ 
థ'మ్యులకు వారివారి గృహములు వారి కనువగునట్టు ఏర్పణుచెను. యథా 
పూర్వము ధృతరా ష్టుడుండు పెద్దమేడ యందాతని నునిచి గౌరవించెను. అర్జునుని 
హర్మ్యమందే కృష్ణ సాత్యకుల నివాసము, . 

ఈ ఐధమున ఫ్రప్త సామాజ్యాడై ఎవరి నెట్లు జాడవలయునో అట్టు జూచి 
తన ఎధ్యుక్త ధర్మముల నిర్వర్తించుచు ప్రజా రంజుకుడై పరిపాలన సాగించుచు ధర్మ 
రాజు విరాబిళల్లెను. 


+ + ఈ 





మహాభారత ధర్మశాస్త్రము 
శాంతి పర్వము - ద్వితీయాశ్వాసము 
ధర్మరాజు (శ్రీకృష్ణునితో కలిసి భీష్మనికడ కేగుట 


ధర్మనందనుడు సా(మా జ్యాధిపుడై సహజ సుగుణ తేజస్వియై యింతవరకు 
కని విని యెజుగ నంతటి ధర్మపాలకుడను కీర్తినందెను. భూసురులను అర్జులను 
ఆ(శ్రితులను ఆదరించెను. తల్లి యగు కుంతికి శుశ్రూష భార్యయగు (ద్రౌపది 
యెడల (ప్రియము, సంజయ యుయుత్సుల యెడ మన్నన, ధౌమ్యునెడ గౌరవము, 
సమస్త పౌర జానపదకోటులకు ప్రమోద మాపాదించు ఆదరణ, అమాత్యుల 
యెడ సుహృద్భావము నెజుపుచు, దేవపితృ పూజలు అతిథి సంతర్పణములు విప్రా 
ర్చనలు భక్తి తాత్సర్యములతో సలుపు చుండెను. పెద్దలయిన ధృతరాష్ట్ర గాంధారీ 
విదురులకు రాజ్యము సమర్పించి ''మహాత్ములారా! ఈ రాజ్యమున కధిపతులు 
మీరు. మీ యాజ్ఞానుసారము మెలగు వాడను మా(త్రమే'' యని నిత్యము వారల 
అనుమతి (ప్రకారము వర్తించు చుండెను. 


ఈ విధమున తన కర్తవ్యము నెణుపుచు ధర్మజుడొకనాడు ( శ్రీకృష్ణుని దర్శ 
నార్టమతని మందిరమునకేగెను. కౌస్తుభ రత్న విభాసితుడు, పీత కౌశేయధారి, 
మేఘ శ్యాముడు, ఉదయ భానూదయ కిరణ వికాస సన్నిభుడు, ఇం(ద్రనీల మణి 
దేహుడయిన (శ్రీకృష్ణుడు బంగరు తల్పమున నున్న తరి సమీపమునకేగి నమస్క 
రించి” దేవా! రాత్రి సుఖముగా గడచినదా, నీ (ప్రభావమున గదా నేను సర్వజన 
సంభావితుడనై రాజ పదము నొందితిని. అని వినయ విధేయతలొలుక పలికెను 
కాని (శ్రీకృష్ణుడు మాజుపలుకక ధ్యాన నిష్టుడై యుండె. ధర్మజుడు (శ్రీకృష్ణుని 
నిశ్చల ధ్యానము ద్రను గ్రహించి '' ఉచ్చాస నిశ్వాసములు బంధింపబడినవి, మనసు 
ఇం(ద్రియములు నిగ్రహము నొందినవి, బుద్దికి లోబడిన పరిశుద్ద రాగరహిత భావ 
మున లోనున్న అంతరాత్మయందు కూడియున్న యీ పరమ ధ్యానముద్ర ఎం 
దుకొరకు స్వామీ. లోకము నేడు ఏయుప(ద్రవము లేక శాంతముగనే యున్నది. 
సర్వము నీదయిన విశ్వాత్మ కుడవు నీకేల యీ దీక్ష దేవా, (ప్రసన్నుడవై, నా సం 
దేహము తిర్చుమనిన యాతనిమాటలొకింత విని పద్మాక్షుడు, ధ్యాన ముద్రను 
చాలించి చిర్నగవున ధర్మజా! పరమ పవి(త్ర గంగాజనని కుమారుడు, పరశురా 
ముని శిష్యుడు, పరశురామునే యెదిరించి నిల్వగలిగిన మహా వీరుడు, సత్యవతి 
25 








మహాభారత ధర్మశాస్త్రము 

కుమారుడు, విచిత్ర వీర్యుని వివాహ సందర్భమున అనేక నృపుల నోడించినవాడు, 
వేదవిదుడు, ధనుర్వేద విజ్ఞాన మును మహా, స్త్ర, సిద్దిగలిగిన భీష్ముడిపుడు నన్ను 
దలంచుచున్న హేతువున నామనస్సతనియందు లగ్గమైనది.. ఆతడును నిశ్చ 
సమాధినున్నవాడు. అతడు వసిష్టుని శిష్యుడు, భూత భవిష్యద్వర్త మానము శ్ర 
టీగిన జ్ఞాని ఉత్తరాయణము కొరకు వెచుచు శరతల్పగతుడైన యతడస్తమించిన 
చో లోకమున ధర్మమే రూపుమాయును గాన ధర్మజా! నీవతని కడ కేగి సకం 
ధర్మంబులెటి గి సంశయ నివృత్తి నొందు” మనియెిను. 


అంతట ధర్మరాజు ( శ్రీకృష్ణుని జూచి తడబడుచున్న మాటలతో ''భ 
వత్సలా, కృష్ణా! శాంతనవుని పేరు కీర్తులు నేను మున్నే వినియున్నాను. నా కారణ 
మునగదా, ఆతడిప్పుడు శరతల్పగతుడై యున్నాడు. నేనొక్కడను పోజూలను. నీ 
మున్ముందేగినవో నీవెంట బడి వత్తుననా  శ్రీకృష్ణుడం గీకరించెను. సాత్యకి యాదే 
శమున రథమాయత్త పణుపబడినది. రత్నాలంకార కాంతులతో ఉదయ భానుని 
బోలి వెలుగొందు రథముపై (శ్రీకృష్ణునితోడ తక్కువారం,రును కలసి భీష్మ 
డున్న చోటికి ప్రయాణమైరి. 


షం ఖః x% x % 


భీష్ముడు (శ్రీకృష్ణుని స్తుతించుట. 

భీష్ముడు అష్ట వసువులలో నొకడు. దేవతాంశసంభూతుడు అజేయవీరుడు. 
అంతేకాదు పరమాత్మ నెటుగిన జ్ఞాని. న్యాయ నిరతులయిన పాండవులనిన ఆయ 
నకు ప్రతి. తన మరణమునకు తానే దారి చూపించినాడు. తన మరణము తానే 
న్నర్ణయించుకొనిన పుణ్య కాలము ఉత్తరాయణము కొలది దినములలో రానున్నది. 
దానికై వేచి శరతల్ప గతుడైనాడు. ఈ మహాత్ముని దర్శనార్థము నారద దేవళ దేవ 
జ్ఞణు వాత్సు దేవరాత (ప్రభృతులు వచ్చి దగ్గణనున్నారు. పరమార్హ చింతనుల 
కవసాన దశ యందు భగవద్ద్యానమే శరణ్యము. (శ్రీకృష్ణుడు సాక్షాద్విష్ట్రంశ సం 
భూతుడని భీష్ముడెణుగును. పరమధ్యాన సమాధి గతుడై ఆ నంద నందనునిపై 
తలపు లన్నియులగ్నముచేసి యిట్లు నుతించెను. 

జ్యోతిర్మూర్తియు పరమాత్మయు పరమేస్టియునయిన దేవుని సేవింతును. 
మునులు దేవతలు గూడ తెలియ జాలని మహాత్ముని, దుఃఖ పరిహారమునకు 
హేతువైన వానిని విశ్వసృష్టి పోషణ లయములు తనయందున్న మహోత్తరుని, 
26 





శాంతి పర్వము - ఆశ్వా-2 

వేద సన్నుతుడు నైన వానిని కొలుతును. పక్షికి పంజర మాశ్రయమైన యట్లు 
సర్వ విశ్వమున కాతడే యాధారము. చిన్న వారిలో కడు చిన్నవాడు పెద్దలకు 
పెద్దయయిన దయాళుడు. ద్వాదశాదిత్య రూపమైన సూర్యాత్మకుడు. వేదోప 
నిషత్తులు సన్నుతించు పురుషోత్తముడు. వేయి పాదములు, వేయి శిరములు, 
వేయి కన్నులు గలవాడు. సత్యమైనవాడు. సహస్ర వత్సర కృత మహాధ్వరమున 
కశ్యప ([బహ్మకన్నవాడు. సురపితృ కోటులకు జీవన దాత, ఈ దేహమున అవ్యక్త 
ముగ నున్న అంతరాత్మ, (ప్రకృతి వికృతులగు గుణములు తానే అయి మరల ఆ 
గుణములు లేని సౌంఖ్య యోగి. ప్రాణవాయువులు బంధించి, శమ దమముల 
ధ్యాన ము(ద్రలో నున్న వారు చూడగలుగు రూపరహితుడు అట్టి ఆనంద రూపు 
డైన విష్ణుని భజింతును. భూ నభోంతరములు తానయి దశదిశలు సూర్యాగ్ను 
లును తానయిన హరిని కొలుతును. సర్వలోకములను జలమయమొనర్చి అందు 
శయనించు యోగ నిద్రా పరులైన బాలుని కీర్తింతును. మేఘములు శిరోజములుగ 
శరీర సంధులు నదులుగ సముద్రము ఉదరమందుగల దేవకీ తనయుని వినుతింతు. 
వదనమునుండి విప్రులను, బాహువులనుండి క్షత్రియులను, జఘనము నుండి 
వైశ్యులను, పాదములనుండి శూద్రులను ప్రభవింపజేసిన సర్వాత్మకుడు. ఆది 
త్యులు మరుత్తులు వసువులు రుద్రులు మున్నగు దేవతలను తన అవయవముల 
ందుద్భవింపజేసిన దేవుడు సర్వము తన వలన రూపమొంది, సర్వము తనయందు, 
సర్వము నందు తానయిన సర్వాత్మకుడు, సురలు మునులు అనంతుడని నుతించిన 
జగదాధారుడు శేషాత్మకుడు అయిన వృష్టికులోద్భవుని కొలుతును. 

దుష్ట శిక్షణ ధర్మరక్షణ సేయుటకై భువిపై నవ తారములు దాల్చిన (శ్రీహరి 
రూపములను, చేసిన సుకృతులను వర్ణింప నలవికాదు. వేదములపహరించి జలధిలో 
దాగిన సోమకాసురుని మత్య్యాకృతి నేగి వధించి వేదములను బమ్మకొసగిన హరిని 
దలంతును. కూర్మమై మంధర నగమును ధరించి క్షీరాబ్టిని అమృతోత్సాదనకు 
తోడ్పడిన శౌరిని స్మరింతును. హిరణ్యాక్షుడు భూమండలమును సము(ద్రమున 
(దోయగా వరాహమై యేగి ఆరక్కసుని జంపి, తనముట్లైతో పుడమిని పైకెత్తి 
నిలిపిన పురుషోత్తముని సంభావింతును. నరసింహాకృతినుద్భవించి, భక్త విరోధి 
యగు హిరణ్య కశిపుని గోళ్ళతో చీల్చి చంపిన హరిని నుతింతును. వామన రూప 
మున బలగర్వితుడైన బలి నడంచిత్రివిక్రమాకృతి గొన్న దేవదేవుని కీర్తింతును. 
పరశు రాముడనగ జనుదగ్ని సుతుడయి, దుర్హనులైన ధరణి పతుల నిరువదియొక్క 





27 


మహాభారత ధర్మశాస్త్రము 
మారు దునిమిన శౌరిని దలతును. దశరథ పుత్రుడై (శ్రీరాముడనగ జనించి 
లోక కంటకుడైన రావణుని వధించిన దేవ దేవుని స్మరింతును. శౌర్యధనుడై హల 
మును ఛరించి విపక్షుల నెల్లనుక్కడించిన బలరాముని దలతును. యదువంశ 
మున వాసు దేవ్రడనగా లీలాత్ముడై జన్మించి దుర్మద దైత్యావళిని గూర్చి, అర్జును 
నకు సారథియ్టై యుద్దమున విజయుని జేసి, భూ భరము బాపి జనులకు సమ్ము 
దము గూర్చిన (శ్రీకృష్ణుని పూజింతును. తురగ వాహనుడై ఆయుధము ధరించి 
ధర్మము నిలుపుట కొరకు మ్లేభ్చులను కీటడంచు కల్య్యువతారుని తలంతును. 

నాశవంతములైన సకల భూత సంతతిలో అవినాశియై వెలుగుచు వారివారి 
కర్మలకు సాక్షిగానున్న ముకుందునికి (మొక్కెదను. భక్తవత్సలా, పురుషోత్తమా 
నన్ను కరుణింపవే అని నిన్ను మనసార నీ దివ్య నామములతో పిలిచి మొక్కిన 
వారికి, పసుపు వర్ణ పీతాంబరము ధరించు నీ రూపమునెమ్మది నుంచిన వారికి 
ఎప్పుడు ఏ భయము వాటిల్లదు. నీ రూపము శుభ మంగళ మందిరము. విష్ణు 
దేవా! నీ నిత్యమంగళ స్వరూప నారాయణ నామతత్సరులకు బ్రహ్మము, పరము, 
సత్యము, తపము కరతలామలకములు. సర్వము కల్మష రహితమైన విష్ణు 
మయముగా చూచుచున్నాను. దేవదేవా, కమలాక్షా! (శ్రీహరీ! నేను నీ భక్తుడను 
శరణా గతుడను పరమపదము కాంక్షింతును. నోకెయ్యది మేలో అది యాయుము. 
తపమునకు ఏద్యకు స్థానము జననరహితుడు, యజ్ఞాత్ముడు అయిన (శ్రీహరిని 
సంస్తుతి రూపమైన యజ్ఞముతో వేడుచున్న నా (ప్రార్ధనలకు (పీతి బొందును 
గాత. అని పలు విధముల స్తుతించి భీష్ముడు తన మదిలో నమః కృష్ణాయ అని 
మరల మరల స్మరించుచు భక్తి పరవశుడై శిరము వాల్చి (మొక్కెను. 

ఎష్టువును గూర్చి చేసిన ఈ స్తవ రాజము, మునీంద్రస్తవ నీయము; దీనిని 
పరించిన వారికి ఐహాకాముష్మిక సౌఖ్యములు సుగతులు లభించును. 


ధర్మరాజునకు (శ్రీకృష్ణుడు పరశురాముని చరి త్ర చెప్పుట 
భీష్ముని వేద వేదాంత విజ్ఞానము, దేవుని యెడల గల భక్తి తాత్సర్యములు 


కని అటనున్న నారదాదులెంతయో ఆశ్చర్య చకితులయిరి. పాండవేయులతో కలిసి 
(శ్రీకృష్ణుడు వచ్చుచున్న వార్తవిని వారిరాక కొజుకెదురు చూచుచుండిరి. 


వేగము గల ధవలాశ్వములు బూనిన రథములపై (శ్రీకృష్ణుడు ధర్మరా 


జాదులు కృప సంజయయుత్సువులు బయలుదేరిరి. మృత దేహములతో ఖండిత 


శాంతి పర్వము - ఆశ్వ్యా-2 

గజాశ్వములతో శిధిల రథములతో నిండి కురుక్షేత్రము భీభత్స ముగానున్నది. 
మార్గమధ్యమున నున్న శమంత పంచకమును జూపి (శ్రీకృష్ణుడు ధర్మరాజా! 
ఇచ్చోట నేమున్ను పరశురాముడు ఇరువదియొక్క మారు దుర్హనులగు నరపతు 
లను వధింపగా వారి రకములు మడుగులు గట్టిన (ప్రదేశమిదియే అనెను. ఆ మాట 
లకాళ్ళర్య పడిన ధర్మజుడు, కృష్ణా! పరశురాముడు వి(పుడే జమదగ్ని మహర్షి కుమా 
రుడు, హింస యను శంకలేక క్షాత్రమును వహించి వసుధేశులను జంపునంతటి 
ఆవశ్యకత పరశు రాముని కేమి వచ్చినదని అడుగగా ( శీ/కృష్ణుడిట్టు వచించెను. 

ధర్మజా వినుము. పూర్వము జహ్నుడను రాజుగలడు. పల్లవుడాతని 
పుత్రుడు. అతని తనయుడు కుశికుడు ఘనతపశ్శాలి. ఇంద్రుని మెప్పించి గొప్పు 
వాడగు సుతుని కోరగా కౌశికుడుదయించెను ఆతడే గాధి. అతడు తన కుమార్తె 
సత్యవతిని బుచీకుడను మునికిచ్చి వివాహము జేసెను. సంతానేచ్చ గల బుచీకుడు 
తన అగ్ని హోమ హవ్యమును పూర్తిజేసి హవ్యమును సత్యవతికి కొంతయిచ్చి 
నిచ్చి దీని వలన నీకు మహాతపశ్శాలి యగు వాడుదయించునని చెప్పి ఇచ్చి కత్రి 
యోత్తముడుదయించునని యామె తల్లికీయమని కొంతయు, వెడలెను. ఇంత 
' లో సత్యవతి జననీ జనకులు వచ్చిరి. సత్యవతి తన తల్లికీయుదంతము జెౌప్పె 
ను. ఇరువురును పావన స్నానంబులాచరించి గుర్తు తెలియక ఒకర భాగము మరి 
యొకరు సేవించిరి. అంతలో గాధి వచ్చి దివ్య దృష్టిని జరిగిన అసచారము నెణేగి 
భార్యను జూచి నీకు క్షత్రియాంతకుడగు విరుడును, మీ తల్లికి బహ్మభూ"తుడ 
గు తపో ధను డుదయించునని నుడివెను. సత్యవతి తన తస్సునకు పశ్చాత్తాపపడి 
భర్తను ప్రార్ధింప నతడు కరుణించి నీ కుమారుడు మపి తసశ్శ్ళాలియె యగును 
గాని మనుమనికి నామాట వర్తించునని భార్య నోదార్చెను. సత్యవతి జమదగ్ని 
యను మహా తపశ్శాలిని కనెను. గాధి పత్నికి బ్రహ్మర్షి తుల్యుడగు విశ్వామిత్రు 
డుదయించెను. జమదగ్నికి సర్వ విద్యా సముపేతుడు ఉదార స్వభావుడు, యుద్ద 
విద్యా నిపుణుడగు పరశురాముడుదయించెను. ఆ కాలమున హైహయ వంశీయు 
లు ప్రఖ్యాత నృపులు కలరు. వారియందు కార్త ఏర్యార్హనుడు, వేయి బాహువులు 
కల మహా వీరుడు, లోకములనెల్ల శాసించుచుండెను. అగ్నియే వచ్చి తన కాహార 
మేది యనుచు వినయమున నడుగ గిరి నగరారణ్య గ్రామముల నీవు దహించి 
ఆహరముగొనవచ్చునని కార్త వీర్యుడు నుడివెను. మొదట అగ్ని హోత్రుడట్లై 
చేయుచు నొకనాడు మిత్రావరుణ నందనుని యాశ్రమంబు కాల్చదొడగ అతడా 








29 


మహాభారత ధర్మశాస్త్రము 


. గ్రహమున అగ్నికి రక్షకుడైన కార్తవీర్యుని జూచి పరశురాముడు నీ సహస్ర బాహు 
వులు నణీకి వేయునని శాపంబిచ్చెను. ఆ శాపమునకు భయపడి కార్త వీర్యార్టు 
నుడు సదాచార పరాయణుడై యుండెను గాని, ఆతని కొడుకులు అవి నీతులు 
దుర్మార్గులునై జమదగ్నియు పరశురాముడు లేని తరి వారి యా (శ్రమ ధేనువును 
లేగలను అపహరించి కొనిపోయిరి. ఈ యుదంతము కార్తవీర్యు డెటుగడు. . 


ఆశ్రమమునకు వురలి వచ్చిన రామునకీ దుండగము తెలిసినది. 
హైహయులపై ఆ గ్రహమున ఘోర శ'స్తా స్త్రములను తన గండ్ర గొడ్డలిని ధరించి 
కార్త వీర్యునిపై కరగెను. అతడును కయ్యమునకు సిద్దము కాగా పరశురాముడాతని 
పైకురికి తన మహాయుధముచే కార్తవీర్యుని గూల్ఫి ఒక్క పెట్టున నతని సహస్ర 
బాహువులు ఖండించి, సంహరించి సమిధలకై అరణ్యమునకేగెను. కార్తవీర్యుని 
సుతులకిది యవమానముగ దోచి నూర్లురును కలిసి వచ్చి ఆశ్రమమును ధ్వంస 
మొనర్చి పరశురాముని తండ్రి జమదగ్ని శిరమునరకి పారిపోయురి. రాముడింటికి 
వచ్చుసరికి భర్త దారుణ మృతికి తల్లి బోరున నేడ్చుచు కొమరున కంతయు వివ 
రించి చెప్పెను. పరశురాముడు కోపాటోపముననేగి తన కుఠారమునెత్తి కార్త వీర్య 
సుతులను వారికి తోడైన రాజులను మహాఘోర క్రీడగ సంహరించి తపో వనమున 
కరెగెను. పరశు రామునిపై క్షత్రియ కులమున ద్వేష రోషములు ప్రజ్వరిల్బచునే 
యుండెను. కొన్ని దినములిట్లెగిను. అంత నొక్కనాడు విశ్వామిత్రుని మనుమడు 
పరావసు వనురాజు రాముడున్న అడవికి పోయి పరశురామా, నీ తండ్రి హతుడ్జై 
నపుడు ని పరశువేమైనది. బాలురను జంపి పిరికి పందవై పారిపోయి వచ్చి యిట 
దాగిన సరిపోయినదా. వెలుపలికి రమ్ము. నీ గర్వమడంచుటకు నీ కొరకు ప్రతర్ర 
నాదులగు నృపులు వేచియున్నారు. అని పరిహాసము చేసి వెడలి, పరశు రామునిచే 
వాతులు గాక మిగిలియున్న నృపతులను రెచ్చగి"ట్టుట నారంభించెను. నిజము 
నకు పరశురాముడు బాలురు, వృద్దులు అసమర్ధులు అనుభావముతో ఎందరినో 
ఉపేక్షించి వదలెను. ఆ మంచితనము గ్రహింపక ఒక రాజాధము డట్టు వచ్చి 
తనను నిందించుటతో పరశురాముడు మహోదగ్రుడయి శస్తా స్త్ర, కుఠారాది మహా 
ఘోర ఆయుధముల బూని కరుణయనునది లేక తనకడ్డు వచ్చిన వారిని బాలు 
రనక, శిశువులనక వృద్దులనక ఇరువది యొక్క మారు వెదకి వెదకి రాజన్యులను 
సంహ రించెను. పుడమి సర్వము తన వశమైనది. తనకిది కావలెననియా? తాను 
చేసిన పని. తపశ్శాలులపై హింసకు బూనుకొనిన దుర్మద రాజవంశీయులకు (బ 


nmr rrr Ss IN "0 





శాంతి పర్వము ల ఆశ్వా-2 


హ్మదండ ప్రాభవము చూపుటకే. తాను కైవసము చేసి కొనిన వసుధను కళ్యప 
మహర్షికి దానమొనర్భెను. అశ్వమేధమహా యాగమొనర్భెను. అందుచే భూమికి 
కాశ్యపియను పేరు వచ్చినది. కశ్యపుడు తాను స్వీకరించిన భూమిని తిరిగి బ్రాహ్మణ 
సమూహములకిచ్చి తాను తన తపోమార్గమునకేగెను. కాలక్రమమున వైళ్ళ శూ [ద్ర 
(ప్రముఖులు దర్పితులై విప్రుల ధనధాన్యాదుల నపహరింప సాగిరి. 

పదపడి వి(ప్రులును తమకుగల ధనాధిక్యతచె దుర్మదులై హింపకు మద్య 
పానమునకు సాధుజనధనాపహరణకు గడంగి, తమ నిర్ణీత పదము దప్పిరి. ఈ 
దురిత బాహుళ్య్ళము నోపలేక భూమి అధోలోకమునకు దిగబడు చుండగా కళ్ళ 
పుడు తన ఊరువు (తొడ)తో దాపు చేసి పైకెత్తెను. ఈ కారణముచే భూమికి 
ఉర్వియనియు పేరు వచ్చినది. ఒక ప్రక్క (బ్రాహ్మణ సంఘములు దురాచారుల 
గుటయు బాధాకరముగా నుండుటచే భూదేవి కశ్యప మహర్షి యొద్దకు బోయి 
మహర్షీ నీవు సర్వ సమర్ధుడవు. నీ చేతకాని దేదియులేదు. నీ వశముననున్న భూమి 
సమస్తము ఇప్పుడు అరాజకమై పోవుచున్నది. ఈ దుఫ్రితి నుండి రక్షించుటకు 
నిన్నాకటి వేడుచున్నాను. నన్ను కరుణింపుము. దివ్యాంశ సంభూతుడు అజేయు 
డైన రాముని ధాటికోడి పెక్కు మంది నృపతులు నశించిరి. అటనట కొలది 
మంది ఏ పుణ్యాశమమునందో, ఏ బుషీం(ద్రు సన్నిధినో, ఏ క్రతు నిర్వహణ 
సహాయకులు గనో ఉండి రాము బారి నుండి తప్పించుకొనిరి. వారు సద్గుణులు. 
వార్తికైనను వారి పెద్దల రాజ్యము లిప్పించి భూమిపై రాజధర్మము నిలబెట్టు వలసిన 
సమయము వచ్చినది. ఈ సత్కార్యమునకు నీవే పూనుకొనవలయునని వేడెను. 
కశ్యపునకీ మాట నచ్చినది. వెంటనే ఆ రాజన్యులనందరిని రప్పించి పాలనా ధర్మ 
మును బోధించి వారికి వారి పెద్దల రాజ్య భాగముల పంచి పట్టాభిషిక్తుల నొనర్భెను. 
భూ మండలమున శాంతి నెలకొనినది:' వర్ణాశ్రమ ధర్మములు నెగడినవి. 
భూపాలురు మునులకు ముని వాటికలకు ఏ యాషద రాకుండ గౌరవముగ జూచు 
చుండిరి. సన్మార్గవర్తనులైన యా రాజ వంశీయులు వర్ధిల్లి వారి వారి పాలనమును 
ధర్మయుతముగ నడపు చున్నారు. 


rr నం నారా దా దాకా 31 a GL స ననన. 


మహాభారత ధర్మశాస్త్రము 
భు తలరతకునతతా నకల నొలుతనలాలననననలోతితనలలలనకి తాతల లలలనతను లలనా భన నున నగన వనన ాత నారద దనన కమతాల 
ధర్మజునకు ధర్మబోధసేయుటకు (శ్రీకృష్ణుడు భీష్ముని నియోగించుట 
(శ్రీకృష్ణుడును ధర్మజాదులును రథములపై భీష్ముడున్న నదీ తీర సమీ 
పమునకేగి రథములనందుంచి భీష్ముని సమీపించి యతనికిని అటనున్న బుషి 
వర్యులకును నమస్కృతులర్చించిరి. శ్రీకృష్ణుడంతట భీష్ముని జూచి, తాతా! 
యుద్దమున దగిలిన బాణముల వలనను, ఇపుడి శరతల్పము వలనను బాధ లేనట్టు 
నుంటివి. పితృవరము వలన ఈ సహనమునీకే సాధ్యమైనది. దేవతలకు బోధింప 
సమర్జుడవు. భూత భవిష్యద్వర్తమానములు నీ వశముననున్నవి. నీవు రాజువు, 
సుందరాకారుడవు. సర్వసంపదున్నతుడవు. నీకు రావలసిన రాజ్యము త్యజించి 
బ్రహ్మచర్య దీక్షకైకొన్న మహాత్ముడవు. ధన్యమైన యిట్టి జన్మ నీకుగాక ఎవరి! 
వచ్చును. విరోధి భూపతుల, విమర్షన మొనరించు ధనుర్విద్యా పరా క్రమములు 
తపము, దానము, సత్యము, వేద పాండిత్యము ధర్మవిధిజ్ఞత సంపూర్ణముగా గలిగిన 
మహత్త్వముతో అవతరించిన వాడవు. శరతల్పమున నుండి కూడ నీ మరణమును 


వెనుకకు నెట్టిన వాడవు. వసువు లందరిలో గొప్పవాడవు. నిన్ను బోలు వానిని 
భూమిపైని చూడము. ' 


ఇదిగో కనుగొనుము. మనుమడు ధర్మజుడు తమ్ములగూడి నీదు దర్శ 
నార్థము వచ్చి యున్నాడు. బంధుమిత్రుల మృతికి కారణమైతిని గదా అను శంకతో 
వీని మనస్సు కలత బొంది యున్నది. నీవు దివికేగిన తరువాత ధర్మార్టబో ధమును 
నుడువు వారు కనుపడరు. వర్ణాశ్రమ ధర్మములు, యోగ దర్శనములును నీకు 
విదితములు. పురాణేతిహాస ధర్మశాస్త్రములు సర్వము నీకవగతము. తమవంటి 
మహాత్ములు చేయదగినది, శోకమోహగ్రస్తులైన వారిని సముచిత ఉపదెశముల 
తో ధర్మమార్గమునకు మరలించుటయే. తాను వర్తించ వలసిన ధర్మాధర్మ నిర్గ 
యములు ధర్మజుడు మీనుండి యెబుగగోరు చున్నాడు. కరుణింపుడు. అను 
మాటలు విని భీష్ముడు మొగమొకింత యెత్తి గోవిందా! నీవు యో గీశ్వరేశుడవు. 
నీవెఖుగని ధర్మము లేదు. నీవచోవైభవ మనన్య సాధ్యము. నీ మధుర భాషణ 
ములు నా చెవుల కమృత ధారలు. నా మేలెయ్యెదియో వచింప సమర్దుడవు. నీ 
యెదుట బ్రహ్మయు వచింప నేరడు. అదిగాక శరఘాతలకు నా దేహము ఓర్వలే 
కున్నది. నా వాక్కు నీరస పడినది. (ప్రశ్నోత్తర సంభాషణములు సేయలేని స్థితి 
యందున్నాను. నీ వాచార్య వర్యుడవు. నీ వెదుట నుండగా నేను చెప్పుట, గురు 
వుండగా శిష్యుడుపదెశించు నట్టుండును. (ప్రసన్నుడవై ధర్మజునకెయ్యది హితమో 





32 





శాంతి పర్వము - ఆశ్వా-2 

దానిని నీవే చెప్పుమనగా (శ్రీకృష్ణుడు, మహానుభావా భీష్మా! నీకు బాణహతి 
బాధయున్నదను చున్నావు. నీ కిదియే మూడు వరములిచ్చుచున్నాను. శరముల 
బాధ అణువంతయును నీకుండదు. యథాపూర్వ శక్తితో నుందువు. ఆకలి 
దప్పులు అసలే కలుగవు. దివ్య బోధమలవడి నీ బుద్ది బలము వర్ధిల్లును. నా యను 
గ్రహమున నీకీ శక్తులనిచ్చుచున్నాను. నాయందు నీకచల భక్తి విశ్వాసములున్నవ 
నిన పలుకులను విని ఇటనున్న వారందరు హర్షపులకితులయిరి. అని నుడువు 
నంతలో వారి సంభాషణములు విని, (శ్రీకృష్ణ భీష్మ ధర్మజులపై దేవతలు కుసుమ 
వృష్టిగురిసిరి. అచ్చరలు గానమాధురులు వినిపించిరి. 

సూర్యుడస్తమించు సమయమాసన్నమైనది. భీష్ముని పరివేష్టించి యున్న 
మునులు వెనుదిరిగి వెళ్ళుటకు పయనమైరి. వారికెల్లరకు భీష్మునకును (ప్రణామ 
ములర్పించి, (శ్రీకృష్ణుడును ధర్మజాదులును వారి వారి రథములెక్కి హస్తినా 
పురికి బోవుటకు లేచిరి. 


మణునాడుదయమున సమయ కృత్యంబులు దీర్చి అర్భనలు పూర్తి గావించి 
(శ్రీ/కృష్ణుడు సాత్యకితోడ భీష్ముని వద్దకేగ పయనమయ్యెను. తమ్ములతో గూడి 
ధర్మజుడును పయనమై ధృతరా(ష్టునొక్కని మాత్రము వెంటనిడుకొని, భీష్ముడు 
నుడువు ధర్మ రహస్యములు వినుటకు బయనమయ్యెను. కృప యుయుత్స సం 
జయులు దక్క ఇతరులెవరును తమవెంట రానవసరము లేదని ధర్మజుడు అర్జునుని 
కాదేశించెను. వారందరు గమ్యమును చేరు కొనునంతటికి నారదాది మునులు, 
ఆహూతులగు కొందరు రాజన్యులును అచటికి చేరిరి. పరస్త్పరకుశల గౌరవ మర్యా 
దలయిన వెనుక నారదుడు వారినెల్లరను, ధర్మజుని పరికించి బుధజనులారా, మన 
భాగ్యమై మనమధ్య నింత డనుకనున్న జ్ఞాన భాస్కరుడు అస్తమింపనున్నాడు. 
మీమీ (ప్రశ్నలు సందేహములున్న యెడల సకల ధర్మ (ప్రకారములను తెలిసికొ 
నుడు అనినంత తక్కిన వారెల్లరును (ప్రశ్నలడుగు పాటవము లేక ఒకరిమొగ మొక 
రు చూచుకొనుట గ్రహించి ధర్మజుడు (శ్రీకృష్ణుని జూచి పుండరీ కాకా ధర్మవే 
దులకు నీవు గురుడవు భీష్మునితో భాషింప సమర్ధుడవని విన్నవించెను. (శ్రీకృ 
స్టుడంత భీష్ముని దరికేగి, శాంతనవా! నీదేహమనస్సు లెట్టున్నవని కుశల (ప్రశ్నచే 
సినంతనే అతడు దేవా, నా అలసటు అంతయు తీరినది. దేహమున ఏ విధమగు 
బాధయులేదు. మనస్సు నిర్మలముగ నున్నది. పరతత్త్యము వేద విద్యయు మన 
స్సున పరిస్ఫుటముగ నున్నది. ముదుకనయ్యు నీ వరముల వలన యువకుని 
స్టైర్యము వచ్చినది. చెప్పవలసిన దెల్ల చెప్పెదను. అయినను సర్వజ్ఞాడవు నీవేల 





33 





మహాభారత ధర్మశాస్త్రము 


ననన 
చెప్పవు. అని అడిగిన భీష్ముని జూచి (శ్రీకృష్ణుడు దేవవ్రతా ని మాట నిజము 
జగ(ద్రేయమునకు కీర్తికి నేను మూలము. ఇంకను ఈ ్రబ్‌ ధములొనరిి 
గొప్పతనము నాకేల. నీవు పెద్దవు. అన్నిట అనుభవజ్ఞుడవు. నాభావములు ఏ 
మనసునందు చొప్పించితిని. నీ మాటలు వేద తుల్యములగును. నీ కీర్తి భూ్నూ 
ఉన్నంత వరకు సుష్టిరమై యుండును. నీ ధర్మ వేదిత్వము పాండవేయులకు సి 
స్తరముగ తెలుపుము. వారును ఇటనుండి నీ యుపదేశముల విను వారును క్షత్ర 
ర్థజన్ములగుదురు. నీ ప్రబోధముల నవగతము చేసికొను (ప్రజలు ఉభయ జగల్సిగ్ది 
నందగలరు. భీష్మునకీ మాటలు ప్రసన్నత నిచ్చినవి. కృష్ణా! ధర్మరాజు పుట్టిన 
తోడనే ప్రజలకు ప్రమోదము కలిగినది. అతడు శమ దమ సత్య శాంత గుణ సం 
పన్నుడు. దాన ధర్మనిరతుడు. అతని కిపుడు గల సందియము లేమి. వలసిన విష 
యములడుగ వచ్చుననగా (శ్రీకృష్ణుడు. తాతా, ధర్మరాజునకు సందేహమే కాదు 
రాజ్య కాంక్షచే గురులను బంధుమి(త్రులను లక్షలాది నరులను రణమున జం 
పించినాను అను మనస్తాపముతో నీ యెదుటకు వచ్చుటకే భయపడుచున్నాడు. 
అనిన పలుకులు విని భీష్ముడు ధర్మవేది యయిన ధర్మజుడట్టుల తలపవలయును, 
వేద పఠనము యజ్ఞకర్మవి ఫ్రులకెట్టి ధర్మవిధులో, పాపకర్ములైన గురువులనుబంధు 
మి(త్రులయినను వారిని నిర్మూలించుట రాజులకు విధి. అన్యాయపరుల నణచుట' 
పుణ్య కార్యమే యగును. అట్టు చేసిన రాజు ధర్మవిదుడగునని చెప్పుగనే ధర్మ 
రాజ్‌ కింత విప్పారిన మొగమున జగతూ్యూజ్యుడగు భీష్ముని సమీపించి వారి దివ్య 
వొద పద్మములకు ప్రణతులర్పించి నిలిచెను. 


ధర్మరాజు సందేహములను భీష్ముడు సాదరమ్ముగ వినుట 
రాజధర్మ వివరణము 


తన పాదములందు శిరమువాల్చి (మొక్కిన ధర్మ నందనుని స[ప్రమముగ 
భీష్ముడు దగ్గరకు దీసికొని అభినందించి మూర్కొని నాయనా! ధర్మరాజా, నా 
సమీపమున ఉపవిష్టుడవగుము, శంకింపక నీ మనమునున్న విషయములు స్వేచ్చగ 
అడుగుమని నంత, ధర్మజుడు అటనున్న (శ్రీకృష్ణునకు ముని వర్యులకు పెద్దలకు 
నమస్కూతులర్పించి, పితామహున కభిముఖుడై యిట్లనెను. 

లోకమున ధర్మార్థకామములు రాజ ధర్మమునకు ్రాపయి మోక్షమాగ్గ 
మునకు దారి చూపును. ధర్మబుద్దిగల ధరణీశుడు లోకమున ధర్మష్టితిని రక్షింప 
గలడు. రాజునకు గల యీ కర్తవ్యము విశదీకరింపుము మహాత్మా! అనగా, భీష్ముడు, 


ముందుగ ( శ్రీకృష్ణునికిని మునివర్యులకు నమస్కరించి ధర్మజా వినుమని యిట్లు 
చెప్పెను. 





tA 





శాంతి పర్వము - ఆశ్వా-2 





తనకు మేలు గోరు రాజు తొలుత దేవతలకును, జ్ఞానులైన బ్రాహ్మణ సంఘ 
ములకును పూజలిచ్చి తన యత్న మారంభింప వలయును. దైవము తోడ్దుడి 
నప్తుడా యత్నములు ఫలవంతములగును. ఫలసిద్ది కలుగని యెడ దానిని దైవ 
విధిగ భావింపవలయు. శాంతము దాంతి, పవిత్ర శీలము, మనోనిగ్రహము రాజున 
కావశ్యకములు, సప్త ప్రకృతులయిన వానిని స్వామి,. అమాత్యుడు, స్నేహితుడు 
కోశము, రాష్ట్రము, యుద్దము, బలములను, సత్యము సౌమ్యభావములు గలిగి 
నడపవలయును. అన్నిటికిని రక్షయయిన దండనీతిని ( శిక్షించుట) మెలకువతో 
పాటింపవలెను, దానిని బ్రాహ్మణులపై ప్రయోగింపరాదు. ఇది నిజము. వి(పులపై 
నాగ్రహము చెంది వర్తించుట రాజులకే చేటు. శాంతులైన విప్రుల పలుకు బ్రహ్మము. 
విప్రుడు దైవము అను సూత్రములు నీవు చిత్తమునందుంచుకొనుము. 

ఇట్టున్నను, కోపిస్టియయిన విప్రుడు, ఆయుధములు ధరించి మీదికి వచ్చిన 
బ్రాహ్మణుడు, శిశు హంతకుడైన వాడు, గురు భార్యనాసించువాడు దండనార్జులని 
శుక్రుడు తెలిపెను. 

ప్రజలను తన వశమునందుంచుకొనుటయు ధరణీశునకొక దుర్గమమైన 
విషయమే. మదపు టేనుగును గూడ మావటీడు ఎక్కి ఆడించినట్టు రాజు మటీ 
మెత్తని వాడైనచో (ప్రజలు నెత్త్‌కెకి త్రాక్కుదురు. కఠినుడైనచో ఎదురు తిరుగు 
దురు. నాలుగు వర్ణముల వారిని కడు చతురతతో చూడవలయునని బృహస్పతి 
నుడివెను. దండనితియు సత్యాసత్యము లెజీగిన తరువాతనే పాటించుట మంచిది. 
కేవలము తన ఆలోచన (ప్రకారము తొందరపడి వర్తించుట తగదు. శిశువునకు 
దగిన యాహారము తల్లిసమకూర్చునట్లు (ప్రజల మనుగడ బాగుగ సాగునట్లు 
చూచుట రాజు కర్తవ్యము. 


పరిచారకులతో, సేవకులతో, రాజు అతిచనువుగా సంతోషమును వెలి 
బుచ్చుచు వర్తింపరాదు. అంత చనువు చూపినచో చెప్పిన మాట వినరు. పనిలో 
మోసము చేయుదురు. సమానముగ వేష భాషలు పూనుదురు. తుదకు యజ 
మాని పదవికి చేటు దెత్తురు. 


సప్తాంగముల యందు విరోధము కట్టి చెట్టనొనర్చిన వాడు గురువైనను 
వర్హనీయుడు. గర్వమున అవినీతిని బోవువానిని తక్షణము దండించి విడువవలెను. 


ఈ సూత్రము లన్నియు మరుత్తుడను మహారాజునకు మున్ను బృహస్పతి 
నుడివినవే. కావున తప్పుగలిగిన యప్పుడు గురుడని మిత్రుడని బంధువని శంకిం 
35 








_ మహాభారత ధర్మశాస్త్రము 


కదల నవమ డను తననన నకిలటకన లతను నానాత నానన జగన సనో నెవవన ననన నస ననన గననన కనన నభ భానవ నకు నినన కువుననదిననమునననాన్న్య 
చుట తగదు. వారు దండ నార్జ్గులే. తన కొడుకు అసమంజసుడు, పురజనులను 
బాధ పెట్టుట విని, సగరుడు పరిత్య జించి నాడు. అట్లే ఉద్దాలకముని పుత్రుడు 
శ్వేతకేతు విప్రులను మోసగించి త్యజింపబడి నాడు. రాజునకు ముఖ్య కర్తవ్యము 
ప్రజా రంజకత్వము, దయ జూప వలసిన చోట చూపి సైరణ గలిగి యుండు 
రాజునకు మేలు కలుగును. 
రాజ (ప్రవృత్తి 

రాజ వృత్తి యెట్టుండ వలయునో వినుము. వైదిక వర్తనముల వలన తన 
కాలము గడపుకొనుట భూపతి కనువగు మార్గము. వర్ణాశ్రమ ధర్మ రక్షణ, న్యాయ 
ముగ ధనార్హన, సంధి విగ్రహము, ఆసనము యానము ద్వైధము ఆశ్రయమను 
ఆటుషడ్డణముల పాలన రాజునకు ముఖ్యము. పొగడ్డ మాటలు విన రాదు. దుర్వి 
నీతుల (ద్రవ్యమును గొని సుజనులకీయవలయు. పెర వారి మాటలు ఎక్కువగా 
నమ్మరాదు. మంచి చెడ్డలు తెలిసికొని తగినంత వరకే నమ్ముట మంచిది. ధనమే 
సర్వముగా తలచి గ్రహించు లుబ్బుడయిన రాజునకు, శత్రువులకంటె ముందు, 
ప్రజల వలననే చేటు గలుగును. ధర్మనిరతులు, ప్రయోజన మొనర్చువారు, విష 
యాసక్తి లేని వారు, అణకువతో మాటవినువారు. మంచి వంశము కల పరిజనులనే 
రాజు తనవద్ద నుంచుకొనవలె. ఏనరపాలుని యందు కపటము లేని విశ్వాసమున 
పరిజనులు మెలగ జూతురో ఆ రాజే నిజమగు రాజు అని పెద్దలందురు. ప్రజల 
ధన ధాన్యాది భాగ్యములు రక్షించు వాడు రాజేకదా యని శుక్రుని మతము. వేద 
విద్యలేని బుత్విజునట్టి వాడే ప్రజల రక్షణ జేయలేని నరపాలుడని మనువనెను. 
రాజధర్మమును రాజనీతిని బృహస్పతి ఇంద్రుడు భరద్వాజుడు గూడ ఈ రీతిగనే 
వచించిరిగాన ప్రజారక్షణమే రాజునకు ముఖ్యకర్తవ్యము. శత్రువు అల్పుడైనను 
ఎప్పటికైనను చేటు చేయువాడే, సైరణచే నైన అన్య విధమున నైనను శత్రువును 
అణచి వేయుటుత్తమము. పెక్కుమంది వైరులు రాజ్యము నపహరింప జూతురు. 
అ(ప్రమళ్తుడై రాజు తన రాజ్యమును కాపాడుకొనవలెను. = 


ధర్మరాజా! రాజధర్మ విధానము సూక్ష్మముగ నీకు వచించ్రితిని. ఏదయిన 

సందియమున్నచో అడుగు మనగా ధర్మనందనుడు భీష్మునకు నమస్కరించి సాయం 
కాలమగుటచే సెలవు గైకొని పురమునకు నేగెను. (శ్రీకృష్ణుడును అటనున్న 

మునులును అట్లో శమనెలవుల కరిగిరి. 





36 





శాంతి పర్వము లా ఆశ్వ్యా-2 
దండనీతి విధానము 


మణునాడు (శ్రీకృష్ణునితో కలసి ధర్మజాదులు భీష్ముని కథకు వచ్చుసరికే 
నారదుడు దేవళుడు మున్నగు బుషి వర్యులేతెంచిరి. అందరును శాంత నవునకు ' 
'మొైక్కులిడిరి. పరస్పర కుశల ప్రశ్నలయిన వెనుక ధర్మజుడు ముందునకు వచ్చి ' 
తన సందేహము నిట్లు నుడివెను. మహాత్మా శాంతనవా! నీవు వచించిన రాజు 
ధర్మము, రాజ ప్రవృత్తి (శ్రద్దగా వింటిని. ఈ పాలనా నియమముల పాటించిన 
నృపాల వర్యుల నామములను మీరు తెలియజేసెరి. కాని ఒక మాట. ధర్మపాలకులు, 
దండనీతిజ్ఞులు అని పేరు గాంచిన ఈ నృపాలకులకు మేలుబంతిగా ఆది యం 
దొక మహాత్ము డయిన భూపతి యుండి యుండవలెను గదా. ఆ రాజ వర్యు 
డెవరు తక్కిన వారికీ పాలనా (క్రమ మెట్లలవడినది. తెలియగోరెదను తాతా! అని 
ముగించెను. 


ధర్మజా! ఇది మంచి (ప్రశ్న. ఈ వివరములు వినుము. తొల్లైల్త కృతయు 

గమున దండనీతి మంతుండగు రాజనువాడు లేడు. (ప్రవర్తన సిద్దాంతము ధర్మమత 
మని అనువారు. (ప్రజలు పరస్పర సంరక్షకులై సహాయుకులై సుఖముగ కాలముగ 
డుపు చుండిరి. రానురాను స్వార్టలో భములు మెండై విచ్చలవిడి గర్వించి ధర్మమును" 
విస్మరించిరి. లోకమున ఈ వైపరీత్యమును గనిన ఇం ద్రుడు ముఖ్యదేవతలు ముని 
వర్యులు పద్మ సంభవుకడకేగి దేవా! లోకమున వేదధర్మము నశించుచున్నది. సత్క 
ర్మములు లేవు. (క్రతువు లాచరించుట మానుటచే మేము దుర్చలులమైతిమి. 
(ప్రజల వర్తనము లిట్టున్నవి. ఈ ధర్మ విధ్వంసక మరికట్టువే, యని మెణు పెట్టిరి. 
విరించి వారి భయమ్ముడిపి మీరు ఆందోళన పడవలదు దానికి తగిన ఉపాయ 
మాలోచింతునని చెప్పి పంపెను. చతుర్ముఖుడిట్టు నుడివి - తానే స్వయముగ 

జన్మమును ధన్యమొనర్చు ధర్మ అర్ద కామ మోక్షములనెడి పురుషార్థములను 
సాధించుటకు వలయు (ప్రబో ధకములను ఇట్లు తెలియ పరవెను. . 

1.. స్వామ్య అమాత్య రాష్ట్ర కోశ సుహృత్‌ బలములు 

2. అన్వీక్షకిత్రయి వార్త దండ నీతులు 

3. అరి మిత్ర ఉదాసీనము మున్నగు పన్నెండు రాజ మండలము 

4 


. సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీభావ సమా(శ్రయంబులు పన్నెండు 
రాజ మండలము 





37 





మహాభారత ధర్మశాస్త్రము 

వీని వివరములుగల నూణువేల అధ్యాయములలో మహా నీత్రి శాస్త్రమను 
రచించి ఇది లోక చరిత్రమును నిర్మలినము చేయునని యిచ్చెను. అంతటి 
బృహద్దర్మ శా,స్త్రమును చదివి, అవగతమొనర్చు కొనుటకు మర్తులకు ఆయ 
గుద్దులు చాలవని తోచి బ్రహ్మముఖమున విశాలాక్షుడను విరూపాక్షుడావిర్చవింి 
ఆ మహా నీతి శ్యాప్త్రముమ, 10,000 అధ్యాయములతో వైశాలాక్షంబను స 
సంక్షేపించెను. హరుని వల్ల పొంది దానిని 5000 అధ్యాయములతో ఇం(దుండు 
రచించె, మరల దానినే బృహస్పతి 2000 అధ్యాయములలో పొందుసజచెను. 
దానిని పఠించి శుక్రుడు 1000 అధ్యాయములతో రచించినాడు. 


అట్టు సంక్షేపింప బడిన గ్రంథ సారమును మరల మునులు క్టుప్తముగ అనేక 
గ్రంథనులుగ వ్రాసి లోకమున కిచ్చిరి. సురలెల్లరు ఈ నీతి శాస్త్ర, గ్రంథమునక్ష 
సంతసించి (శ్రీ) విష్ణువు కడకేగి, ఈ నీతి శాస్త్ర (ప్రకారము నడప సమర్ధుడగు 
వానిని కోరగా విష్ణుదేవుడు ఒక మానస పుత్రుని విరజుండన వాని నిర్మించెను. 
కాని యాతడు భూమికి ప్రభువుగా వచ్చుట కొప్పుకొనలేఎ. అతని సుతుడు 
కర్దముడు రాజ్య మక్కరలేదని, తపమున కేగెను. అతని పుత్రుడు అనంగుడు 
దండనీతి ననుసరించి భూమినేలెను, అతని పుత్రుడు విషయలోలుడై ప్రజలే 
నిరాకరింప బడెను. మునులది చూచి యతని ఊరువును సమిధలచే మధింప 
నల్లని మజగుజ్ఞు పుట్టె. అతని సంజాతులు నిషాదులైరి. మరల మును లేగుదెంచి 
వేనుని కుడి చేయిని కుశ సమిధాదులచే మధింప ఒక మహా తేజస్వి ధర్మతిత్త ప్ర 
వీణుడు వేదవేదాంగ విదుడై వైన్యుడను పేర బరగి మునివర్యుల దర్శించి నీతి 
శాస్త్ర ప్రకారము ధరణి నేలెదనని విన్నవించి వారియను గ్రహము నందెను. 
వైన్వుడను రాజు చరిత్రము 
వైన్యుడు వినయంబున నచ్చటి బుషి వరుల సమీపించి మహనీయులారానా 
మనస్సు ధర్మార్థ తత్త్వములపై బోవుచున్నది. మీ యాదేశానుశారము ప్రవర్తిం 
తునని వచించెను. అంత నా బుషి వరులు వైన్య నృపాలా! నీ సద్భుద్ది నీకు మే 
ల్‌"నరించును. సర్వ ప్రాణుల యెడ సమాన బుద్దితో, కామ (క్రోధలోభాభి మాన 
ములు లేక దండనీతి ధర్మమున జనరంజకుడవై బ్రాహ్మణ భక్తి గలిగి వర్తింపు 
మనగా, వైన్యుడును విజ్ఞానులయిన భూసురులు నాకు తోడ్పడు చుండినచో ధర్మ 
మార్గము తప్పుగ అట్టే చేయుదునని ప్రతిజ్ఞ నానరించెను. ఆ నృపుని మాటలెల్ల 
రును సంతసించిరి. సాక్షాత్‌ విష్ణువు (బ్రహ్మయు దివి నుండి వచ్చి పరమ వా 
38 








శాంతి పర్వము - ఆశ్వా-2 

తృల్యమున వైన్యుని సకల భువన సామా జ్యాభిషిక్తుని జేసి దీవించిరి. ఆ రాజాన 
కు శుక్రుడు పురోహితుడు పండితులైన వాలఖిల్యులు మంత్రులు. గర్లుడు జ్యోతి 
ష్యుడు- ఎత్తుపల్లములున్న భూమి నతడు సమతలముగావించి, ప్రయోజన కర 
ములగు నదీ పర్వతముల నట్టేయుంచెను. మేరువు బంగారమును, ఇంద్రుడు 
వైభవమును, కుబేరుడు సంపదయు నిచ్చి యాతనిని సర్వ సంపన్నుని జేసిరి. 
వైన్యుడు శా(స్రోక్త మార్గమున ధర్మము తప్పుక పరిపాలనము సాగించెను. ఆతని 
వంశీయులును అతని వలెనే ధర్మ మార్గానుసారులై పాలించిరి. దేశము సుభిక్ష 
ముగ నున్నది. ప్రజలు శాంతి సౌఖ్యములతో వరిల్లిరి. 


(బాహ్మణులకెట్టి యిబ్బందియు రాకుండ కాపాడుట వలన క్షత్రియ 
నామము, (ప్రజా రంజకుడగుట వలన రాజనామము పరిపాలకునకు కలిగెను. పరి 
పాలనా దక్షత రాజులకే గాని ఇతరులకు రాకుండట జేసి, విష్ణువు నంశ రాజ వర్యుల 
తేజము నందుండెను. బ్రాహ్మణత్వము ధర్మము సంపద యను మూడును రాజు 
నెల్లప్పుడు ఆశ్రయించి యుండుటచే నిజముగ నరపాలుడు దివ్యాంశగల వాడు. 
కేవలము వాసుదేవుడే రాజు నభిమానించుట జేసి, వర్ణాశ్రమ ధర్మములు సదాచా 
రములు రాజున కధీనము లై యుండును. రాజెప్పుడును సౌందర్య శౌర్య చాతుర్య 
గుణ శోభితుడయి యుండవలెనని ప్రజలు తలచుచు అతనికి లోబడి యుందురు. 
కాన రాజు దేవ సముడు. 


వర్ణా శ్రమ ధర్మములు. 


శాంతనవుడు చెప్పిన విషయములు వినిన ధర్మరాజు మటికొన్ని విషయ 
ములు సవిస్తరముగ తెలియగోరి రాజు దేవ సముడెట్లెనదియు వర్హములకు ఆ(శ్ర 
మము లెట్టివి వాని వర్తనము వేర్వేరుగ తెలియజేయుడని అడుగగా భీష్ముడిట్టు 
చెప్పెను. 

ధర్మజా! సర్వవ్యభ్ధములకు సమాన ధర్మములు సత్యము, శుభ్రత, నిజ 
పత్నీ పరత్వము రహస్యము ముఖ్యములు. కోపము (ద్రోహము విడనాడ దగినవి. 

(బ్రాహ్మణుడు కడునిష్టతో, ఇం(ద్రియ నిగ్రహము, ఓర్పు, అగ్ని విధులు 
వేదాధ్యయనము నడపవలెను. కరుణ శాంతి, పాటించుచు అహంకారము వదలి, 
ధనము కల్గిన యెడల ధర్మబుద్ది సత్సంతతి పడయవలెను. 





39 





మహాభారత ధర్మశాస్త్రము 


రాజునకు యజ్ఞము, దాన కర్మము, వేద పఠనము, శత్రు చోర దండనము, 
యుద్దమున ధైర్యము, న్యాయ పరిపాలన గురు భక్తి కావలయును. 

వైశ్యునకు వేద పఠనము, దానము యజ్ఞములు, పశురక్షణ, న్యాయ సమ్మత 
మగు సంపాదన కరణీ యములు. 

ఈ మూడు వర్గములకు యజ్ఞము అతి ముఖ్యము 


శూ(ద్రులు పై మూడు వృద్దములకును వలయు పనులు నిర్వర్తించుట ముఖ్య 
ములు, (శ్రద్ద గలిగినచో ఉన్నంతలో ధర్మము లాచరింపవచ్చును. 

ఆశ్రమ ధర్మములు 

(బ్రహ్మచర్యము, గృహస్థము వాన |ప్రస్థము, సన్యాసము అని ఆశ్రమములు 
నాలుగు విధములు. (బ్రహ్మ యు. గురు శూ[(శూష వేద పఠనము భిక్షా 
శనము, వృధా సంభాషణమున కాలక్షేపము చేయక పోవుట ఎవరి తోడను పగలే 
కుండుట, తన కార్యముల యందు రాగ ద్వేషములు లేకపోవుట నియత విధులు. 

సత్యము ఓర్పు సజ్జనుల సాంగత్యము, దేవతలు పెద్దలు అతిథులకు 
పూజలు, యజ్ఞమునందు మిగిలిన పదార్థ బోజనము, కరుణ, పత్నీ వ్రతము 
ఇతరాశ్రమవాసులెల్లరకు ఆధారము. ఇవి గృహస్ట్ర ధర్మములు. 

(బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకీ నాలుగాశ్రమములు తగును. చిత్తశుద్ది (శ్రద్ద 
కలిగినచో పెద్దల అనుమతిని మొదటి మూడాశ్రమములు శూద్రుడు పొంద 
వచ్చును. యతి అగుట తగదు. 

ధర్మవర్తనుడగు బ్రాహ్మణుడు యజ్ఞములందు దానముల కర్షుడు. అట్లు 
రాజులు తమధనము దానమొనర్భుట ఉత్తమము. 

ఇటు నాలుగు వరముల వారిని తమతమ ధర్మమార్గములందు నడపింప 
గల నృపునకు ఇంద్రుండును సరికాడు. 

ఏనుగు పాద ముద్రలో అన్ని ప్రాణుల పాదములు అడగినట్టు అన్ని ధర్మ 
ములు రాజధర్మమునకు లోనగును. రాజు దండనీతి వదలినచో యజ్ఞములు వేద 
చారము మున్నగు సత్కర్మలు నశించును. భూ జనులకు సంస్కారము ఉండదు 


చేటు సంభవించును. కనుక రాజ ధర్మము శ్రేష్టము, రాజు ఉత్తముడు. రాజ 
నిజముగ ధర్మదేవతయె. మణీయును వినుము. 





40 డా 





శాంతి పర్వము - ఆశ్వా-2 
మాంధాత చరిత్రము 
రాజధర్మము అన్నిటికన్న ఉత్తమమని చెప్పుట కుదాహరణముగ భీష్ముడు 
మాంధాత చరిత్రము నిట్టు చెప్పెనను. ఇక్ష్వాకు వంశచ[క్రవర్తి మాంధాత ప్రజా 
రంజకముగ పాలన మొనర్భి బహుళ ప్రసిద్ది నందిన వాడు ఆతడొక సమయమున 
(శీ) విష్ణుదర్శనమందగోరి ఒక మహాధ్వరము శాగస్రో క్ర విధిగ నొనర్భెను.. ఇంద్రుడు 
సంప్రీతుడై ప్రత్యక్షముగ వచ్చి ఆ నృపాలుని మన్ననలంది, రాజా! విష్ణుని దర్శనము 
గోరు నీ మనో వాంఛ నే నెణుగుదును. (బ్రహ్మకును నాకును గూడ అది దుర్ల 
భము. మణీయొకడేదేని కోరిక యున్న అడుగు మనగా, ఆ రాజు మేంద్రా! 
నేనీ సంసారమును విడచి సన్యాసినై భిక్షాశనమున (బ్రతుకుచు దైవ చింతనతో 
కాలము గడపెదను. ఆ వరము నాకు దయసేయువునెను. ఇం(ద్రుడు, 
చిరునవ్వు నవ్వి, 
రాజా! ఏమిది యిటు పలుకుచున్నారు సకల సద్దర్మములందు రాజ ధర్మ 
ముత్తమము. కామ (క్రోధములు రాగద్వేషము లడంచి సర్వ సమత్వ దృష్టితో దం 
డనీత్యుపాయమున (ప్రజారంజకుడై పాలించు నరపాలునకు లభించు సిద్ది మటి 
యెందును లేదు. పదపడి ఇంద్రుడు యజ్ఞమును చూడ అరుదెంచిన తక్కిన 
నృపాలుర నవలోకించి, లోక పాలకులారా! మీకు భిక్షవలన (బ్రదుకుట తగునా? 
తక్కిన వర్గముల వారికెల్ల రక్షణ నీయవలసిన వారు, ఆశ్రమ ధర్మములు కాపోడ 
వలసిన వారు మీరు. నరపాలురు వారి వారి ధర్మ విధులెటీగి రాజ్యము పాలించుట 
లెస్స. తక్కిన ధర్మములు తమంత అవియే అలవడును. అతిథులు దీనులు, 
యతులు, (ప్రజలెల్లరును మీ (ప్రాపుకై వేచి యుందురు. అని చెప్పి దేవేంద్రుడ 
మర లోకమున కేగెను. మాంధాతయు తన మనసు మార్చుకొని రాజ ధర్మ నిర్వ ' 
హణ ప్రవీణుడై అపార కీర్తి నార్దించెను. 
రాష్ట్ర జనులు ఆచరించవలసిన ధర్మములు 


రాజ ధర్మము సర్వోత్తమ ధర్మమును విషయము, మొదట నారదాది 
మునులు, (శ్రీకృష్ణుడు చెప్పినదే కాక, భీష్ముడు విశదముగా వివరించుట, ఇం 
ద్రుడే దివి నుండి వచ్చి మాంధాత మహీపతికిచ్చిన ఉపదేశమును వినిన తరువా 
త ఆ విషయములందున్న పరమార్ధము ధర్యజున కవగతమైనది. ఆయన మొగ 
ము ఉత్సాహ పూరితమైనది. రాష్ట్ర ప్రజలు అనుసరింప వఆసిన. ధర్మములెట్టివి 
అను విషయము తెలిసికొనగోరి అడుగగా భీష్ముడు తన వ. నిట్టు 
సాగించెను. 





41 





మహాభారత ధర్మశాస్త్రము 

కుమారా! (ప్రజల విషయము కూడ వినుము. ఉత్తమ గుణ సంపన్నుని 
పాలకునిగా అభిషిక్తుని జేసి ప్రజలు సుఖము లందెదరు. అట్టి భూ పాలకుడు 
లేనిచో జనులు ఎవరికి వారే స్వార్థ చిత్తులై దుశ్చేష్టితులై అన్యోన్య ధన దారాప హ 
ర్తలై చెడిపోవుట తథ్యము. ఈ సత్యమును (గ్రహించిన ఆలోచనగల మానవులు 
కొందరు తమలో తాము స[త్రవర్తనకు అంగీకారము కుదుర్చుకొని (బ్రహ్మవద్ద 
కేగి, స్వామీ! మనుష్యులలో దుష్ప్రవర్తన మెండైనది మమ్ములను శాసించి సన్మా 
ర్లమున నడుపు పరిపాలకుని నియోగింపుడనగా విరించి యా కార్యము మనువు 
నకు జొప్పెను. నరులు అసత్య వాదులు వారికి పాలకుడగుటకు మనువు తనకిష్టము 
లేదనెను. ఆ జనులంతతో పోక, మహాత్మా నీకు సందియము వలదు నీ చెప్పిన 
ట్టు వర్తింతుము, మాకు గల పశుసంపద యందు ధనమునందు సగపాలునీ కిచె 
దము. శిష్టజన రక్షణము, దుష్ట విధ్వంసము కావింపుడు ధర్మవర్తనులైన జనుల 
ధర్మమున ఆరవ పాలు మీకు చెందును అని |ప్రార్దింప మను వియ్యకొని నీతి విధ 
మున భూమిని పాలించెను. జనులన్ని విధముల సుఖులైరి. 


కావున జగజ్జనులు రాజునాజ్ఞ (ప్రకారము వర్తించుచో మేలగును. రాజు 
నిట్టు గౌరవించి వర్తించుట దేవుని పూజించుటయే. రాజునెడల (ప్రజలు ఆను 
కూల్యము చూపనిచ శత్రువులు వచ్చి మీద పడుదురు. నీతి పరుడైన రాజునకు 
వలయు సౌకర్యములు, బలము (ప్రజలు సమకూర్పవలయును. సత్యము, సమ 
భావము, కృతజ్ఞత, ఇం(ద్రియ నిరోధము, (ప్రసన్నతగల భూ పాలుడు విరోధి భ 
యంకరుడై (ప్రజలకు తం(డ్రివలె ప్రియముగల వాడగును. 

ధర్మనందనా మణీ రెండు మాటలను వినుము. ఒక సమయమున దేవ 
గురుడు బృహస్పతియే వసుమనుండను రాజునకు రాజ ధర్మము నిట్టునుడివెను. 
లోకములు లోక ధర్మములు రాజ మూలములు. సూర్య చంద్రులు లేని ఆకస 
మెట్స రాజు లేని రాష్ట్ర మట్టుండును జనులు ఒక కట్టుబాటు నియమములేక 
ఎచ్చలవిడి దుర్భర దురితములకు పాల్పడుదురు. గృహములందు శుభకార్యములు 
చేసికొనుటకే ధైర్యము చాలదు. రాజ్యము నం దేమూల ఏ ఉపద్రవము కలిగినను 
చారుల వలన విని తొల గింపగలిగినవాడు రాజే, ప్రజలు రాజునకు శరీరము. ప్రజ 
లకు రాజు ఆత్మ. ఒకరి కొకరు గౌరవ, ఆ(శ్రయములై మనుట జగజ్జన (శ్రేయ 
మునకు మూలము. ఈ మాటలు విని సంతుష్టుడైన ధర్మజుడు, జన పరిపాలనము 
శత్రు నిరోధములందెట్టు వర్తింప వలయునని అడుగగా శాంతనవుడిట్టు నుడివెను. 


న. ద్ర క 





శాంతి పర్వము ~- ఆశ్వా-2 
జనపద పాలనము శత్రువధ 


శత్రు భయము లేనపుడే జన పరిపాలనము బాగుగ సాగును. తనను గెలువ 
గలిగిన రాజే, శత్రువును గెలువగలడు. తనకు తాను గెలుచుటనగా, విషయ 
లోలుడు గాక ఇంద్రియములను వశమునందుంచుకొనుటయే. శత్రువు ఎప్పు 
డును తగిన సమయము చూచి దాడి చేయుటకే చూచుచుండును. కావున రాజు 
తన నివాసమునకు విహార భూములకు దుర్గములకు పుర ద్వారములకు సరిహ 
ధ్దులకు తగిన రక్షణ కల్పించుకొనుట కర్తవ్యము. శత్రువులకడ సోదరాది బంధు 
వులకడ వారెరుగకుండ గూఢ చారులను నియమించుట మంచిది. నియమింపబ 
డిన గూఢచారులు ఒకరి కొకరు ఎరిగినవారు కాకూడదు. తనకన్న బలవంతుడైన 
శత్రువుపైకి కయ్యమునకు పోరాదు. సామ భేదోపోయము లెజుగుట మంచిది. 
మత్తుడు దుర్హనుడునైన శత్రువు నెట్టిన లో బరచుకొను మార్గము చూడవలయును. 
మిథిలేశుడైన జనక చ|క్రవర్తి వలె ప్రజలనుండి ఆరవ భాగమే కప్పము గొని అన్ని 
వేళల సర్వవిధముల జనులకు రక్షణ నొసగుట రాజ కర్తవ్యము. కోట యందు 
పశుగ్రాసము, గుజ్జముల దాణా సామగ్రి, ధాన్యము, వంట కట్టెలు నేయి నూనె 
ఆయుధములు బలమైన యం'(త్రపు బావులు సమ(గ్రములు సమృద్దములుగ ఉంచి 
శౌర్య ధైర్యములు గల నరపాలున కే భయమును లేదు. శత్రువులు మీద పడినచో 
దయా దాక్షిణ్యములు లేక, మిత్ర బలముల కూడ సమకూర్చుకొని వాని నణగ 
ద్రొక్కవలెను. ఉత్తముడైన నృపునకు ముఖ్య లక్షణములు. 
రక్షించుకొనవలసినవి :- రాజ్యాంగ సవ్తాంగములు అనగా అధికారము, మంత్రులు, 
జనులు, పదవి, ధనాగారము, సైన్యము, మిత్ర దుర్గములు. 
చూడవలసినవి :- సంధి, విగ్రహము (యుద్దము) యానము ( దండెత్తుట) 
ఆసన ( దండెత్తక నిలుచుట) ద్వైధీ భావ, సమా(శ్రయంబులను 
షాడ్గుణ్యములు . 
నడపవలసినవి :- ధర్మ అర్ధ కామములు త్రివర్గము 
పాటింపవలసినవి :- మంత్రము (సమాలోచన) (ప్రభుత్వము, ఉత్సాహములను 
క్తి త్రయము, 
వశము చేసుకొనవలసినవి :- సత్వరజస్తమములు (త్రిగుణములు 
ఆచరింపవలసినది. ధర్మ సేవ 








43 


మహాభారత ధర్మశాస్త్రము 
జయింపవలసినవి :- బుద్దీం(ద్రియములు - దేహము, కన్ను, చెవి, నాలుక, 
ముక్కు. 
కర్మేంద్రియములు :- వాక్కు చేయి, పాదము, (స్త్రీ పురుష మర్శస్థానములు, మనస్సు 
వదలవలసినవి :- జూదము, వేట, వ్యభిచారము, మద్యము, ఆశ, ధనాళ, 
దూషణము. ' అనుసప్త వ్యసనములు 
చేయగూడనివి : దురాలోచన, కుటిలము 
అణచవలసినవి : వాక్సారుష్యము, దండపారుష్యము 
అభ్యసింపవలసినవి : యజ్ఞము, వేద పఠనము, దానము, దేవ (బ్రాహ్మణ తర్పణము 
చేయవలసినవి : శుభా ధానము 
కావలసిన వారు : నయ విక్రమ క్రమాభిజ్ఞులైన అమాత్యులు. 


ఈ సుగుణముల నవగతము చేసికొని ధర్మసేవాతత్స డై ప్రజలను పాలించు 
భూపతికి ఇహపర లోక సౌఖ్య సిద్ది లభించును. ఈ ధర్మసూ త్రములన్నియు, 
ఆంగిరసు భార్గవాదులు చెప్పినవే అనిన విని మరల ధర్మజుడు, తాతా! నేను గ్రహించి 
నంతవరకు పాలనా ధర్మము, దండనీతి ఈ రెండును ప్రశస్తములైనవే. ఇవి కార్య | 
సిద్దిగావించు విధము లెట్టివి అని అడిగెను. 


ధర్మజా, రాజు ధర్మగతిని దండనీతిని నడపును గాన అతడు కాలమునకు 
కారణము - కృతయుగమున నీవనిన కార్య సిద్ది సంపూర్ణముగ నుండును. తళ్చ 
లము, ధర్మవర్తనము, వైదిక కర్మములు వసంతాది బుతువులు ప్రజలకు సంతోష 
కరములగుట సంపూర్ణ ఫ్టితిలో నుండును. ఆ కార్య సిద్ది త్రేతాయుగమున మూడు 
భాగములు, ద్వాపరమున రెండు భాగములు. కలియుగమున సా పరులయి 
ధర్మము నుపేక్షింతురు. వర్ణాశ్రమ ధర్మములు నశించును, పాలకుని ధర్మవృత్తి 
సకల జన సంతోషమునకు మూలము. చేయవలసిన కార్యము లెణేగి, తప్పును 
తెలిసికొని, శూరుడు ధీరుడు నయి మదలోభావేశములు నశింపజేసికొని 
మూర్చుడు, కోపకాడు, స్త్రీలోలుడు కాని రాజునకు శుభములు తమంత వచ్చును, 
పురోహితుడు వేదవేదాంగవేది కావలయును. అమాత్యుడు నిఫుణుడై కప్పములు 
గ్‌'నవలయునే గాని కఠినుడై (ప్రజలను బాధించుచో పాలిచ్చుచున్న ఆవు పాదుగు 
కోసినట్లే యగును. తపములు అధ్వరములకన్న మిన్నగా రాజునకు సంపదలు 
కీర్తి సంపాదించునది, (ప్రజా రక్షణయే. 


శాంతిపర్వము - ఆశ్వ్యా-2 
ఈ విధముగ రాజ ధర్మము రాజనీతి గూర్చి భీష్ముడు ధర్మరాజునకు 
అమృతోపమానమైన ధర్మబోధ నొనర్చి సంతుష్టు జేసెను. ధర్మజుడును మణేంత 
(శ్రద్దా సక్తులతో వినుట గ్రహించి మజికొన్ని విశేషములను ఉదాహరణ సహిత 
ముగ భీష్ముడు నుడివెను. 





పురూరవునకు వాయుదేవుడు చెప్పిన ధర్మ ప్రకారము. 
పురోహితుని ప్రాముఖ్యము 

పూర్వము పురూరవుడను చక్రవర్తి, వసుధకు అధికారులు వి(ప్రులా క్ష 
(త్రియులా అని వాయుదేవునడిగెను. బ్రాహ్మణుడు చతుర్ముఖుని ముఖమునుండి 
ఉద్భ వించినవాడు. స్వాభావికముగ (శ్రేష్ట జన్ముడు గాన భూమి ధన ధాన్యముల 
ననుభవించుట కర్ణుడు. కాని పాలనా శక్తి దండనీతి క్షత్రియునందున్నది. 
(బ్రాహ్మణుడు శాంతి పరుడగుట వలన ఆధిపత్యము లేదు. కావున నరపాలుడు 
విద్వాంసుడు ధర్మవెది శాంతుడు అయిన పురోహితుని ఉపదేశము వలన సర్వ 
సంపదలు సంపాదించి భూమినేలుట (శ్రేయః (ప్రదము - భయమును బాపుటకు 
సమర్ధుడు క్షత్రియడు గాన (ప్రభుత నరపాలునకు దక్కినదని వాయుదేవుడు నుడివెను. 

ఎట్టి వర్తనమున పురోహితుడు మాన్యుడగునని ధర్మరాజడుగగా శుక్రాచా 
ర్యుడు చెప్పిన విషయములను భీష్ముడిట్టు చెప్పెను. యజ్ఞ యాగాదులొనర్చి 
భూ వరుడు పాందగలుగు శుభములకు మూలము పురోహితుని బుద్ది. పురోహి 
తుని మంత్ర రక్షలేనిచో నృపుడు రక్షః పిశాచ బాధలకు కీడులకు, ప్రమాదములకు 
లోనగును. ఆ బాధలనుండి రక్షించి, సామర్ధ్యము శాంతి సౌఖ్యములు శత్రునాశనము 
కలిగించువాడు పురోహితుడేనని బృహస్పతియు మున్ను నుడివెను. కావున నీవును 
పండితుడు పరిశుద్ద వర్తనుడగు పురోహితుని పొందుము. కుత్సితుడు, అపవిత్రు 
డయిన పురోహితుని వలన నీచ దశలే ప్రాప్తించును. (బ్రహ్మ క్షత్రములు కలిసి 
న్యాయముగ పాలించుట వలన దేవతలును హర్షింతురు. క్షత్రియుల జన్మమునకు 
పట్టు (బ్రహ్మమే. బ్రాహ్మణ క్షత్రియుఅకలయిక పుడమి జనులకెల్లరకు సమ్మద 
(ప్రదము. = 
కుబేర ముచికుందుల సంవాదము 


పురోహితుని (ప్రాభవము వీరిరువురి వాదము నందును విశదమైన విష 
యము వినుము. ముచికుందుడను రాజు అన్ని దిక్కులను జయించి పదపడి 








45 


మహాభారత ధర్మశాస్త్రము 


తన బలము జూపగా కుబేరునిపైకి దండెత్తెను గాని కుబేరుడంపిన రాక్షస సైన 

ముల ధాటికాగలేక యేమిగతియని తన పురోహితుని బ్రార్టించెను. తపో మంగ్ర 
ములు దేవతా పూజల జేయించి పురోహితుడు రాజ సైన్యములను బలవంతము 
లుగ జేసెను. కుబేరుడంతట రాజా (బ్రహ్మ శక్తి వలన నీవింత వాడవయినావు, 
నీతో నాకు యుద్రమేల. నా సైన్యమును నీమీదకు పంపను. ఏకచ్చ(త్రముగ భూమి 
నేలు కొనుమని చెప్పెను. ఆ పలుకులకు ముచికుందుడు. చిరునవ్వు నవ్వి కుబేరా! 
సీ దయా దాక్షిణ్యములు నాకెందులకు. నా శక్తి వలననే నేను పాలింపగలనని అబై 
యుడై భూమిని పాలించెను. ధర్మరాజంతట, శాంతనవా! రాజ ధర్మములు అనేక 
విధములు, ఐశ్యర్య (పీతియు, పుణ్య లోకములను కలుగ జేయు విధమెద్ది అనూ, 
భీష్ముడు ధర్మజా వాయువు సకల (ప్రాణుల కెట్లో, పండ్లు నిండియున్న వృక్షము 
పక్షుల కెట్టా(శ్రయమో అట్లే నరపాలుడు సజ్జనుల భయము బాపి వారి క్షేమము 
జూచుట (శ్రేయః ప్రదమనెను. ధర్మజునకు మొక "ందేహముదయించినది, 
విప్రులు మున్నగు వారికి నిజ ధర్మ వర్తన సాధ్యముకాని యెడల పరి ణామమెట్లగు 
ననగా భీష్ముడు, ఆపదలో నున్న వారికి ఇతర ధర్మములు తప్పుగావు, అట్టయినను 
ఇతర వర్ణ సమానులే అగుదురు. కేవలము స్వార్టులై ధనలోభ తాత్సర్యమున నిజ 
ధర్మమును విడిచినచో తిరిగి వారి వారి ధర్మాచరణకు పాత్రులుగారు. అందుచే 
ధర్మజా, నరపాలురకు వర్ణాశ్రమ ధర్మ రక్షణము ముఖ్యవిధి. 


ఇంతవరకు ఈ మాటలన్నియు వినివిని ధర్మనందనుడు మరల మొదటికి 
వచ్చి, తాతా! ఇంతకష్టమయమైన రాజ ధర్మమును నిర్వహింపలేను. దండనీతి 
కాఠిన్యము నాకువలదు. రాజ్య వైభవము నాకక్కరలేదు. తపస్సున కడవులకేగెద 
సెలవిమ్మని (మొక్కెను. భీష్ముడచ్ళెరు వంది, ధర్మజా! మరల నీకీ వింత చెయిద 
మేమి. నీకు నచ్చునట్టు చెప్పుటకు నీ పితరులు పాండురాజు, విచిత్ర వీర్యుడు, 
శంతనులు లేరు. నాకు తెలిసినది చెప్పుచున్నాను. వినుము. పూర్వ రాజులెంద 
రో వారివారి ధర్మ (ప్రకారము నడచి ప్రసిద్దులయినారు. దానము, వేద పఠనము, 
దేవతా పూజ చేయుచు తన ధర్మము వీడని నృపునకు ఏ లోపములేదు. వర్ణాశ్ర 
మ రక్షణము రాజునకు ఉభయ తారకము. ఇట్టి ధర్మము విడచినచో నరపాలున 
కు నరకమే గతి: కావున ఉర్వీజన రక్షణము నీ ధర్మమును వీడకుము. 


కుమారా! ఈ సందర్భమున నీకొక యితి హాసము, కొన్ని విశేషములు 
నుడివెద వినుము. మున్నాక సమయమున పరమ నిష్పాగరిష్టడయిన కేకయ భూపతి 





46 





న ర వ న ను 
వేదాధ్యయనమునకై అరణ్యమున కేగ అచట నొక రాక్షసుండతనిని పట్టుకొని విడువ 
కుండెను. రాక్షసుని వారించు బలము చాలక ఆ రాజు, దానవేంద్రా! నా రాజ్యమును 
నేను ధర్మ నియతితో పాలించు చున్నాను. అందరును సుఖ శాంతులతో సంపదలతో 
నున్నారు. వర్ణాశ్రమ ధర్మములు వీసమెత్తు పార పొచ్చెము, లేక సాగుచున్నవి. నన్నేల 
పట్టి బాధింప నున్నావు అనగా ఆ రాక్షసుడు రాజా, నీవు ధర్మపాలకుడవని యెజు 
గుదును. అందుచేతనే నిన్నాపి కలిసికొనినాను. నీకే కీడును తలపక వదలెదను 
ధర్మనిరతునకెట్టి కీడును రాదు. నీ న్యాయ పాలన కొనసాగనిమ్ము అని స్నేహ 
భావమున వదలెను. 


ధర్మజుడడిగెను. క్షత్రియ కర్మానుష్టానమునకు శక్తిలేని విఫప్రుడెట్టు బదు 
కునని భీష్ముడద్దానికి సమాధానముగా, నేను ముందే చెప్పితినిగదా ఇతర జాతి 
వృత్తి న్యాయ (ప్రకారము జరిగిన తప్పులేదు. అయినను విప్రుడు వైశ్య వృత్తి నవలం 
బించినచో ఉప్పు, నువ్వులు, మాంసము, గోవు, ఎద్దు, అన్నము, నేయి, కల్లు, 
నూనె, రంగుతేనె అమ్ముకొని జీవించ గూడదు. 

మరల ధర్మజుడు యజ్ఞము లేవిధముగానున్న అంగీకారములగునని 
యడుగగా భీష్ముని సమాధానము. 

యజ్ఞ కర్తకు ముఖ్యముగ వలయునవి. (శ్రద్ద, వేదములందు విశ్వాసము. 
మంత్ర ప్రయోజనము కూర్చు దక్షిణలు. నాస్తికత్వము పనికి రాదు. యజ్ఞ ఫలము, 
మహా సుఖ యోగమగు చంద్రలోక (ప్రాప్తి నిచ్చును. యజ్ఞము కన్న తపము ఫల 
(ప్రదము. తపస్సు అనగా శరీరమును కృశింప జేయుట గాదు. అహింస సత్యము 
జితేం(దియత్వము దయ ఉండవలెను. 

మి(త్రుడు 

మరల ధర్మజుని ప్రశ్న. రాజునకు తన కార్య నిర్వహణమందు, ఒక తోడు 
కావలెను గదా. నిజమైన మిత్రుడు ఎట్టి వాడు అనగా భీష్ముడు - ధర్మజా! తనకు 
మేలొనరించు మిత్రుడే రాజునకు తగినవాడు. మెలకువ గలిగి అతనికి పనులు 
నియోగింపవలెను. ఒకప్పుడు కోపపడినను మజొకప్పుడు పాగడినను పాపబుద్ది 
లేని మిత్రుడు, మంత్రియు కామ (క్రోధ లోభములు విడచి శ్రేయము చేకూర్తురు. 


మహాభారత ధర్మశాస్త్ర్కయు 


సోదరులు 


' సోదరులుండ్లుట పాలకునకు మేలు. వారిని రాజు సాదరముగ చూడవలెను ' 
భూపాలునకు బలగమున్నపుడే పగతురు భయపడి గౌరవములతో చూతురు. 
లేని యెడల చుల్మనగ చూతురు. కొందరు లోఫల లోపల అసూయ బెంచుకొని 
సమయమునకు వేచి యుందురు. వారిని కనిపెట్టి దారమునందే ఉంచవలయును. 


కాలకవృక్షీయు కేమ దర్శిల కథః ధనార్జన మెట్లని అడిగితివి. అదియును 
వినుము. కప్పములు గొను అధికారి నేర్ఫుగల వాడు కావలెను. జనులాతని ఆటలు 
సాగకుండ జూతురు. ఇందులకిక కథ గలదు వినుము. 


కోసల దేశమున జేమదర్శియను రాజొకడుండెను అతని యొద్దనున్న అధి 
కారులు లంచగొండులై రాజకోశమునకు నష్టము కలిగించు చుండిరి. ఈ 
విషయము రాజెణుగడు. అచటికి సమీపారణ్యమున నున్న కాలక వృక్షీయుడను 
తపసి ఒక కాకిని పంజరమున బెట్టి ఆ రాజనగరునకు బోయి ఈ కాకి ఎచ్చచెచ్చట 
ఎమి జరిగినదియు తెలుపగలదని జనులను నమ్మించెను. తుదకొక నాడు ధైర్య 
ముగ రాజునొద్దకు బోయి రాజా యీ కాకి దూరదృష్టి రహస్య దృష్టి కలది. నీకు 
చాల ఉపకారము చేయగలదు నీవద్దనుంచుము. నీ అధికారులు నీకు తెలియ కుండ 
చేయు అపచారములను నీకు మణునాడే నుడువగలదనగా ఆ కాకిని రాజాదరించి 
చేకొనెను. ఆ రాత్రి యందే ఆస్ట్రాన అధికారులెట్లో ఆ కాకిని చంపి పడవైచిరి. ఆ 
విషయమును వినిన వెంటనే మునీంద్రుడు వచ్చి రాజును చూచి రాజా! 
చూచితివా ని యధికారులెట్టి దారుణమొనర్చిరో. వారి అపచారము తెలియునని 
ఈ కాకిని జంపిరి. రేపు నీకేదైన కీడు తలపెట్టుగలరు కావున నీవు వెనుకాడక వారిలో 
వారికి పరస్పర కలహములు పుట్టించి నేరస్టులను వెడలగొట్టుము. నేను మీ 
తండ్రి స్నేహితుడను. నీ మేలు గోరి యింత చెప్పితిని. ముని మాటలకు రాజు 
సంతసించి సమయము జూచి దుర్మతులను దూరము చేసి ఆ మునీంద్రునే మం 
(త్రగా నియమించుకొని న్యాయ బద్రముగ ధన సంపాదన చేసి మహాభివృద్ది నందెను. 
అమాత్యుడెట్టివాడు కావలెను అను (ప్రశ్నకు భీష్ముని హితవు 

ధర్మజా ఈ విషయమిదివరకు కొంత ముచ్చటించితిని. అమాత్యుడు 

విశాల బుద్రెయు, రాజునెడల భక్తి విశ్వాసములు కలవాడు కావలెను. జ్ఞాన పరు 
డు (ప్రజలకిష్ట్రడు లౌక్యము తెలిసినవాడు థైర్య శౌర్యాలు కలవాడు సాధు మన 
స్కుడు, కఠినుడు కానివాడు, భూవిభుని పల్కులు కష్టములైనను ఓర్పు గలిగి 


అ క న్‌ ర వ న 
యున్న మంత్రి సత్తముని వలన మేలు కలుగును. తరువాత రాజవరుడు కూడ, 
తన అమాత్యులతో ప్రజలతోడను మాట్లాడునపుడు ఇచ్చి పుచ్చుకొను సమయ 
ములను చిరునవ్వుతో ప్రసన్నముగ నుండుట శ్రేయస్కరము. 
కలహములు తీర్చులు 

'ప్రజలమధ్య కలహములు తీర్చునపుడు, నింద, పాపము లేకుండ ప్రవర్తిం 
చుటెట్టు అనిన ప్రశ్నకు భీష్ముని హితవచనము. కలహములు పరిష్కరించుసం 
దర్భమున వ్యవహారజ్ఞానము (ప్రజా ప్రియము ముఖ్యము. ధనాశతో ధనవంతుల 
పక్షమూనుట తగదు. ధర్మన్నిర్ణయము ఎక్కువ తక్కువలు లేకుండ వస్తువులను 
తూచు త్రాసువలె నుండవలెను. శిక్ష సేయునపుడు నేరమునకు అనుగుణమైన 
విధాన మవసరము. చంపుటగాని, చెజుబెట్టుట గాని జుల్మానావేయుటగాని, కట్టి 
కొట్టుట గాని నేర న్నరయముననుసరించి యుండును. 

రాజ దూతను చూచు విధము :- కులము సళ్ళీలము, హితవాక్య నైపుణ్యము 
తన కార్యమును సఫలముగ జేయు వాదిత్వ శక్తి, సమర్ధత. ఇవి మంచి దూతకు 
లక్షణములు. దూత స్వతంత్రుడు కాడు. మణీయొకరి (ప్రతినిధిగా వచ్చిన వాడు. 
కావున మొగ మాటము లేక పలికినను కోపింపదగదు. కోపించి దూతను కొట్టుట 
చంపుట అనునవి నరక హేతువులే. 


నమ్మకము విషయములో భూపతులు అన్యులమాట దనుక ఎందులకు 
తన ఫుత్రులనే నమ్మి యుండరాదు. నమ్మినటులుగా నటించి నమ్మక ఉండవలెను. 


రాజధాని నగరమీవిధమున నుండవలయునని ధర్మజుడడుగగా భీష్ముడు 

చెప్పిన విశేషములు. వెడల్పు లోతుగల అగడ్తతో కోటగోడలు ఎత్తుగా మంచి కట్టు 
దిట్టముగా నుండవలెను. లోపల విశాలమగు వాకిళ్ళు, తీర్చిన వీధులు, రమ్య 
మైన గృహములు, అంగళ్ళు, సమృద్దిగ ధాన్యాది వస్తువులు, ఆయుధముల నెల 
వులతో ఒప్పి యుండవలెను. అన్నిటికిని సమర్భులయిన కావలి వాం(డ్ర 
నియోగించుట అవళ్ళకము. యోధులు, పండితులు, కళాకోవిదులు, దూతలు, 
పరిజనములు, బందుగులు వీరెల్లరకు తగిన నివాసములనేర్చాటు చేయవలెను. 
వీరందరి రక్షణయు రాజుదే బాధ్యత. ముఖ్యములైన గ్రామములకు సమర్ధులు 
విశ్వాస పాత్రులైన వారిని అధికారులుగ నియమింపవలయును. చోరులు జారులు 
|కూరులైన హంతకుల బాధ లేకుండ సంరక్షణము నీయవలయు. వ్యాపారము, 
కృషీవలత్వము ఎట్టు జరుగుచున్నవియు నిత్య పరి శీలనమవసరము. పశువులను 


49 








మహాభారత ధర్మశాస్త్రము 


sss sss sss sss sss sss sss sss. 


కాచుకొని యుండు కాపరులకు ప్రత్యేక రక్షణమవసరము. (ప్రజలను పీడించి పన్ను 
వసూలు సేయుట ఆవుల పొదుగులను పీల్చి పిపి జేయుటయే. (ప్రజలనుండి 
తగిన రీతినే వన్నులు వసూలు సేయుట ల్లర్లము. 

బండారమును వృద్ధి చేయు విధము గూడ ధర్మరాజూ వినుము. ధన మన్ని 
టికిని మూలము. కొశమునకు ధనమును గూర్చు ముఖ్య స్థలములు వాణిజ్యము 
కృషి పశుపాలన. వీనికి ఎట్టి హాని కలుగ కుండ చూడవలయును. ఎవరికిని బాధలు 
లేని విధమున పన్నులను (క్రమ([క్రమముగ అభివృద్ది చేయు ఉపాయములు నేర్వవ 
లయును. శిక్షింప దగిన వారిని శిక్షించి వారి ధనము కోశమున జేర్సవలయు. 
అందులకని ధనవంతుల ధనము అసూయతో బలిమిని చేకొనరాదు. మాయ 
జేసి ధనమును గొనుట అసలే పనికి రాదు. దేనికైనను ధర్మమార్గమే అనుసరణ 
యము. అపాత్ర దానములందు ధనమును వెచ్చించి ప్రయోజనము లేదు. ముఖ్య 
వ్యయములైనను కడు జాగరూకతతో చేయవలెను. *రోధులనడచి అఖిల ప్రజా 
రక్షణ నెజుపుచు పేదవారిని దయతో జూచుట వి. 


మాంధాతకు ఉతధ్యుడు నుడివిన హితవు - ధర్మఫలము 


ఈ ధనార్హన విషయమునే ఒక సమయమున మాంధాత మహారాజునకు 
ఉతధ్యుడిట్టు విశదికరించెను. (ప్రజాభివృద్ది ధనలాభము ధర్మ మార్గ ఫలితములు. 
కావున ప్రభువెప్పుడును కోపము లోభము లేకుండ ఉండవలయును. బ్రాహ్మణ 
జనము ధర్మమునకు స్థానము. అసూయ లేక వారిని గౌరవింపవలెను. బలి చక్ర 
వర్తి బ్రాహ్మణులను దెవతలను అసూయతో చూచినందువలననే గదా తన సంపద 
పోగొట్టుకొని నాడు, తుదకు భక్తుడై తన సిరి సంపదలను ఆర్హింప గలొను. అసూయ 
ఉన్నచో దేవతలును చెడుదురు. భూపాలునకు పర స్త్రీల యందాశ యున్నచో 
అది అన్ని విధముల నతనికి నాశకారణమే. దాని వలన అతని రాజ్యమున వర్షము 
లేక ప్రజలు బాధపడుదురు. ఈ ధర్మమార్గమున ప్రవర్తించి మాంధాత మహా 
ప్రసిద్దుడై విరాజిల్లైను. 

ధర్మజుడంతట తాతా! నీవు నుడువుచున్న యీ ధర్మ మార్గ ప్రవర్తనమం 
దాసక్తి యెట్లు గలుగుననగా భీష్ముడు తొలి వామదేవ మహాముని కోసల రాజన్యు 
డగు వసుమనునకు చెప్పిన విశేషములిట్టు నుడివెను. 

అర్హసిద్దికన్న ధర్మసిద్ది ఉత్తమమైనది. సకల సిద్దులను కీర్తియు, కలిగింప 


శాంతి పర్వము - ఆశ్వా-3 
జేయునది ధర్మ ప్రవృత్తియే. ధనమునకాసించి ధర్మము విడనాడినచో భూపతు 
లకది నాశనహెతువే. ధార్మికత యందాసక్తి కలుగుటే యొక పవిత్ర సంకల్పము. 
సామదాన భేద దండముల గూర్చి గూడ వామదేవుడా విభునకిట్టుపదేశించెను. 
శత్రువులను లోగొనుట 

తన మూల బలము సంతుష్టులై యున్నపుడు శత్రువుల బలహీనత కని 
పెట్టి దండోపాయముపయోగించుట శుభ ప్రదము. యుద్దము సాహసోపేత 
మయినది. ఆ విధమున సంపదను కూడబెట్టుట మంచిపనికాదు. కోపము అహం 
కారము తగ్గించుకొనజాలు నృపునకు శత్రువులుండరు. తనయంతటి వాడయినను 
ఎదుటి వానియందు సామోపాయము చూపుట మేలు. తన సైన్యము కలత జెం 
దినపుడు విరో ధిని ధనమిచ్చి యైనను శాంతుని జేయవలయు. అధికుడైన వానిని 
అటే దానము చేత తృప్పుని జేయవలెను. ఈ మూడు ఉపాయముల వలన తనపని 
సాధ్యము కాకపోయినచో వేగుల వారి వలన విరోధి దోషము తెలిసికొని భేదము 
పాటింపవలెను. శుక్రుడు తన మతమున ఉపేక్ష అను అయిదవ ఉపాయమును 
బోధించెను. శత్రువులు పిశాచములవలె తమలో తాము కలహించు చున్నెడల 
దానిలో కలుగజేసికొనక ఉపేక్ష వహించుట మంచిది. ముల్లును ముల్టుతో తీసి 
నట్టు మంత్రుల అతిశయమును ఆ విధముగనే అంతమొందించుట మంచిది. 

యుద్దనీతి 

ధర్మజుడీ విషయమును గూడ అడుగగా భీష్ముని హితోపదేశము. 

శత్రువు సైన్యముల బంపుచో తానును సైన్యముల బంపి, ఒంటిగా యుద్దము 
చేయవచ్చినచో తానును ఒంటిగా చేసి, మాయలు పన్నినచో మాయలు పన్నిగెలువ 
వలెను. వెనుదిరిగి పారిపోవు వానిని, శరణన్న వానిని, ఆయుధములు విరిగిన 
వానిని, రథము విడిచి అశ్యములు తప్పుకొనినవానిని విడువవలెను. వారి పైకి 
పోరాదు. అధర్మ యుద్దమున గెల్బుట కంటె ధర్మయుద్దమున ఓడిననుమేలే. 
శత్రువుపై దాడి చేయునప్పుడు అతని పట్టణము గాల్చి ప్రజలను హింసించుట 
పాపములలో పాపము. అట్టిపని అవసరమే అయినచో దేవ బ్రాహ్మణ గృహము 
లు వదలిపెట్టవలసినది. అయితే రాజ ధర్మము పాపమని తలంతు వేమో శరణా 
గతరక్షణము, రణమున గాయపడిన వారి ఆదరణ, యజ్ఞ కార్యములు నిర్వహిం 
చుట అను సత్కారములతో ఆ పాపములు హరించును. రణమున చనిపోయిన 
వారిగతిని గూర్చి ఇం(దాంబరీషుల సంవాదమున్నది వినుము. 











51 


మహాభారత ధర్మశాస్త్రము 
రణమున మరణించిన వాని గతి 

అంబరీషుడు పెదయజ్ఞములొనర్చి శత్రువుల జయించి ప్రజలకు సుఖము 
గూర్చిన చక్రవర్తి: ఒకనాడతడు ఇంద్రుని జూడనేగి అచట తన భృత్యుడైన సుదే 
వుడు భోగభాగ్య విలాస విహారములతో నుండుట గని ఆశ్చర్యపడి, సురేంద్రా 
ఇతడింతటి వాడెటులయ్యెనని అడిగెను. ఇంద్రుడప్పుడు మహా రాజా పూర్వ 
ము శత శృంగుడను (క్రూర దానవుడొకడుండెను. ఆతని పుత్రులు సదముడు 
విదముడు దముడు అను ముగ్గురును మహా క్రూరులు - నీ (ప్రసిద్ది యశము 
జూచి.'అసూయ పడి దర్ఫోద్రతులై దానవసైన్యముతో నీ పై బడిరి. ఆ సమయ 
మున వారిపై నేగి హతమార్చుటకు నీవు సుదేవుని పంపితివి. చారుల వలన ఆ 
దైత్యుల మదోద్దతిని రణ |ప్రావీణ్యమును విని మనసు చలించి ఈ యుద్ద క్రీడ 
నొకేల, పరుల చేతిలో పడుటకన్న నా యంతట నేనే చత్తునని మహేశ్వరుని ధ్యానిం 
చుచు తన కంఠమును వాడి కత్తితో పాడుచుకొను నంతలో ఈశ్వరుడే (ప్రత్యక్షమై 
సుదేవుని వృత్తాంతము నెటిగి, సుదేవా! నీ సాహసము 'ప్రశంసనీయము. కానియీ 
దుడుకు తనమేల. ఇదిగో ఒక దివ్యాయుధమును రథమును నీకిచ్చుచున్నాను అని 
ఆ ఈశ్చరుడంతర్జానుడయ్యెను. ఈశ్వర వరములందిన బలోత్సాహములతో సుదే 
వుడా రథముపై నేగి దైత్యులతో మహా యుద్దమొనర్భెను. అతని ధాటికి దైత్య 
సైన్యములు చెల్లా చెదరైనవి. సదముడు, దముడు యిరువురును యుద్దమున 
జచ్చిరి. ఇంకను మిగిలిన విదమునిపై కేగ సమకట్టి యాయుద్రేకమున రథమును 
వీడి నేలపైనేగి సుదేవుడా రాక్షసుని దాకి ఘోర యుద్దమొనర్చెను. ఒకరొకరి 
ఆయుధ హతిని ఇరువురును మడిసిరి. మహారాజా నీకు జయమబ్బినది. (ప్రజలు 
హర్షించిరి. ప్రాణములకు తెగించి రణ నిహతుడైన సుదేవుడిట్టు వీర స్వర్గ ఫల 
మనుభవించు చున్నాడు. సంగ్రామ యజ్ఞమునకు ఏ యజ్ఞములును సరికావు. 
సమరమున చావవలయునను సూత్రమును లేదు. వెను చూపు లేక ధైర్య సాహస 
ముల వెన్నియక శత్రువులతో అచంచల ధైర్యమున పోరాడుట చేతనే నేనీ దేవేంద్ర 
పదవి యందుంటిని. చూడుము. ఆ కనపడు వారందరును వీర స్వర్గ మందిన 
మహా యోధులు బహుముఖ విలాసములతో నున్నారు. యుద్దమున పిరికి పందలై 


వెన్నిచ్చిన వారలరుగో నరకమున బడి యున్నారని ఇంద్రుడంబరీషునకు జెప్పిన 
కథ భీష్ముడు ముగించెను. .... wh ie 


శ తీ జే 
( 
శల 
॥ 5 న క స ళా 
ఫ్‌ జీ ¥- «x * 
bu SC hee ww RIS, Wie: డో ఖు జ్య 
తా ఈ తప 


57 శతకల a are wn ఎ అను ల 
| 








మహాభారత ధర్మశాస్త్రము 
శాంతి పర్వము - తృతయాశ్వాసము 


ధర్మజుడు తన మనమున నున్న సర్వ సందేహములను నుడువుచుండ, 
భీష్ముడు ఆయా అంశములగూర్చి హితవాక్యములిట్టు పలికెను. 


యుద్ధమునకు తగిన కాలము మున్నగు విషయములు :- శత్రువులపై 
దండెత్తుటకు వర్షములు, చలి; మండు వేసవి గాని కాలము, పైరు పంటల 


సవుయము అనుకూలము. నీరు, పచ్చిక, కట్టలు లభించు మార్గము 
అనుకూలము. రథగజ హయములు, ఆయుధములు శంఖ కాహళ పటహాది 
వాద్యములు శత్రువులకు భయము గొల్పునవిర్లు యుండవలయును. శత్రువులు 
వచ్చుతీరులు చారుల వలన గ్రహించి వారు విడిది సేయు సమయమునకు, నిదుర 
పోవు చోట, నీకు దూరముగ నున్నపుడు, ఆకలికి దప్పి గొనినపుడు వారిపై బడ 
వలయును. సమతలమగు ప్రదేశము చతురంగ బలములకు అనుకూలము. ఎం 
డకు చలిగాలికి ఎదురుగ సైన్యముల నడిపించరాదు. డాలు ధరించిన వారు ముందు, 
వారి వెనుక విలు కాండ్రు, ఆ తరువాత గజహయ రథముల నమర్శి రాజేగవల 
యును. యెదుట భీకరముగ బొబ్బలిడుచు శత్రువులను కలత నొందింప 
వలయును. 
యోధుల కుండదగిన లక్షణములు 

అవయవ పుష్టిగలిగి వీరు పులులు సింహములనిపించు ఉగ్రాకారములు 
గల యోధులుండవలయును. ఒక్కొక్క ప్రాంతమువారు ఒక్కొక (ప్రత్యేకత కలిగి 
యుందురు. గాంధార సింధు సౌ*వీరులు (పంజాబు (ప్రాంతము) జౌశీనరులు 
ఖడ్లాది ఆయుధములందు నేర్పరులైన పరాక్రమ వంతులు. తూర్పు ప్రాంతము 
వారు ఏనుగుల నుపయోగించి మాయలు పన్నగలరు. యవనులు పళ్ళిను 
ప్రాంతము కాంభోజ దేశవాసులు అశ్వదళ నిపుణులు. ఘార్తరులు (గుజరాతు) 
వైరులను విడదీసి లోబరచు కొనగలరు. మాళవులు ( రాజస్టానము) రథాది చతు 
రంగ బలముల నడిపించగల సమర్ధులు. ఇట్లె తక్కిన ప్రాంతములవారు తమ తమ 
- వైశిష్టము గలవారగుట భూపతులు సమయోచితముగ సైన్యము నందు వారి 
నుపయోగించుట ముఖ్యము. 








53 


మహాభారత ధర్మశాస్త్రము 
శకునాపశకునములు 


దండయాత్ర చేయబోవునపుడివి జయాప జయములు సూచించును. 
సైనికులందుత్సాహము. అశ్వఘాషలు గజ ఫీంకారములు జయ సూచకములు, 
జంతువులు పక్షులు ఆరోహణ [క్రమమున నెగుట, వెనుకనుండి చల్లని గాలి వీచుట 
శుభ (ప్రదములు. అగ్నులు-వెలుగుట తూర్యములు గంభీర నాదముల చెలగుట 
ప్రోత్సాహకరములు. అయినను తనంత తాను కయ్యమునకు కాలు (ద్రవ్వరాదు. 
మృగములు చెదరి పర్వెత్తినను, సైన్యములు కలత జెంది చలించినను అశుభము. ' 
కొలది మంది ధైర్యవంతులైనను ఫలము ఉండదు. ఓర్పు కావలయును. అపరి 
మితమైన ఓర్పు, దైన్యము దెచ్చును. ఎదిరి గర్వించి వచ్చినచో వానినిగెలిచి దయ 
క్షమ చూపుట మంచిది. 

శత్రువులను జూచు విధము 

మున్ను బృహస్పతి మహేంద్రున కుపదేశించిన విడి ను భీష్ముడు నుడివెను, 

శత్రువును నశింపజేయ వలసినదే. కాని గర్వితుడై ఎత్తి పొడుపు మాటలతో 
మోసము చేసి కీడు గావింప జూచుచో తన ప్రయత్నమునకే మోసము. నమ్మి 
నట్లుగా పైకి కనబడి నమ్మకుండ ఉండుటమేలు. శత్రువుపై జనునప్పుడు వాని 
అనుచరులు వినునట్టు మెత్తని తీయని మాటలు చెప్పినచో దగ్గరకు రాగలరు. 
అప్పుడు వారిపని పట్టువచ్చు. శత్రువును మరల మరల పరిభవించుట కేవలము 
కలహము కొరకై కలహమునకు బోవుట తప్పు. కాలము కలిసి రాకపోయినచో 
కొన్ని నాళ్ళు మంచిగనే ఉండి తగిన తరుణమున పగతీర్భుకొనవలెను. అల్చత్వము, 
పారుష్యము లేకుండ (క్రమముగ శత్రువును లోబరచుకొనవలయును. పెక్కు 
మంది శత్రువులతో ఒక్కసారి విరోధము తగదు. ముందు లోకువ అయిన వాని 
ని లొంగదీసి తక్కువారలతో బంధు భావము పాటించ వలయును. 


ఆపన్నివారణము 


పరులచేత గాని నిజపరివారము చేతగాని సంపద పోగొట్టు కొనినపుడు 
కలుగు దుఃఖము నివారించు విధమును భీష్ముడిట్టు నుడివెను. 


పూర్వము కొసల పతియగు క్షేమ దర్శి తన శత్రువగు విదేహ పతి వలన 


తన రాజ్యమును గోల్పోయి, ఒకప్పుడు తనకు మం|త్రియై వనముల తపస్సున 
కు వెళ్ళిన కాలక వృక్షీయు నాశ్రయింపగా ఆ ముని యిట్టు చెప్పెను. 





54 





శాంతి పరము - ఆశొం3 


రాజు తాననుభవించుచున్న భోగములు శాశ్వతమని తలపరాదు. అవి పోయి 
నప్పుడు వగ జెందరాదు. బంధువులు మిత్రులు తుదకు నశింతురు గదా. మన 
మేమియు చేయలేము. ధన సంపద లంతకన్ననా. పోయిన దానికై వగవకుము, 
రాని దానికై ఆస వలదు. దైవ మెపుడెంత యిచ్చిన దానికే ప్రీతి బొందవలయును. 
మనకు తెలియకనే సిరి పోవును. కోరక పోయినను దైవ కారుణ్యమున సిరి సంప 
దలు రావచ్చును. సిరి మనుజుని విడిచి పోవును, మనుజుడే సిరిని పోగొట్టుకొనును. 
అల్లకల్గోలమగు తటాకము శాంతమగునట్టు తన కష్టములనోర్చి యుండువాడే 
ధీరుడు. ఇప్పుడు చెప్పినది కష్టముల నోర్చుకొను విధము. ఇందున్న నీతి మార్గము 
వినుము. తక్కువ తనమున కోర్చి శత్రునితో స్నేహముగనే యుండి, ఒకరి సహా 
యము వలననో మాయోపాయము వలననో పగ సాధింపవలయుననగా, క్షేమ 
దర్శి ఓ మునీంద్రా అధర్మోపాయములను నేనవలంబింపజాలనని నుడివి యూర 
కుండెను. ఆ మునీం(దుడంతట విదేహరాజును రహస్యముగ రావించి క్షేమదర్శి 
గుణగణంబులు నుడివి వారిర్వురికి సంధి యొనర్చిను. విదేహపతి క్షేమ దర్శితో 
స్నేహము నెరపి తన కుమార్తె నాతనికిచ్చి వివాహ మొనర్చి వాని రాజ్యము వాని 
కిచ్చి పంపెను. 

పరివారమును జూచు విధము 

పనులు జేయుట యందు నేర్పరులు, పన్నులు వసూలు జేయగలవారు 
కావలయును. వారికి విశ్వాసము కలుగునట్లు వారితో కలిసి మెలిసి యుండుట 
మేలు. ఈ పరివారజనులు కులమొక్కటైనను మంచి చెడ్డలు చూడక కొంద 
రసూయ కలిగి యుందురు. అది రాజ్యమునకు చేటు సమయాను కూలముగ 
తగిన విధమున వారితో సంభాషించ వలెనే గాని, ఐకమత్యముగ నుండవలెనని 
చూచుట రాజునకు చేటు. ఆ జనులూవారిలో వారికి విరోధము పెంచుకొనుచు 
విడిపోవుట వలన రాజ్యము పెంపు నశించును. 

ధర్మ సూత్మత 

ధర్మములు బహు విధములుగ నున్నవి. అన్నిటిని ఆచరించుట కష్టముగదా. 
ఇహపర సౌఖ్యముల కేవి ముఖ్యములు అని స. భీష్ముని హిత 
వాక్యములు. 

తల్లికి తండ్రికి గురులకు సేవచేసి వారి మాటకు విధేయులై యుండుట 
అధిక ధర్మము. ఆ మువ్వురియందు, వేద త్రయము బుగ్యజుస్సామ వేదములు, 








55 


మహాభారత ధర్మశాస్త్రము 


లవ ననన 


అగ్ని త్రయము ఆహవనియము దక్షిణాగ్ని, గార్గపత్యము, మూడు లోకములు 
స్వర్గ మర్త్య పాతాళములు, దేవతా త్రయము బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఉందురు. 
వారి సేవ అవ్య యానంద ప్రదము. వారి యందు తల్లి ముఖ్యము. భూదివముర 
యందు జనని పూజలందుక్‌"నును. 
సత్యాసత్యములు 

సత్యసంధత అన్ని ధర్మములకన్న మిన్న. అనృతము మహా పాతకము. పరుల 
ధన ప్రాణములు అపహరించు వానితో సత్యము పలుకుటయు పాపమే. బొంకులు 
పలికి యైనవారిని శిక్షించుట ధర్మము. ఇతరులకు హితము సేయు పలుకులు 


ధర్మములు. జీవులకు బాధ గలి గించునవి నిజములైనను పాపములే. మానవులందీ 
మంచి చెడ్డలు వివేకముతో న్నిర్ణయించుక్‌'నవలయును. 


పాపమునుండి తొలగుట 


వర్ష సదాచార పరులు, వ్యసనములు లేనివారు, తమకు ప్రతికార శక్తీ యుం 
డియు నిందలు సైచుధీరులు, అతిథి పూజనులు, వేద పాఠకులు, అగ్ని హో [త్రము 
నడుపువారు, పిరికి తనము లేక యుద్దమున ముందునకు పోవువారు, సత్యసంధులు, 
సాధు జన పోషకులు అయిన వారందరును సర్వ దేవతాసములు. వారిని పాపము 
లంటవు. గోవిందుని భక్తులకు మహేశ్వరుని భక్తులకు పాప భయములేదు. వారినా 
దైవమే కాపాడును. ధర్మ రాజా! నీకు గోవిందుడు సఖుడు బంధువు కూడ; పాప 
మను పేరు నికెప్తుడును ఉండదు. 


సుజన దుర్హన విచక్షణ - పులి నక్కల కథ 


మంచి వారు చెడ్డవారగుచు, చెడ్డవారు మంచివారుగ నటించుచు ప్రభువుల 
అనుగ్రహము సంపాదింతురు. వీరిని తెలిసికొని న్నిర్ణయించుచెట్టని ధర్మరాజడుగగా 
భీష్ముడొక కథనిట్టు చెప్పెను. 

పూర్వము పౌరికుడను రాజొకడు తన దుష్ట చేష్ట ఫలముగ మజు జన్మమున 
నక్ష్కయై పుట్టెను. తన దుర్మార్గము వలననే తానిట్టు నీచ జన్మము నందిన విష 
యము నెణేగి, సద్వర్తనమున కాలము గడపు చుండెను. మాంసము ముట్టుదు. 
శాకాహారములే తిని బ్రతుకును. అల్ప జంతువుల హింసింపదు. ఈ విచిత్రమును 
గని తోడి నక్కలు '' ఏమయ్యా మా సాటి వాడవు నీ నియమ నిష్టలు మాకు తల 





56 





వంపులు గానున్నవి. పోనీ, మేము తెచ్చి పెట్టెదము మంచి రుచి అయిన మాంసము”: 
అని ఎంత చెప్పినను ఆ నక్క వినక తన నియమములు వీడక పాటించుచుండెను. 
ఈ నక్క యొక్క సద్వర్తనము విని ఆ అడవికి రాజయిన పులి వానిని పిల్ఫి నీవు 
నాయొద్దనుండుము అని కోరెను. నక్క “పులి రాజా! మీరు స్వాభావికముగ 
(క్రూరులు, నేను అల్పుడను నన్ను హింసింపక నామాట విందునని మాట .- 
యిచ్చినచో నీకు భృత్యునిగా ఉండగలను?” అని చెప్పగా పులి అం గీకరించినది. 
తానును అట్లే నడచు కొనుచు అంతకంతకు పులి అనుగ్రహము ఆదరణ సంపా 
దించెను. తోటి నక్కలును పులి వద్ద పూర్వమునుండి ఉండిన భృత్యులు ఆ 
క్రొత్తనక్క పై అసూయ పెంచుకొని ఒకనాడు పులిని చూచి, రాజా, ఈ (కొత్త 
నక్కను నమ్మకుము, నిన్ను వంచన జేయుచు నీకు మేము తెచ్చిన మాంసము 
కొంచెము కొంచెము తినుచున్నది. తుదకిది నీకు చేటు తెచ్చును” అని యెంతో 
చెప్పినను వారి మాటలు పులి వినలేదు. 

ఆ నక్కలన్నియు ఒకనాడు కుట్రపన్ని గుహలో పులి తిను మాంసమును 
దొంగిలించి పోగా, మధ్యాహ్న భోజనమునకు వచ్చిన పులి తనకు మాంసము 
లేక పోవుటకా గ్రహించి దొంగను శిక్షించుటకు జంతువులన్నిటిని పిలిచి అడిగెను. 
సమయము కనిపెట్టి మిగిలిన నక్కలు మరల “పులిరాజా! మేము చెప్పితిమి 
గదా, ని వద్ద క్రొత్తగా చేరిన నక్కయే మిమ్మునమ్మించి యిట్లు చేయుచున్నదని 
ఏవేవియో కొండెములు చెప్పినవి. పులి ఆ మాటలు విని ఆ నక్కను దూరముగ 
పార [ద్రోలి దానిని చంపి ఆ మాంసము తెండని తన పూర్వ సేవకులకా జ్ఞాపించెను. 
ఆ నక్కను కాళ్ళు కట్ట తక్కిన జంతువులు ఈడ్చుకొని పోవు చుండ పులితల్లి 
వేగమె వచ్చి” తనయా, ఇదేమి నీవీ దుష్టులమాటవిని ఈ (క్రొత్త నక్కను చంపించు 
చున్నావు. ఇది నిర్దోషి. వచ్చినప్పటినుండియు మనకు హితములు చేయుచున్న 
నక్కను చంపకుము. అని గట్టిగా నుడువగా పులి మెత్తబడి ఆ నక్కను పిలిచి 
నీవు భయపడకుము. నా దగ్గరనే యెప్పటి వలెనుండుము. అని ప్రేమతో కౌగిలిం 
చుకొని మృదువుగ జెప్పినను ఆ నక్కకు పులి మాటలు నచ్చలేదు. రాజా మీవంటి 
వారు మాబోటి భృత్యులను మంచి చెడ్డలు చూడక రమ్మని పామ్మనుట తగదు. 
ఎవరెట్టి వారో గ్రహించు నిదానము మీకు ఉండవలయును. నేను పెద్దవాడనయితిని. 
మీ వద్ద నుండలేను. అని చెప్పి అరణ్యమునకు పోయి తపో వృత్తి నుండి మరణించి 
దిపికేగను. ధర్మజా చూచితివా ఎవరెట్టు (ప్రవర్తింతురో! కనుక రాజనువాడు ఎవరు 





57 





మహాభారత ధర్మశాస్త్రము 


ననన 
ఏమి చెప్పినను వినక మంచి చెడ్డలు గ్రహించి, ఎవరు ఎట్టివారో ఏర్పటించి ఎరు 
గవలయును. రాజునకిది అత్యావశ్యకమని భీష్ముడు హితముపదేశించెను. 
భూపాలునకు సౌఖ్యమెట్లుబ్బును - ఒంటెకథ - ఆలస్యము కీడు 
ఈ ్రశ్నమునకు భీష్ముని హితవచనములు 
ఏ పనికైనను తగిన సహాయము కావలయును, ఆలస్యము'కారాదు. ఆల 
' స్యము, వలన కీడు కలుగ వచ్చును. ఆ కథ వినుము. తొల్లి ఒక యొంటె మహా 
తపస్సు చేసి కొన్ని యోజనముల పొడవు గల మెడను వరముగా పొందినది. దానితో 
ఎంత దూరమందున్న వృక్షమునుండి యైనను వలసిన లేత ఆకులను తృప్తిగా 
తినెడిది. ఒక దినమున పెద్ద వర్గము రాగా ఆ లొట్టె తన తలను ఒక గుహలోనికి 
దూర్చి నిదురపోయినది. అచ్చటకు ఒక నక్క జంట జేరి కొంత వడికి ఆకలి 
కాగా ఒంటె కంఠ నాళముల కొరికి మాంసపు. ఖండముల నూడబెరికి నక్కలు 
నుసరికి ఒంటె మేల్కొని ప్రాణములు విడిచినది. వానవచ్చుచున్నను ఇంటికి 
కహ, న ఆలస్య ఫలితమిది. 
శ(త్రురాజు అధికుడైన ఆపద నెట్టు తప్పించుకొనుట 


దీనిని గూర్చియు ఒక కథనుడివెను. తనలో కలియుచున్న నదులతో సము 
(దుడు గోష్టి సలుపుచు, నదులారా మీరు పొంగి ప్రవహించునపుడు నిడుపయి 
నిలుచు చెట్టు నేలకూలగా తీరమందున (ప్రబ్బలి తీవ లట్టే యుండును. ఆ తీవ 
లందు మీ కంత (ప్రేమ యేలననగా, ఆ తీవల నమ్రతయే వాని సుస్థితికి కారణ 
మని నదులు నుడివెను. ఎదిరి బలమధికమైనపుడు వానితో మూర్చత్వమున పోరికి 
బోవుచో ఎవరికైనను పతనము తప్పదు. శత్రు విజృంభణ తగ్గిన వరకు తాళి, 
తన వైరిని లోబరచుకొనుట యుక్తము. 


రాజకార్య నిర్వహణకు తగిన వారులేకపోయినపుడు 
కుర్కుర నిచత్వ కథ 
మహాత్ముడయిన ఒకముని యాశ్రమంబున సర్వ జంతువులు నెయ్యముతో 
నచట వసియించు చుండెను. వానిలో ఒక శునకము మరింత చనువు తీసికొని 
ముని వెంటనే తిరుగుట కారంభించుట చూచి తక్కిన: జంతువులాకుక్కపై 


ఆసూయ జెందినవి. ఒకనాడొక పులి ఆకుక్కపై బడబోయినది. ముని కరుణతో 
ఆ కుక్కకు పులి బలము కలిగించెను. ఇట్లే సింహము, ఏనుగు శరభము, ఒక 





వ్‌రి 





శాంతి పర్వము - ఆశ్యా- 3 


టొక్కటే వచ్చి కుక్క పై బడగా దాని కాయాబలములొసంగి ముని రక్షించెను. 
కుక్కకు గర్వమెక్కువైనది. పూర్వ నీచత్వము పోలేదు. తన బలము చూచుకొని 
మునినే వధింప జూడగా దానినాముని యెప్పటివలె కుక్కను జేసి వైచెను. 


కావున గుణ హీనులు మానవీయులు గారు. భృత్యులలో వారి వారి గుణ 
సామర్ధ్యము లెటిగి తగిన కార్యములందుంచ వలయును. కులమని పట్టింపులేల? 
కార్య జ్ఞానము సత్యము శౌర్యము భక్తి తాత్సర్యము గాంభీర్యము చూచి తగిన 
పదమున నిలుపవలయు. ఉత్తమ మధ్యమ హీన-గుణముల వారికి దగిన పనుల 
నీయవలెను. తగిన పదమున నిలుపవలయు. సింహమైనంత మాత్రమున చాలదు. 
తగిన బలము స్టెర్యము కావలెను. భక్తి విశ్వాసములు సత్కుల గుణములున్న 
వారి వలననే, కార్యములగును. రాజునకు గూడ సమయము గనిపెట్టి జాదార్యము, 
కోపము జాప్యము కుటిలత్వము నణచుట, నీతి వలయును. కాంతి కిరణములు 
మూలమూలలకు వ్యాపించినట్టు చారులను పలు ప్రక్కలకు బంపి పరుల పనులు 
ఆలోచనలు కనిపెట్టి రాజు తాను సూర్యుని భంగివెలుగ వలయును. తన కోళ 
సంపదను ఇట్లే భూపాలుడభివృద్ది చేసికొన నగును. 


దండనీతి 


రాజులకు దండము సర్వ సాధారణము. అయినను దాని స్వరూప స్వభా 
వము లెట్టివి? అని అడిగిన ధర్మజునకు భీష్మాచార్యుని ఉపదేశము. 

దండమొక పవిత్రమైన ఆయుధము. ఖడ్గ గదా శక్తి శరాసన ముసల చక్ర 
పాశ తోమర (త్రిశూల పరశు మున్నగు సాధనములు దండ స్వరూపములే, పా 
పులను వివిధ రీతుల శిక్షించి జనులకు (ప్రియము గూర్చునవి. యజ్ఞమయాత్ము 
డగు విష్ణువు దండమై పెను పాందును. ధర్మాధర్మములు, సుఖ దుఃఖములు, న 
యానయములు, అర్జానల్టంబులు బలాబలంబులు (ప్రమాదా (ప్రమాదములు దం 
డములను ఉపయోగించు విధమున కలుగును. దండమును సద్విధముగ నుప 
యోగించినపుడు సుఖ పడిన (ప్రజలు రాజు యొక్క అభివృద్ది అభ్యుదయము 
కోరుదురు. గాన రాజులకు దండము ఆశ్రయము ఆధారమునై వర్తిబ్దును. సత్య 
(ప్రకారమైన ధర్మము ఎల్ల వేళల, అనుష్ట్రింపదగినది. సూర్యునకది (పీతికరమై 
యాతడు (ప్రజలకు అన్నము కలుగ జేయును. దండము దండదెవుడై (ప్రసన్నుడ 
గును. పురుషుడు ఈశ్వరుడు భూతాత్మకుడు, జీవుడు (ప్రాణుడు, అక్షయుడు ' 
సత్త్వము ప్రజాపతి ఈ యెనిమిదియు దండదేవుని నామధేయములే. 








59 


మహాభారత ధర్మశాస్త్రము 
దండోత్పత్తి- వసుహోముడు మాంధాతృనకు చెప్పిన విధము 
అంగదేశపు రాజైన వసుహోముడు భార్యా సహితుడై హిమా ద్రి కేగి ముని 
వాటికలలో తాను గూడ బుజువర్తనమున కాలము గడపు చుండెను. మాంధా 
తృడొకనాడచ్చటకు వచ్చి,_ అచటి వారిడిన అర్య పాద్యాదులు స్వీకరించి, వసు 
హోముని జూచి నరేంద్ర వర్యా తమ వలన దండోత్పత్తి క్రమంబెణుగ వచ్చిత్రి 
ననగా ఆతడీ కథ మాంధాతృనకు చెప్పెను. ' 

(బ్రహ్మ ఒక సమయమున ఒక మహా యజ్ఞము సేయ దలంచి సమర్ధుడయిన 
బుత్విజుడు లేక తనలో నుండి తుమ్ము వలన క్షుతుడను వానిని బుట్టించి బుత్వి 
జునిచేసెను. అతడు బుత్విజుడుగ క్రతు వొనర్భు చుండెను. ఇంతలో తనంతట 
తానెచ్చటికైన బోగలిగిన యజ్ఞ దండ మదృశ్యమైనది. కార్యాకార్యము తెలియక 
పుడమి యందంతటను అమర్యాద నిండి పోయినది. ఈ ప్రమాదమునకు వగచి 
విరించి, విష్ణువు కడకేగి వారిరువురు రుద్రుని కడకేగి తమ వృత్తాంతము నుడివిరి. 


మహాదేవుడంతట తన (ప్రభావము దండముగా కల్లి. ) దండనీతి కాశ్రయుడై 
యుండెను. . 


పదునెన్మిది విద్యలు 

వేదములు నాల్గు, కల్పాది అంగములు ఆరు, శిక్ష వ్యాకరణము, ఛందస్సు 
నిరుక్తము, జ్యోతిషము, కల్పము, పురాణములు, ధర్మ శా,స్త్రములు, న్యాయము, 
మీమాంస కలిసి పదునాల్లు విద్యలైనవి. వీనికి వైద్యము, ధనుశ్శా.స్త్రము, అర్ధము, 
నీతి శాస్త్రము కలిసి మొత్తము-పదునెన్మిది విద్యలైనవి. వీనిని శివుడేర్పజుచి 
ఎష్టువునకు వశము గావించెను. విష్ణుదేవుడు విరించి కిమరల తుమ్ము వచ్చున 
టుల జేసి ప్రజాపతి యావిర్భవించునట్లూనర్భె. దండనీతి యిట్టు సమ గ్రమై చెల్లగా 
లోకమంతయు సుఖముగా నుండెను. విరించి యజ్ఞము కొనసెగెను. విష్ణువు నుండి 
ఈ దండనీతి ఆంగిరసునకు, ఇంద్ర మరీచులకు, భృగువునకు వానినుండి అనే 
కమునులకు వరుసగా వచ్చినది. మహా శివుని నామములతోనే దండమును వర్తి 
ల్లును. న్యాయమైన (ప్రజాపాలనకీ దండనీతియే ఆధారము. 


ధర్మార్ధ కామములు - శీలము 


ఈ గుణముల నడవడి యెట్టున్న (ప్రజలకు మేలగునని ధర్మజుడడుగగా 


భీష్ముడిట్టు నుడివెను. కామందకుడను ముని అంగరిష్టుడు అను రాజునకు దీని 
విధ మిట్టు నుడివెను. 


కామము వలన ధర్మార్ధములకు చేటు వాటిల్టును. కామ నిరతుడైన రాజును 
(ప్రజలెల్ణిరు నిరసింతురు. ధర్మసాధన కనువైన అర్థనీతి రాజనుసరించుట ఉచితము. 





శాంతి పర్వము - ఆశ్వా-3౩ 

శీలము స(త్రవర్తనల వలన, ఉన్న సంపద శోభిల్లును. ధర్మరాజు మహా 
వైభవముగ, భూరి దాన ధర్మములతో నొనర్చిన రాజ సూయము శోభిల్లినది. 
ఆ శోభను జూచి అసూయ పడి దుర్యోధనుడు తండ్రికడ మొజు వెట్టుగా ధృత 
రా్ట్రుడు నాయనా దుర్యోధనా! నీకున్న సిరియు సంపద తక్కువైనది గాదు. 
ధర్మజుని శీలము స[త్రవర్తనయు పరిశుద్దములైన కారణమున ఆ శోభ అతనికే 
దక్కినది. నా భాగుడు మాంధాతృడు మున్నగు వారు వారి సచ్చీలము వల్లనే గదా 
కీర్తి పడసిరి అని బోధించెను. 

మరియు నొక కథ వినుము. (ప్రహాదుడను రాక్షసరాజు తన శీలమ హిమ 
చేతనే ఇంద్రుని సంపద హరించి త్రిలోకములు మహా విభవమున నేలు చుండె 
ను. దినుడైన ఇంద్రుడు బృహస్పతి పంపున భార్గవుని వద్దకేగి ఏ విధము వలన 
తన సంపద తాను పొందగలనని అడుగగా (ప్రహోదునే అడుగుమని వెనుకకు పంపె 
ను. ఇంద్రుడొక వి(ప్రకుమారుని రూపమున పోయి (ప్రహ్లాదుని వినముడై సేవిం 
చుచు ఆ దనుజ రాజు మన్ననలందుకొనెను. ఒకనాడా విప్రుడు దైత్యేంద్రా! నీకీ 
(త్రిలోక రాజ్య సంపద యెట్లబ్బినదని అడుగగా, (ప్రహ్లాదుడు నాకు మహా సంపద 
అబ్బినదిగదా అను గర్వము, అన్యులపై అసూయ గాని లేదు. ఎల్లరు మెచ్చునట్టి 
శీలమున ధర్మమున ప్రవర్తింతును. అదియే నా సంపదకు కారణమని నుడివెను. 
అంత ఆ విఫ్రుడు దైత్య రాజా ''ఆ శీలము నాకిమ్ము మహాత్ముల సేవించిన మేమును 
(బ్రతకవలె గదా”” అని వేడగా, “ఓహో! ఈ విప్రుడు సామాన్యుడు కాడు అని 
తలంచి అట్లేయని యిచ్చెను. ఇంద్రుడు శీల సంపన్నుడై తన అమర లోకమునకే 
గి తన సంపదల నొందెను. ప్రహ్లాదుడా వి(ప్రునకు తన శీలమిచ్చిన వెంటనే ఒక 
తేజస్వి తన శరీరమునుండి వెడలి పోవుటయు ఆ వెనుక ఒక సుందర కాంతామ 
ణి దేహము నుండి వెడలుట గన్ఫ్సడెను. ప్రహ్లాదుడు నివ్వెరపోయి మీరెవ్వరని 
(ప్రశ్నింపగా నీవు శీలము నిచ్చిన వి(ప్రుకడకు బోవు చున్నాను. నేను సిరిని బల 
మెక్కడ ఉండునో అచటికి పోదును అని ఆమె నుడివెను. (ప్రహాోదుడంతట సిరిని 
జూచి మహాదేవీ! నా వద్దనున్నట్లే యుండి నా శీలమును గొంపోయిన అతడెవ్వడ 
ని అడుగగా, ఆమె అతడుదేవేంద్రుడు నీ శీలమును హరించి తిరిగి తన పూర్వ 
(ప్రభావమును పొందెను. ఇంకను వినుము శీలము వలన ధర్మము, ధర్మము వల 
న సత్యము సత్యవర్తనమ్మున బలము వాటిల్టు. బలమున్న యెడల నేనుందును, 
సర్వమునకు మూలము శీల సంపద యని చెప్పి యామె వెడలెను. ధృతరాష్ట్ర 
డు గూడ దుర్యోధనునకొకసారి శీలమును గూర్చి ఇట్టు చెప్పెను. కావునమనో 


61 


మహాభారత ధర్మశాస్త్రము 


వాక్కాయ కర్మముల ఎవ్వరి యెడలను ద్రోహము లేకుండుట శీలము. పరహ్మి 
ము సేయు వారిని ప్రజానీకము మెచ్చుకొందురు. తన యానీ విప్పుడైనన్సు] 
శీలమును పునః పరిశీలించుకొని వర్తింపుము అనెను. 


ఈ కథను భీష్ముడు నుడివి ధర్మరాజా నీకు సచ్చీలము స్వాభావికమే కదా, 
- అదియే నీ (శ్రేయస్సు కాపాడును. అనగా' తాతా! ఆశగడా దుర్యోధనుని అంశ 
దుర్మతిని జేసినది. మొదటి నుండియు మా రాజ్య భాగమున కాశపడి దుర్మార్గ 


మునకు పాల్పడి తానేనశించెను. ఈ ఆశను పోగొట్టు కొనుట యెట్లు అని |ప్ని 
ంచెను. భీష్ముడంతట 


సుమిత్రుడను రాజు చరిత్ర - ఆశను నివారించు విధము 


సుమిత్రుడను హైహయ రాజొకనాడు అడవికి వేటకు పోయి ఒక మృగ 
మును కొట్టగా అది తనకు గ్రుచ్చుకొనిన బాణముతో బాటు పరుగెత్తి పోయి 
రాజు వెంట బడి తరిమినను, తప్పించుకొని పోయెను. వెదకి వెదకి రాజు ఒకముని 
పల్లెజేరి అలసట తీర్చుకొని యుండగా బుష భాఖ్యుడను ముని రాజును జూచి 
అతని వృత్తాంతము ఆశక్‌"లది తాను కొట్టిన మృగము వెంట వచ్చుట విని యిట్లు 
నుడివెను. రాజా! ఆళ చాల దుర్నివారమైనది. నీ వలెనే వెనుక ఒక భూపతి 
అడవిలో దారి తప్పిన తనకుమారుని వెదకుచు దనువు అను మునివద్దకు వచ్చి 
తన గోడు వినిపించి ఆశా పాశము నుండి తప్పించుకొనుట యెట్లని అడుగగా, 
మనసు నందు దైర్యము గల వానికి దుర్భభమనునది లేదు, తానాస పడినది సర్వ 
ము లభించిన కృతార్జుడును లేడు. ఒక పేదవాడు, తన కూడు మూట గట్టుకొ 
ను వస్త్రము కొరకు ఒక ధనవంతుని జేరి కొంత ధనమడుగగా ఆ ధన వంతుడు 
నిరాకరించెను. ఆ పేద వాడు నిరాశతో సిగ్గుపడి సర్వము వదలి తపస్సున కేగి 
శాంతముగ కాలము గడిపెను. తన ఆసలు ఫలింపక పోయినను థైర్యముగ నుం 
డుట సుఖ ప్రదమని నుడివెను. బుషభమునీం ద్రుడిట్టు సుమి(త్రునికి మృగయా 
శను వదలి సుఖముండుమని బోధించి వెడలెను. - 
ఇంకను ధర్మ విషయములు వినగోరు ధర్మజునకు భీష్ముడిట్టు బోధించెను. 
ధనారనము .. 
ధర్మజా, రాజ్యపాలనమునకు మూలమగు ధర్మసంరక్షణమునకు ధనము 
మూలము. ధరణీ పతి తన భూమి నుండియు, పర (ప్రదేశముల నుండియు ధ 
నార్టన చేయవలెను. రాజు కఠినుడయినను సాగదు. బొత్తుగా మెత్తవాడయినను 


62 


అశాంతి పర్వము ఆ ఆశ్వా- 3౩ 
ఈ ధనార్హన సాగదు. (పజల చిత్తమెరిగి సావధానముగ రాజు మెలగ వలయును. 
భాండారము లేని రాజునకు మిత్రులూ ఉండరు. బలమూ ఉండదు. ఈ రెండును 
లేనిచో రాజ్య విభవమే లేదు. నిద్దనుని (ప్రజలు గౌరవించరు. శత్రువులు లెక్కే 
యరు. ధన సంపద కావలయునని అన్యాయమునకు దిగిన యెడల ఏమియు 


సమకూడదు. న్యాయ పరులకే తమ యత్నము ఫలించును. దీనికి ఉదాహరణ 
ముగ ఒక కథ వినుము. 


రాజులు - (ప్రజలు - కాపప్వుడు 

పారి యాత్ర పర్వతమున వసించు కాపవ్యుడను ఒక బోయ గలడు. అతడు 
కడు న్యాయ తత్పరుడు. మంచి విలుకాడు. అచటి అరణ్యములు అందున్న మృగ 
ముల విషయములన్నియు తెలిసినవాడు. ధర్మబుద్ది, తల్లి దండ్రులకు సేవ, ముని 
వరుల యందు భక్తి గౌరవములు కల సత్రవర్తనుడు. ఎదురు తిరిగిన విరోధుల 
నిరోధింపగల సమర్ధుడు. ఆతని న్యాయబుద్దికి మెచ్చి ఆ ప్రాంతపు జనులాతనిని 
తమకు (ప్రభువుగానుండి పాలించుమనిరి. ఆతడును వారిని ప్రియముగ జూచి, 
(ప్రభువు పాలించుట సరే (ప్రజలును వారి ధర్మములను పాలించునపుడే (ప్రభువు 
లు పాలన రాణించును. ఎవరును శిశు, ముని, (స్త్రీ జనముల బాధించ రాదు. 
పెరవానిపై కలహింపరాదు స్త్రీలను చెఅపట్టురాదు. మృగ రక్షణ ముఖ్యము ఆడ 
జంతువులను చంప గూడదు. గో బ్రాహ్మణులు దేశమున పాడి పంటల అభివృ 
దైకి ప్రజల జ్ఞానోదయమునకు తోడ్పుడుదురు. వారిని కాపాడుట పుణ్య ప్రద 
ము. సస్యములను పాడుచేయుట దోషము. మీరీ మంచి చెడ్డలెరిగి వర్తించుచో 
నేను మీకు సఖ్యుడనై పాలింతును. (ప్రజలు కాపవ్యుని మాటలకంగీకరించిరి. (ప్రజ 
లు రాజు పరస్పర సహకారముతో (ప్రవర్తించుచు ఇహపరసిద్ది ప్రశస్తిని పొందిరి. 

ఆపదల నుండి తప్పించుకొనుట, మూడు చేపల కథ 


భీష్ముడు మరల ఈ కథనిట్టు నుడివెను ధర్మరాజా! ఎంతటి వానికైనను 
తనకు రాబోవు ఆపదను గుర్తించి మంచి సమయములో దానిని తప్పించు కొన 
వలెను. అందులకీ కథను వినుము. 


ఒక మడువునందు మూడు చేపలు వసించుచుండెను. వాని పేరు దీర్ణదర్శి 
(ప్రాప్తకాలజ్ఞాడు, ద్వీర్ణ సూ(త్రుడు. వానలు తగ్గి కాలక్రమమున మడువులోని నీరు 
ఎండిపో జొచ్చెను. డీర్ణ దర్శి యీ చిక్కును కనిపెట్టి తక్కిన యిద్దరు స్నేహి 


63 


మహాభారత ధర్మశాస్త్రము 

తులతో నిట్లనెను. “స్నేహితులారా చూచుచున్నాము గదా రోజు రోజు 
ఇందున్న నీరెండిపోవుచున్నది. నీరు నిండుగా ఉన్నపుడు మనము సుఖముగా 
కాలము గడపితిమి. ఇందే యున్నచో వేసవిలో చాల కష్టమగును. నీరు ఎప్పుడును 
తరుగని చెరువునకు ముందే పోదము లెండు”* అనెను. ఈ మాటలు ప్రాప్త క్యా 
జ్ఞుడు ఇప్పుడేమి తొందర. ఆ సమయము వచ్చినపుడు చూచుకొనవచ్చును. ఏదో 
ఉపాయమున తప్పుకొనగలననియెను. తరువాత ద్నిర్ణ సూత్రుడు ఈ కొలను 
ఇప్పుడు బాగుగనే ఉన్నది. ఈ నీరు చాలదా నిజేపముగ నున్నది.' అని ఊరకొనె 
ను. ఈ యిరువరి మాటలు వినక ద్నిర్ణ దర్శి వేసవి వచ్చుచున్నదనగా త్వరగా 
జాగ్రత పడి తప్పించుకొని నీరున్న మరొక చెరువు జేరెను. వేసవికి నీరెండిపోయిన 
చెరువులో చేపలు పట్టుటకు వచ్చిన జాలరుల వలలో మిగిలిన రెండును చిక్కు 
కొని చచ్చినవి. రానున్న ఆపదలను వారించి దీర్ణ దర్శివలె ముందే జాగ్రత పడుట 
ఎన్నటికిని (శ్రేయము. 


పెక్కు శత్రువుల నిగ్రహంచుట - పిల్లి ఎలుక కథ 

ఈ విషయమై భీష్ముడొక కథను నుడివెను. ఒక అరణ్యమున ఒక మహా 
వృక్షము క్రింద కలుగులో బలితుడు అను ఎలుకయు, చెట్టుపై రోమశుడను పిల్లియు 
నివసించుచుండెను. రాత్రి యగుసరికి బోయవాడొకడు ఆచెట్టు క్రింద వలపన్ని 
అందు పడిన చిన్న చిన్న జంతువులను పట్టి ఆహారముగ తీసికొని పోవును. ఒకనాడు 
ఆ వలలో పిల్లి చిక్కుకొని ఎట్టు తప్పించుకొనుటా అని యోచించు చుండెను. 
తన ఆహారము కొరకు ఆ పిల్లియే ఆ వలలో చిక్కుకొనెను. ఇంతలో ఎలుకయు 
తన ఆహారము కొరకు పైకి వచ్చుసరికి ఒక ముంగిసయు గ్రుడ్ల గూబయు చూచి 
ఆ ఎలుకపై బడబోయెను. ఆ రెంటిని చూచి వణికిపోవుచూ ఎలుక పిల్లి సమీప 
మునకు చేరి “*“మార్జాలమా నేనీ వలను కొరికి నీకు విడుదల నిప్పింతును. నీ 
యొద్ద నాకు రక్షణ నిమ్ము ఈ గూబయు ముంగిసయు నన్ను తినజూచుచు 
న్నవి. అనగా మార్జాలమందులకం గీకరించి తన యొద్ద ఎలుకనుంచుకొని కాపా 
డదలచెను. ముంగిసయు గూబయు కొంతసేపచటు తారాడి వోని దారి నవి 
పోయెను. ఎలుక ఎంత సేపటిక్‌ని వలను కొజుక కుండ ఆలస్యము చేయగా అం 
దున్న పిల్లి *“ఏమి మూషికమా యీ వలను కొటుక కుండ కూర్చుంటివేమి. 
నీకు చేసిన మేలునకు ఇది తగునా” అని తర్దింపగా ఎలుకయు, మార్జాలమా, 
నీవు బలమైన దానవు. మన ఒప్పుదల మాట యెటులున్నను నీకు స్వేచ్చ రాగానే 

64 


శాంతి పర్వము - ఆశ్వా-3 


నన్నేమి చేసెదవో ఉదయమున బోయవాడు వచ్చుట చూచి వలను కొటికెదను. 
తొందర పడకు నికు విడుదల అగును అని చెప్పునంతలో ప్రాధ్దుపొడిచినది. బోయ 
వాడును వచ్చెను. ఆ బోయవాని జూచి ఎలుక త్వరత్వరగా తన వాడి పళ్ళతో 
వలను కొుకగా పిల్లి పైకురికి చెట్టుమీదకు పోయెను. ఎలుకయు కలుగున దూరి 
కూర్చొనెను. తనపని నిష్పలమై బోయవాడు నిరాశతో తిరిగి పోయెను. 


తన కలుగులోనికి దూరి పైకి మిలమిల చూచుచున్న ఎలుకను చూచి పిల్లి, 
“ఓ మూషికమా అట్టు దూరమున నుందువేల నన్ను జూచి భయపడినట్లు. 
నాకు నీవు మేలొనరించితివి. బలవంతులతోడి స్నేహము ఎప్పటికైన మంచిది 
కదా. నా కడకు రమ్ము. నిన్ను జాగ్రత్తగ చూచెదను'? అను మాటలు విని ఎలుకయు 
“ఓ మార్దాలమా నీ మాటలు బాగున్నవి. కాని నా మాటయు వినుము. మీ 
జాతి మమ్ము ఎపుడును విరోధముగ జూచును. మి(త్రులును ఒకప్పుడు వారి స్వప్ర 
యోజనము కొరకు విరోధము పూని పైబడుదురు. అట్లే శత్రులు మిత్రులటుల 
నటింతురు. రాత్రంతయు వలలో ఉండి ఆకలితో నన్ను తినుటకు పిలుచు చున్నా 
వేమో. నన్నిచటనే ఉండనిమ్ము' అనినది. మార్జాలమెంత కోరినను ఎలుక తన 
కలుగు వదలి రాలేదు.'మనము ఒకరికొకరుపకారము చేసికొనినాము మన స్నేహ 
మిట్లే ఉండనిమ్ము అన్నది. 

భీష్ముడీ కథనుడివి ధర్మరాజా గ్రహించితివి గదా. ఎలుక ఎట్టు ప్రవర్తిం 
చినదో. మున్ను శుక్రాచార్యులును ఇట్టు బోధించెను. బలవంతుని వలన ఒకప్పుడు 
సహాయము కలిగి లాభించినను అతనినే ఎల్లపుడు నమ్మి యుండరాదు. దూర 
ముగ నుండుటయే మేలు. తగిన వారినైన పూర్తిగ నమ్మి యుండుట మేలుగాదు. 
తన యందు ఒరులకు నమ్మకము ఉండునట్లు వర్తించుచు ఒరులను నమ్మక 
యుండవలెను. 


నమ్మవచ్చును, నమ్మరాదు - బ్రహ్మదత్తుడు పూజని కథ 

శాంతనవా, గురుదేవా, నీవు చెప్పుచున్నవి గ్రహించితిని. మణీ ఎవరిని 
నమ్మకపోయినచో పనులెట్టు జరుగును, మనస్సునకు విశ్రాంతి యుండదు కదా, 
నమ్ముటయు నమ్మకపోవుట వీనిలో కర్తవ్య మెయ్యది అని ధర్మరాజు అడుగగా, 
భీష్ముడు- 

ధర్మజా నీకీ విషయము తేటపఆుచు ఒకకథ చెప్పెదను. వినుము- 


65 


మహాభారత ధర్మశాస్త్రము 
పూర్వము 'బ్రహ్మదత్తుడు అనే రాజు కలడు. అతడు పూజని యన్స 
గోరింకను పెంచుచు ప్రతిదినము దానికి పండ్లు తెచ్చియిచ్చును. ఆ పక్షి ఒకప్వి 
నుపెట్టినది. ఆ పిల్ల ఆ పండ్లలో కొన్ని తిని కొన్నిటిని రాజ కుమారునకిచ్చును. 
ఏమి తోచినదో ఒకనాడా బాలకుడు ఎవరును లేకుండ చూచి ఆ పిల్ల పక్షి గొంతును 
నులిపి చంపెను. తల్లి పిట్టవచ్చి తన కూనయిట్టు అన్యాయముగ చంపబడుట 
జూచి, స్నేహముగ ఆటపాటలుతో కలిసి యుండెడు వారి యెడల గూడ రాగ 
వారికి మంచితనము లేదు, దీనికి నా పగ తగినట్టు తీర్చికొందునని, రాచ కుమా 
రుని కను గ్రుడ్డు తన కాలి గోళ్ళతో పెకల్పి పీకి గ్రుడ్డి వానిని జేసి పైకెగిరి పోయి 
రాజు వినునట్టుగా ఓ రాజా! నీ కొమరుని గ్రుడ్డివానిగ జేయుటలో నా తప్పు 
లేదు. అతడు చేసిన చెడ్డపనికి ఫలితమనుభవించినాడని చెప్పినది. అంత (బ్రహ్మ 
దత్తుడు, పూజనీ! నీ మాటలు మంచివే. ఇందు నీ తప్పులేదు. ఒక దానికి మరొక 
పని సరిపోయినది గదా. దీనివలన మన స్నేహమేల పోవలయును. ఎప్పటియట్ల 
రమ్ము అని ఎంతయో చెప్పినాడు. ఆ గోరింక రాజు మాటలు నమ్మక రాజా! 
మనసున నున్నపగ నీవు తీయని మాటలు చెప్పినంత పోవునా? (మ్రాను నం 
దగ్ని యున్నటులను మనసుననున్న పగ ఎన్నటికిని పోదు. దాయాదులనే గాదు 
తల్లీ దండ్రులను పుత్రులను సహోదరులను గూడ నమ్మరాదనినచో మదిలో 
పగయున్న వారినెట్టు నమ్మవచ్చును. అని స్ఫుటముగ జెప్పి రాజు నెడల విశ్వాసము 
లేక పూజని తన దారిన ఆకసమునకెగసి పోయెను. 
ధర్మరాజా, ఈ విధముగనే రాజులకు తన సంపద పదవి రక్షించుకొనుటకు 
జనులయందవిశ్వాసము ఉండవలయునని బృహస్పతి ముఖ్యులు చెప్పినదే. ఆ 
మాటల నాదరింప వలయును. మణీయొక వృత్తాంతము ఇట్టిదే అని భీష్ముడిట్లు 
చెప్పెను. 
కణీకుడు శత్రుంజయునకు చేసిన ఉపదేశము 
శత్రుంజయుడు సౌవీర దేశమునకు రాజు. రాజైన వాడు తనకు కార్యము 
లందు మెలగవలసిన విధము భారద్వాజవంశీయుడగు కణికుడనుముని యిట్లు 
చెప్పెను. 
రాజు తన హృదయమునందున్న కాఠిన్యము కప్పిపుచ్చి పరులతో తీయని 
మాటలు ప్రసన్నముఖుడై పలుకవలెను. జ్ఞాతుల సహాయము వలన తనకు రాజ్య 
మబ్చీ సుఖముగా నున్నను తన మందిరమున నున్న జ్ఞాతులు (ప్రక్కలో (త్రాచు 
aa | 


శాంతి పర్వము - ఆశ్వా-3 


పాముల వంటి వారే. అవసరము కొలది శత్రువులను తలపై నెత్తుకొని మోయవ 
లయును. సమయము జూచి గోతిలోనికి త్రోయవలెను. మద్యము, జూదము, 
వేట, (స్త్రీయు రాజులకు ప్రియములైనను ఒక మితి ఉండవలె, లేనిచో అవియే 
కీడొనర్చి నాశనము జేయును. తనపని జరుగు నంతవరకు ఎవరికి లోబడకుండ 
చూచీ చూడని యట్లు, వినీ విననియట్టుండట మంచిది. తనకిష్టముగాని పని 
విషయమున ఎటూ కాలము గడపివేయుట మంచిది. పనికి ఆటంకము గలుగజే 
యుచు ఏ నేర్చులేని గురుని విడనాడినను తప్పులేదు. తీర్చని అప్పు, ఆర్పని 
నిప్పు సవుసిపోని పగ ఏనాటిక్రైనను చేటే. కార్య నిర్వహణ విషయమున, 
మాటయందు చేతయందు మార్దవము ఉన్నచో ఎట్టి పనియైనను సఫలము సాధ్య 
ము అగును అని కణికుడు బోధించగా ధర్మరాజు అంతయు సావధానముగ విని 
మణుల నొక సందేహమును వెలిబుచ్చెను. 


అనివార్య నమయమున ఆహోరము 
విశ్వామిత్రుడు = చండాలుడు కథ 


తాతా, ధర్మదీక్షగల వర్ణముల వారు తమ సదాచారమును నిర్వర్తింపలేని 
కష్టముల పాలయిన యపుడు వారి కడుపు నింపుకొనుట యెట్లని అడుగగా భీిష్ము 
డిట్టు నుడివెను. 

ధర్మరాజా! నీ సందేహమునకు సమాధానముగా నొక్కకథ వినుము. నీవూ 
హించిన కష్టము లెవరికైనను రావచ్చును. త్రేతాయుగమంతమయి ద్వాపరము రాబోవు 
సమయమున భూమిపై పెద్ద కరువు వచ్చి పండ్రెండు వత్సరముల పాటు ప్రజలను 
నానా బాధలకు లోను జేసినది. ఏటులు చెరువులు ఎండిపోయినవి. సస్యములు 
మాడిపోయినవి. త్రాగుటకు నీరు, తినుటకు తిండిలేక (ప్రజలల్లాడి పోవుచున్నారు. 
దేవతా పూజలు యజ్ఞములు ఆగిపోయినవి. వర్ణాశ్రమ ధర్మంబులు నడవక 
పుడమిపై అధర్మము, హింస (ప్రజ్వరిల్లినవి. 

ఆ పరిస్థితులలో విశ్వామిత్రమహర్షికే పాట్ట నింపుకొను ఉపాయము దొరక 
లేదు. ఊరూరా తిరిగినను గుప్పెడు మెతుకు లెచ్చటను లభింపలేదు. 
తుట్టతుదకు, కనబడిన (ప్రాణిని జంపి ఆ మాంసమును తిని జీవించుచున్న జను 
లుగల ఒక పల్టెలో ఒకమూల పడి ఉన్న కుక్క మాంసమును జూచెను. ఆ రాత్రికి 
ఆ దుర్వాసనగల మాంసమునే దిని తన (ప్రాణమును నిల్పుకొన నిశ్చయించెను. 


67 


మహాఖారత ధర్మశాస్త్రము 

రాత్రి యైనది. చీకటులలమినవి. పల్లె వారందరు నిద్రలో నున్నారు. మెల్లగా 
విశ్వామిత్రుడు లేచి ధూళిలో పడియున్న మాంసమును తీసికొనబోవునంతలో 
(ప్రక్క మంచమున నున్నవాడు లేచి'' ఎవరు నీవు ఇచటి మాంసమును దొంగిలిం 
చుచున్నావు, నీ పని పట్టెదనని గద్దించి లేవగా ** అయ్యా నేను విశ్వామిత్ర మునిని, 
కొన్ని దినముల నుండి నాకు తిన తిండిలేక యీ మాంసమును దొంగిలింప 
దలచితినని వినయమున నుడివిన పలుకులు విన్నంతనే తన మంచము నుండి 
లేచి ఆ నిషాదుడు ప్రణామము లర్చించి, అయ్యా! మీరు మహాత్ములీపనికేల తల 
కొనిరి. జంతువులలో కెల్ల కుక్క కడు నీచమైనది. దీని మాంసమాసించి ధర్మ 
హాని కేల గడగెదరు. మీ ధర్మాచరణ మేల మానుకొందురు. మరేదైన దొరకు 
చోటునకు పోరాదా? మీరు తేజోమహితులు ఎవ్వరైనను మిమ్మాదరింతురు. ఆ 
మాత్రము కరుణ మీవంటి పుణ్య పురుషులయెడ మాబోటి వారు చూపలేరా 
అనిన విని, విశ్వామిత్ర మహర్షి ఓయీ నిషాదా ఒక మాటు వినుము. నా కాకలి 
దప్పులతో ప్రాణమే పోవునట్టున్నది. ప్రాణహాని వలన పాపమేల భరింపవలయును. 
బ్రతికి యున్నచో విద్యలనేర్చి ఏ పాపమునైనను పరిహరింప వచ్చును. సూర్యుడెంత 
నిష్కలుష తేజస్వి, మరి సర్వ భక్షకుడే ఆతనికేలోపము రాలేదు కదా. అగస్త్య 
ముని రాక్షసుని మాంసము దినలేదా, ఆ పత్స్సమయము వచ్చినది నన్నీపనిలో 
అడ్డగింపకుము అని ముని యనెను. ఆ నివైదుడు, అయ్యా మిమ్ములను దినుడని 
ఈ మాంసమిచ్చుటకు భయమగుచున్నది. తమ యిష్టము వచ్చినట్టు చేయుడని 
కుక్క మాంసమును విడిచిపోయెను. దానిందిని విశ్వామిత్రుడు ప్రాణ రక్షణగా 
వించు కొనియెను. ఇం(ద్రుడును తదనంతరము వర్షములు గురిపించి (ప్రజలకు 
సుఖము చేకూర్చాను. విశ్వామిత్రుడు తనతపో మహిమచే తన సదాచార భంగపా 
పమును పోగొట్టుకొని జనస్తుత్యుడయ్యెను. ఆపత్సమయమునందిట్టి యిక్కట్టును 
కలుగును. ధర్మమను నది బహువిధములు, రాజైనవాడు వీని నెణుగ వలయు 
నని మజీయొక కథను భీష్ముడు నుడివెను. 


శరణాగత రక్షణ ఫలము - బోయవాడు, గువ్వ పెట్ట కథ 


శరణాగతులను రక్షించుటవలన కలుగు ఫలమెట్టిదని ధర్మజుడు తెలియ 
గోరగ థీష్ముడీ కథను నుడివెను. 


పూర్వము ముచికుందుడను రాజునకు శుక్రాచార్యులు చెప్పినదే ఈ వృత్తాం 
తాము. సక్షులను పట్టి అమ్ముకొను ఒక బోయ అడవికి వేటకు పోయి పెను 


68 


శాంతిపర్వము- ఆశ్వా-3 

వానలో చిక్కుకొనియెను. అరణ్యమంతయు నీటితో నిండగా ఇంటికి పోలేక ఒక 
చెట్టు (క్రింద వలపన్ని అచటనే నిద్రించెను. చెట్టుపై నున్న ఒక మగ గువ్వ తన 
జత గువ్వ పెంటి మేతకు పోయి తిరిగి రాక పోవుటచే అయ్యో ఏమైపోయినదో 
అని విలపించుచు ఇంటికి ఇల్లాలు లేనిచో ఏ సౌఖ్యము లేదు గదా యని ఆ మగ 
ట్ర దుఃఖించుచు అనినమాటలను బోయ వలలో చిక్కుకున్న ఆడ 

పిట్ట విని ఆహా! నాయందు నాభర్తకెంత ప్రేమయో పతిని తృప్తి పరచిన నా జన్మ 
ధన్యమైనదని ముదము నందుచు తన మగపిట్టు వినునట్టు “నాధా! నేనీ వలలో 
చిక్కుపడి యున్నాను. మనము చేయగలిగనదేమియు లేదు. మనము నివసించు 
ఈ చెట్ల క్రిందనున్న బోయ చలికి తాళలేక బాధపడుచున్నాడు మనకు అతిథి 
గదా, అనిన మాట విని మగ పిట్టు మనుష్య భాషణంబుల ఆ బోయతో నీవీ 
చలికి చాల బాధ పడుచు అలసి యున్నవాడవు. మా అతిథివి నీవు, నీకేమి యుప 
కృతి చేయగలనని అడుగగా ఆ బోయ చలికి నా దేహము కొంకుపోవుచున్నది. 
ఎట్టయిన ఈ బాధను తీర్చమనెను. మగపిట్టు సంతసించి కొన్ని యెండు చిదుకు 
పుల్లలు ముక్కున తెచ్చి ప్రోగుపెట్టి ప్రక్కనున్న పల్రియ నుండి నిప్పుగల పుల్లను 
దెచ్చి ఆ చితుకుల ్రోగును మండించెను. ఆ బోయవాడా నిప్పుల సెగను చలికా 
చుకొని తృప్తిపడి ఓ పిట్టా నీ ఉపకారమునకు తృప్తి నొందితిని. చలి తీరినది. ఆక 
లియగు చున్నది. నీవేమి చేయగలవో మటి. అనగా మి(త్రుడా! దానికంత సంది 
'యమేమి. నావద్ద వేరేమియు లేదు. నీవు ప్రియాతిథివి. నా శరీరమునే ఆహార 
ముగా గొనుము అని ధైర్యమున తాను చేసిన మంటలో పడినది. ఇది యంతయు 
బోయవానికి ఆశ్చర్యకరమయి ఆహా ఒక పక్షి యింత సేయునే, ఈ పిట్టకున్నంత 
వివేకము నాకులేదు. నేనెంత పాపిని. ఎన్ని పక్షులను చంపితింటినో, ఈ పులుగు 
తన భార్యాబంధువులను విడచి నా కొరకు బలియైనది. అని విచారించి విచారించి 
తక్షణమే వైరాగ్య భావమంది తన వలనున్న పిట్టలను కరుణించి వదలి వేసెను. 
మంటలో బడి ప్రాణములు వీడిన తన పతిని దలచి ఆ ఆడుపిట్ట అయ్యో నన్ను 
(పయముగ జూచుకొను నా భర్త గతించెనే. పూదీవల వనములందు, చల్లగాలు 
లందు, నన్నెంతయో మన్ననతో విహారమునకు తీసి కొనిపోవు నా పతి లేని (బ 
తుకు నాకేల పతితో చితిలో బడి మరణించిన వారికి సద్గతి కలుగునని చెప్పుదురు. 
నేనట్లే చేసెదనని పతి మరణించిన మంటలో బడి మరణించెను. దివినుండి దేవత 
లరుదెంచి ఆ రెండు పిట్టలను రథముపై బెట్టి స్వర్గమునకు గొంపోయిరి. బోయ 
వానికీ దృశ్యము అద్భుతముగ దోచినది. తాను చేసిన పాపము తొలగించుకొను 


69 


మహాభారత ధర్మశాస్త్రము 


టకు మనసార పశ్చాత్తాప పడి తన దారిలో వనమును కాల్చుచున్న దవానలమున 
బడి దేవత్వమందెను. 


తెలియక చేసిన పాపమునకు పరిహారము 


ఎవరైనను బుద్ది పూర్వకముగ గాక తెలియక పాపమొనర్చి రేని అది యెట్లు 
పోవును అని ధర్మజుడడుగగా భీష్ముడు నుడివిన ఉదాహరణము. తొల్లి పరీక్షి 
తుండను రాజు యొక్క కుమారుడు జనమేజయునకు తెలియకుండగనే బ్రహ్మ 
హత్యా దోషము కలిగెను. ఆ దురితమునకు మునులు ప్రజలు కూడ అసహ్యించు 
కొని తమకారాజు పనికి రాడని విడిచి పెట్టిరి. తన దుస్రితికా జనమేజయుడు 
చాల సంతాపము జెంది ఇది యెట్టునశించునా యను పశ్యాత్తాపమున పురము 
విడిచి అడవులపోయి శౌనకుడను మునిని జూచి నమస్కరించి యెదుట నిలబడి 
యుండగా అతనిని జూచి ఆ ముని వర్యుడు '“ఎవరవు నీవు పీనుగు వలె నున్నావు, 
నీవద్ద దుర్వాసన కొట్టుచున్నది, ఆవలకు పొమ్మని గర్దించగా ఆ రాజు దీనుడై 
యా ముని కాళ్ళపై బడి తన మనో వ్యధ చెప్పుకొని రక్షింపుడని మణీ మటి 
[ద్రైర్దించెను. శౌనకున కారాజు నందు దయకలిగి “రాజా నీవు నీ దురితము తెలి 
సికొని దానినుండి బయట పడుట కాసించి వచ్చితివిగాన నే చెప్పినట్టు చేయుము. 
భూ పతులు మత్సరములు లేక ధర్మము తపము అధ్యయనము, తీర్ణ యాత్ర 
సేయుచో వానినందరును గౌరవింతురు. అట్టు చేసినచో నీకు మేలగును. భూ 
సురులు పవి(త్ర చరిత్రులు ధర్మపరులు. వారిని గౌరవించి పూజింపుము.'' అని 
బోధించెను. జనమే జయు డాముని వాక్యములు శిరసా వహించి మనోవాక్కాయ 
కర్మల తానా హితబోధము ననుసరింపగలనని ప్రతిజ్ఞ చేసి ముని వరు ననుగ్ర 
హము పొంది వెడలి సచ్చరి త్రుడై విలసిల్లెను. శౌనకుడును ఆ రాజుచే అశ్వమేధము 
చేయించి పవి(త్రుని చేసెను. తెలియక చేసిన పాపములు తెలిసికొని వానిని 
మరల చేయక సుకృతులొనర్చెనేని ఆ పాపము క్రమముగా నశింపగలదని 


భీష్ముడు వచించెను. 
ఆర్హజన రక్షణ : (గ్రద్ద నక్క కథ 
మరల గాయేయుడీ కథ ధర్మజునకు చెప్పెను. పూర్వము విదిశానగరమున 
మృతి జొందిన బాలుని శవమును మరుభూమికి గొంపోయి బంధువులెల్లరు ఆ 
శవము చుట్టును జేరి విలపించసాగిరి. పైనుండి ఒక (గ్రద్ద అచ్చటికి వచ్చి మీరేల 


70 


శాంతి పర్వము - ఆశ్వా- ౩ 


యీ చనిపోయిన బాలునికై యింతగ నెడ్చుచున్నారు. చచ్చిన వారు (బతికి వత్తురా. 
ప్రొద్దు 'క్రుంకుచున్నది. ఇంక భూతములు పిశాచములిచట తిరుగును. చచ్చిన 
వారితో మీరును చావవలసి వచ్చును. ఈ శవమును విడచి మీరింటికి పాండు 
లెండు అని హెచ్చరించెను. గ్రద్ద మాటలకు భయపడి శవమును విడచి వెనుదిరిగి 
పోవుచుండగా ఒక నక్క వారి దారికి అడ్డువచ్చి ఏమిది (గద్ద మాటలకు మీరు 
భయపడి పారిపావుచున్నారు. ఇంకను చాల ప్రాద్దున్నది. మీరిచటనే నిలువుడు. 
ఆ బాలుడు టబ్రతికినను బ్రతుకవచ్చును దైవ బలమెట్టున్నదో ఎవ్వరెరుగుదురు. 
ఈ బాలుని చూచినచో నాకే ఏడుపు వచ్చుచున్నది అను నంతలో గ్రద్ద మరల 
“మీకు వెజ్ణేయాయేమి. మరల వచ్చిరి నేను పుట్టి మూడు వందల ఏండ్లయినది. 
యింతవరకు చచ్చి (బ్రతికి వచ్చిన వానిని చూడలేదు. నక్కమాటలందు మీకు _ 
లెక్క ఎందులకు. మీరిటనుండి పోయి మీ ప్రాణములైనను దక్కించుకొనుడని 
గద్దింపగా వారును లేచి పోబోవ మరల నక్క అడ్డము వచ్చి ఈ గ్రద్రమాటలకేమి 
ఈ శవమును తాను తినవలెనని అట్టు చెప్పినది. నేను చెప్పినది పాల్టుకాదు. 
(శ్రీరాముడు విప్రకుమారుని బ్రతికించెను. నారదుడు సృంజయ పుత్రుని బ్ర 
తికించెను. ఈ కథలు మీరు వినలేదా. మీ రోదనము విని ఏ సిద్రపురుషుడో వచ్చి 
ఈ శిశువును బ్రతికింపగలడు అనునంతలో |ప్రాద్దు క్రుంకి చీకటి పడినది. 


గ్రద్ద నక్క రెండును ఆ పీనుగు మాంసమును తినగోరి అచటనే ఉన్నవి. 
ప్రొద్దుండగనే తాను తినవచ్చునని గ్రద్ద తలపు. చీకటి పడినచో తనకు వీలుగిదా 
అని నక్క జిత్తులు. పామ్మని గ్రద్ద, కొంతసేపు ఉండుడని నక్క వారి వారి మూటు 
లాడినవి. ప్రేత భూత భూములందు శంకరుడు విహరించును. ఆ దైవము కరు 
ణాళుడు. శవము చుట్టు జేరి వలవల యేడ్చువారిని జూచి కరుణించి వారి నిన్నసము 
నాలించి ఆ శిశువు బ్రతుకునట్టు వరమిచ్చి వారికి ముదము గూర్భెను. ఆకలితో 
బాధపడు గగ్రద్దకు నక్కకు ఎన్నడును ఆకలి కాకుండునట్టు వరమిచ్చెను. 

ఆర్హజనుల రక్షణ (ప్రభువుల కర్తవ్యము. తమ స్వార్థమునకయి వంటులు 
కొందరు మోసపు పలుకులాడుదురు. వీనినెణీగి వర్తింపవయుననుటకు €* కథ 
ఉదాహరణము. . 

బలవంతునిపై బలహీనునకు మత్సరము వలదు 


71 


మహాభారత ధర్మశాస్త్రము 


బూరుగు చెట్టు - వాయువు కథ 

భీష్ముడు ధర్మజునకు నుడివిన మణొక కథ. హిమవత్‌ పర్వతమందు పెద్ద 
౮ వు పొడవు గల బూరుగు చెట్టున్నది. బలమైన మొదలు దృఢములైన శాళ్లో 
శాఖలతో నలు దిక్కుల వ్యాపించినది. ఒకనాడా దారిని బోవుచు నారదముని ఆ 
చెట్టును జూచి, ఏమి బూరువా! ఇన్నియేళ్ళ నుండి నిన్ను చూచుచున్నాను. అట్టే 
ఉన్నావు. వాయువు తీవ్రముగ వీచుచో ఎన్నో చెట్టు పడిపోవును. నీకు వాయు 
బంధునా నిన్నేమియు చేయలేడా అని అడుగగా ఆ వృక్షము నారదమునీ! నై 
నెంత లావు బలము కలవాడనో చూచుచున్నావు గదా. వాయువు నన్నేమి చేయగలడు. 
నాలో 18వ వంతు బలశాలి కూడకాడు. అనగా నారదుడు వాయువు ముందు 
కొండలైనను ఆగవు కదా నీవింత దర్పము చూపుచున్నావేల అని యెంతచెప్పినను 
బూరుగామాటలు వినలేదు. నారదుడేగి బూరుగు దర్శమును వాయువునకు విన్న 
వించెను. పవనుడంతట బూరువు కడకేగి “బూరువా నన్ను చుల్కన చేసి పల్కి 
తివట. నిన్ను తాకగలుగుచో ప్రభంజనుడన్న నా పేరూ ఊరూ లేకుండ పోవున 
న్నావట. నీ నీడయందొకనాడు బ్రహ్మ విశ్రాంతి తీసికొనుట చూచి నిన్ను నేను 
మన్నన చేయుదును గాని నీ లావునకు భయపడిగాదు టోపకడ చూచు కొందువుళే 
నీ లావని వాయువు వెడలెను. 

బూరుగునకు తనచేసిన తప్పుతెలిసినది. దేవముని నారదుడనిన మాటలు 
తాను వినలేదు. వాయువు ముందు తానెంత! ఆతడెప్పుడో వచ్చి తనను కూల్ళ 
గలడు అనుకొని తనకు తానే తన ఆకులు కొమ్మలు శాఖలు విరుచుకొని మొండి 
కాండముతో మిగిలెను. మజునాడు పవనుడు మహా వేగ విజృంభణతో వచ్చుట 
గమనించి బూరువు గడగడలాడిపోయెను. పవనుడంత బూరువును చూచి, 
బూరువా నాపని నీవే చేసి కొంటివి. సరే, నాసంగతి నీ కులమునకు జెప్పి సుఖ 
ముండుమని చెప్పి వెడలెను. ప్రబలుని బలహీనుడు ని(గ్రహింప జూచినచో తనకే 
చేటగు ననుటకీ కథయే ఉదాహరణము. 

లోభమే పాపకారణము 

పాపమునకు స్థాన మెయ్యది అని ధర్మరాజడిగిన (ప్రశ్నకు శాంతనవుడిట్లు 
వచించెను. nn | 
అన్ని పాపములకును, లోభమే హేతువు. లోభమనగా పిసినిగొట్టుతనము, 


72 


శాంలి పర్వము - ఆశ్వా-3 


అత్యాశయును, దీనివలన కోరికలు కోపము మత్సరము (ద్రోహము పరధనాప 
హరణ అసత్యము సిగ్గు మాలిన పనులు (క్రమముగా ఒక్క టొకటే అలవాటగును. 
లుబ్బులను దూరమున నుంచి ధర్మపరులయిన వారినే దగ్గర నుంచుకొని పనులు 
నిర్వహించు కొనవలెను. లోభము అజ్ఞానము ఇవి రెండును మనుజునకు కీడొన 
రించును. రాగ ద్వేషములు, దురభిమాన దర్భములు, క్రోధము దుఃఖము, అజ్ఞాన 
మూలక కార్యములు అందుచే లోభమును వీడి అజ్ఞానమును పోగొట్టుకొనవలెను. 
దమము తపము సత్యముల వివరణము 

ధర్మరాజు మరల భీష్ముని జూచి, తాతా! ధర్మము పెక్కు వితములని 
విందుము. వాని వివరణము వినగోరెదననగా భీష్ముడిట్టనెను. ధర్మజా విజ్ఞానులై 
నపూర్వులు తమతమ సాధనానుభవములననుసరించి ధర్మమును గూర్చి తెలిపిరి. 
దమము అనగా ఇంద్రియ నిగ్రహము అన్నిటికన్న మిన్నయయిన ప్రాపు. దమము 
నిజముగ ధర్మసారమే. దాని వలననే బుద్ది వివేకములు వికసించును. అజ్ఞానము 
నశించును. ఇం(ద్రియములు ఇహలోక సుఖములచే నాకర్షింపబడి పలు తెన్నుల 
బోవును. వానిని నిగ్రహించి మనసు నిళశ్ళలము నిర్మలము అయినప్పుడే దుర్గుణ 
ములును (క్రోధలో భాదులు దరిజేరవు. బుద్ది ధర్మమార్గము వైపు (మొగ్గును. అట్టి 
వానికే (బ్రహ్మ పరమయిన స్థితి సన్నిహితమగును. 

తపము 

ధర్మ విధానములలో తపము నిదానమైనది. తపమునకు ఆహార నిగ్రహము 

పోషకము. తపస్వులకు చిత్తము వశమగును. సత్య శౌచములు సిద్దులు అలవడును. ' 
సత్వము 

సత్యము దేవ పితృ భూదేవ గణముల (ప్రశంసలందిన సద్గుణము. అస 
త్యమున కంటె పాపములేదు. ధైర్యము దమము సమత అహింస దానము 
ఓర్పు అద్వేషము సత్యము యొక్క రూపములు ఇవి యోగ మోక్ష సంపాదక 
ములు. వేయి (క్రతువులైనను సత్యమహిమకు చాలవు. 

అరిషడ్వర్గముల నిరోధము 

ధర్మజా ఇవి యారు విధములు కామ (క్రోధ లోభ మోహమద మాళ్తు 
ర్యములు. మనుజునకు శత్రువులు. కామము చెడు తలంపుల వలన కలుగును, 
దేహ పరిస్థితి నెణీగి మనము వీనిని నిరోధింపవచ్చును. పరులు మనయెడల జేయు 
తప్పుల వలన (క్రోధముదయించును. ఇది ఓర్పు వలన సమయును. సర్వము 


73 


మహాభారత ధర్మశాస్త్రము , 


అశాశ్వతము అని తెలియక లోభము కలుగును. తెలిసినచో ఇదియు నశించున్న 
ధనధాన్య సంపదలయందాసక్తి మోహము అజ్ఞానముచే కలుగును. ధర్మగుణము 
వలన ఇవి తగ్గును. మదమునకు కారణము కులము ధనము విద్య అవి అస 
ములని ఊహించగలిగిన అణగిపోవును. మత్సరము అనగా ద్వేషము ఈర్ష ఆ 
వలన కలుగును. సాత్విక గుణము వలన తగ్గి పోవును. 


ఈ యారు దుర్గుణములు ఎన్ని అపాయములనైన జేయును. ధైర్యముతో 
వీని నణగ(ద్రొక్కగలుగు ధీశాలికి శుభములు సద్గతులు లభింప గలవు. దుర్యోఢ్థ 


నాదులయందీ దుర్గుణములు హెచ్చు. ధర్మజా నీవు ధీరుడవు ఉదారుడవు కాన 
నీవు సులభముగ వీనిని నిర్హించి సత్సలితము లందగలవు. 
జీవన భృతి 

ధర్మజా! మణీయొక్క మాట వినుము. (బతుకు దెరువు మనుగడ 
ఎవ్వరికైన ముఖ్యము. ఎప్పుడు ఏ యాటంకము వచ్చునో యెవరికెటుక. కుటుం 
బమునకు, పరిచారకులకు మూడు సంవత్సరములవరకు సరిపోవు ధనధాన్యవ 
స్తుసామ(గ్రిని సమకూర్చుకొని యుంచుకొను వాడు ధన్యుడు. 

యజ్ఞ యాగాదులొనర్భలేని భూసురులకు కలిగి ఉన్న భూపతి తగురీతి 
సాయమొనర్పవలెను. ధనధాన్యములు పుష్కలముగ గలిగిన వైశ్యుడు అధ్వర 
ములను చేయనిచో అతని ధనము రాజు తీసికొని భూసురులకీయవచ్చును. 
శూద్రుడు తన కార్యముల వలన ధనము మిక్కిలిగ కూడ బెట్టిన యెడల దాని 
లో సగమహైకొని ధర్మకార్యములకు వెచ్చింపవలయును. 

విప్రులు సామాన్యముగ పేదలు. రాజెంత అవివేకి యైనను వారిని తల్లి 
దండ్రుల వలె భావించి సేవించువాడు మేలును పొందును. ఆకుల పాత్తరలో పెట్టి 
న బియ్యము కూరగాయలు, రత్నము, (స్త్రీయు శుచిగల వారని గ్రహించుము. 

అమృతము, విద్య, ఎవరు ఇచ్చినను చెప్పినను స్వీకరింపదగును. అవి పరమ 
హెతకరములు. 

పంచమహా పాతకములు. బంగారమును దొంగిలించుట, గురు పత్నిని 
కామించుట, మద్యపానము, బ్రహ్మహత్య, ఇవి చేయువారితో స్నేహము, , ఈ 
పాపములు నిత్యము పుణ్యకార్యములొనర్చుట వలన పోవును. 

నీచులతోడి సాంగత్యము, అన్నపాన ఆసనాదులలో వారితో కలిసి తిరుగుట 


74 


శాంతి పర్వము - ఆశ్వా-3 


వలన కలుగు పాపము తపస్సుమున్నగు ధర్మకార్యములొనర్భుట వలన నశించును. 

అన్నత మాడుట పాపమే అయినను (స్త్రీల యెడల పెండ్లి విషయముల 
యందు, ధన మాన నష్టములందు పాపము కాదు. 
ఏ పాపము నెటుగని వానిపై పాపమును మోపిన దుష్ట్రునకే ఆ పాపము అం 
టుక్‌"నును. 

తలిదండ్రులకు సేవచేయుట అకారణముగ మానరాదు. మానినవో అతడు 
(భప్పుడగును. 

(బ్రహ్మచారికి ఆసనము, శయ్య, భోజనము ప్రియముగా నిచ్చిన యెడల 
ఏ కీడును ఉండదు. 


భీష్ముడు నకులునకు ఖడ్గ ప్రభావము వచించుట 


భీష్ముడు ధర్మజునకీ రీతి ధర్మ ప్రబోధము సేయుచుండ నకులుడు లేచి 
నమస్కరించి, తాతా, శాంతనవా! నీవు సకలాయుధ విద్యా విశారదుడవు. యుద్ద 
సమయమున ధనుర్భాణములు ఉత్తమాయుధములని యందురు. అవి విరిగి పోయి 
నపుడు శత్రు నిర్హళనకు ఆత్మరక్షణకు కృపాణము మేలని తలతురు. ఈ విషయమై 
నీ యుపదేశమును విన్సింపవే అని అడుగగా భీష్ముడు- 


కుమారా, నకులా! మంచి (ప్రశ్న నడిగితివి. ఖడ్గము యొక్క కథ చాల 
ఉన్నది వినుము. తొల్లి బ్రహ్మ జగముల సృష్టించి భూతముల సృజింపగా దేవతలు 
మర్త్యులు వారి వారి విధులు నిర్వర్తించుచుండ, దైత్యులు చెలరేగి వారి క్రతువులు 
ధ్వంసము చేసి నానా హింసల పాల్సేయు చుండుట సహించలేక బ్రహ్మ హిమాద్రి 
తటమున తీవ్రతపమొనర్చి ఒక క్రతువాచరించెను. ఆ యగ్నినుండి మహా భీకర 
రూప భూతమొకటి వెలువడినది. సురలు జనులు భయపడి పరువెత్తు చుండ 
బ్రహ్మ వారినాపి భీతిజెందకుడు ఈ భూతమే ఖడ్గరూపమున దైత్యుల శిక్షించి 
మిమ్ము రక్షింపగలదని నుడువు నంతలో ఆ భీకర నిశిత దం(క్టోగ్రమైన భూతము 
దిక్కులను మహా ప్రకాశవంతముగ జేయు ఒక మహాఖడ్గ రూపము ధరించెను. 
మున్ముందు ఆ ఖడ్గమును విరించి మహా శివునకిచ్చెను. ఆ ఖడ్గమును ధరించి 
మహా శివుడు విజృంభించి క్రూర దైత్యులను సంహరించి, పిదప.దానిని త్రిలోక 
రక్షకుడైన విష్ణువునకిచ్చెను. విష్ణువా'ఖడ్గముచే క్రూర రాక్షసులను సంహరించి 
ఆ తరువాత దానిని మరీచికొసగను, మరీచి భార్గవునకు, భార్గవుడు మునులకు, 


75 


మహాభారత ధర్మశాస్త్రము 


మును లింద్రునకు నొసగగా, తరువాత మనువు మున్నగు రాజులకు [క్రమము , 
ఆ ఖడ్గము లభించెను. తరువాత దానిని దుష్యంతుడు భరతుడు ద్రోణుడుకృషడు. 
వరుసగా పొందిరి. కృపాచార్యులు దానిని మీ పాండవు లేవురికి నిచ్చెను. నక్షుభా 
సీవు ఖడ్గ యుద్ద విద్యా విశారదుడవు. నీకు యశస్సు దెచ్చినదీఖడ్లమే. ఖడ్గమునక్సు 
న్నిస్త్రింశము నక్షత్రము, కృత్తిక అగ్ని అధిదేవత, గురుడు రుద్రుడు అనియు 
మజీయు దీనికి అసి, విశసనము, ఖడ్గము, తీక్ష ధారము, దురాసదము, క్రీ 
గర్భము విజయము ధర్మపాలము అను ఎనిమిది దివ్య నామములు గలవు. కృపాణము 
తక్కుగల ఆయుధములలో (ప్రధానమైనది. పరమ పూజ్యమైనది. 


ధర్మార్టకామముల తారతమ్యము 


సాయంతనమైనది. ఆనాటికి భీష్ముని వద్ద సెలవు గైకొని ధర్మజుడు సోద 
రులతో కలిసి నగరమునకేగి కాల్య కర్మముల దీర్చి, విశ్రాంతిగ ఉపవిష్టుడై విదురుని . 
జూచి తాతా ధర్మాద్ద కామములు స్వాభావికముగనెట్టవి. : ని యెక్కువ తక్కు 
తెలియజేయుడనగా విదురుడిట్లనెను. 


ధర్మజా, ధర్మము వలన ధనము, ధనము వలన కామ తం త్రము సిద్దించును 
గాన ధర్మమే ఉత్తమమైనది. ధనము మధ్యమము, కామము అధమము. అంతట 
పార్టుడు, ధర్మ కామముల నడుపవలెనన్న చోధనము కావలెను. విరాగులకును 
దినవెచ్చమునకైన ధనము కావలె గదా. శుక్రుడు కణ్వుడు గూడ ఈ విధముగనే 
ధనము (ప్రధానమని నుడివిరి. ఆ మాటవిని నకులసహదేవులు ధర్మము ధనము 
ఇతరులనా(శ్రయించి యుండును. అవి లేని వాని కామము |ప్రాప్తించదుగాన కామము 
ఎక్కువైనది అనిరి. భీముడంతట లేచి, ఈ మూడుగుణములొకదాని కొకటి 
సంబంధించినవే గాన ఉత్తముడైన నాయకుడన్నిటిని సమముగానే జూచునని 
నుడివెను. తమ్ములిట్టు వేర్వేరు అభిప్రాయముల వెలిబుచ్చుటచే, ధర్మజుడు చి 
రునవ్వుతో వారిని జూచి యిట్లనెను, 


నేనడిగిన ప్రశ్నకు విదురుని మాటయే సిద్దాంతము. అర్టకామములు పరిస్థి 
తులను బట్టు ఎప్పుడైనను ఎవరికైనను ఆదరణీయములు కావచ్చును. ప్రాణులకు 
జర మృత్యువు తప్పవు కాన, ధర్మార్థ కామముల వలన కలుగు దుఃఖమును పోగొట్టు 
కొనుటకు మోక్షమును వాంఛించుటమేలు. అదియెట్టు లభించునందురా ధర్మార్థ 
కామములు క్రమమైన పద్దతిని మనసున పట్టనిచో ఆ కారణముగ సుఖదుఃఖములు 
మదము దైన్యము సంభవించును వానిని వదలగలుగుటయే మోక్షము. అనిన 
ధర్మజు మాటలకందరు సంతసించిరి. 

76 


శాంతి పర్వము - ఆశ్వా-3 
నృపాలునకు కొవలయువారు అక్కరలేనివారు 

మటణునాడు భీష్ముడిట్టు చెప్పెను. 

కావలసిన వారు - ఓర్పు గలవారు, ధర్మజ్ఞాలు, సత్యము పలుకువారు, 
గర్వ లోభ కోపములు లేనివారు, మంచి (ప్రవర్తన కలిగి, మాట నేర్పు కార్య నిర్వ 
హణ దక్షులయిన భృత్యులుండుట మంచిది. | 

అక్కరలేనివారు - (క్రూరుడు, లోభి, మూర్చుడు, కొండెములు చెప్పువాడు, 
బద్దకస్తుడు, కృతఘ్నుడు, నేర్పులేనివాడు, బొంకులాడు వాడు, నిందలోర్చు వాడు, 
పిరికి వాడు, ధైర్యము లేనివాడు పనికి రారు. వీరుండుట రాజునకు చేటు. వీరం 
దరిలోను కృతఘ్నుడు అనగా తనకు జరిగిన మేలును విస్మరించినవాడు అధము 
డని ఒక కథ చెప్పెను. 

నాడీ జంఘుని చరిత్రము - కృతఘ్నత మహాపాపము 

ఒక (బ్రాహ్మణుడు కుల వృత్తులు మాని, దుర్వుసనలోలుడై ఒక బోయ 
(స్త్రీని పెండ్లి చేసికొని కిరాతుల గూడి మద్య మాంసాదుల కలవాటు పడి, దరి ద్రుడై 
ధనము సంపాదించుటకై విదేశములలో వర్తకమునక్రై పోవు ఒక వ్యాపారుల గుంపులో 
చేరెను. ఆ గుంపు ఒక అడవిని సమీపింపగనే ఒక అడవి యేనుగు వారి మీద పడి 
చెల్లా చెదురు గావించెను. ఆ బ్రాహ్మణుడు.దారి తప్పి ఆ వర్తకులను కలిసి కొనలేక 
ఒక పెద్ద మట్టే చెట్టు (క్రింద చల్లగాలికి విశ్రాంతి తీసికొనుచుండెను. నాడీ 
జంఘుడను ఒక కొంగకు ఆ చెట్టు నివాసము. అది బ్రహ్మదేవునకు ప్రీతిపొత్ర 
మైన పక్షి చెట్టు (క్రిందనున్న బ్రాహ్మణుని జూచి జాలిపడి ఆతడచ్చటికి చేరిన 
విషయమెణేగి నదిలోని రుచిగల చేపలు తెచ్చి కాల్ఫి విందు చేసినది. ఆ రాత్రి 
అతనికి ఆకులు కొమ్మలు కూర్చిన మెత్తని పక్క నేర్పరచి సుఖ నిద్రను కల్పించెను. 

మణునాడుదయము ఆ కొక్కెర బ్రాహ్మణుని జూచి అయ్యా లోకమున 
స్నేహితుడు బంగారము వెండి బుద్ది ఈ నాలుగింటివలన దారిద్ర్యము పోవును. 
బృహస్పతి చెప్పిన సూక్తియిది. నీవు నాకు స్నేహితుడవు. నీకు ధనములభించు 
ఉపాయమొకటి ఉన్నది వినుము. నా మి(త్రుడు విరూపాక్షుడను రాక్షసుడు కలడు. 
అతడు పేరెన్నిక గన్న దాత. నేను పంపితినని ఛెప్పి అడుగుము..-వీకు సహాయము 
లభించునని పంపెను. బ్రాహ్మణుడట్లే యేగి విరూపాక్షుని చూచి ధన సహాయము 
నడిగెను. చూచీ చూడగనే ఈ బ్రాహ్మణుడు మంచివాడు కాదు అని విరూపాక్షునికి 
మనసులో తోచినది. అయినను తన మంచి స్వభావముచే మజునాడు తక్కిన 
బ్రాహ్మణులతో పాటు ఇతనికిని సంతృప్తిగా భో జనము ఇచ్చి అతడు తినిన పళ్ళెము 


77 


మహాభారత ధర్మశాస్త్రము 


నిండా రత్నాలు మణులు నింపి దానము చేసెను. బ్రాహ్మణుడు తిరిగి తాను 
మజ్జిచెట్టును జేరి నాడీ జంఘునకు ధనముల భించిన వార్త చెప్పెను. ఇరువురును 
సంతసించి సుఖ నిద్రపోయిరి. రాత్రి ఆ దుష్ట (బాహ్మణునకొక చెడ్డ తలపు కల్గినది. 
నాడీ జంఘుని వలన ధనములభించినది. మంచి ఆహారము దొరకినది. మరి రేపటి 
మాటో అని ఆలోచించి. ఉదయముననే లేచి ఆ నాడీ జంఘుని రెక్కలు విరిచి 
చంపి కాల్చిన మాంసము మూటగట్టుకొని తన దారిని పోయెను. 


(ప్రతి దినము తనవద్దకు వచ్చు నాడీ జంఘుడు రాలేదు. విరూపాక్షుని 
మనసు కలత చెంది ఏమైనదో ఏమో అని భటులను పంపెను. నాడీ జంఘుడు 
చంపబడినగుర్తుల వలన దారిలో కనబడిన ఆ బ్రాహ్మణుని చేతులు కాళ్ళు విరిచి 
కట్టి విరూపాక్షునికి చూపిరి అతడా దుష్ట బ్రాహ్మణుని చూచుటకే అసహ్యించు 
కొని గోతులో పారవేయుడీ తుచ్చుని అని ఆజ్ఞాపించెను. గోతులో పడి ఉన్న ఆ 
దుష్టుని కుక్క గూడ ముట్టుకొనలేదు. 


భీష్ముడీ కథను నుడివి, వింటివా ధర్మరాజా! కృతఘ్నత యెంత పాపమో! 
దానికంటె మేలు చేసిన మిత్రునకు ద్రోహమొనర్భుట మహా పాపము. దీనికీ కథయే 
నిదర్శనమని నుడివెను. 


తన మిత్రుడు నాడీ జంఘుడు మరణించెను గదా యని మిగుల దుఃఖించి 
విరూపాక్షుడా బకము రెక్కతెప్పించి దానికి అగ్ని ముట్టించి అంత్యక్రియలు చేయు 
నంతలో ఇంద్రుడు వచ్చి విరూపాక్షా యేలనీకీ చింత. నాడీ జంఘుడు (బ్రహ్మదే 
వుడిచ్చిన మి(త్రుడు. (బ్రహ్మను |ప్రార్థింపుమనగా విరుపాక్షుడును అట్థానర్చెను, 
ఎచ్చటి నుండియో తటాలున ఒక గోవు వచ్చి ఆ చితాగ్ని వద్దనే తన దూడకు 
పాలీయగా ఆ పాల నురుగు కొంత పొదుగు నుండి జారి ఆ యగ్నిలో పడెను. 
దాని ప్రభావమున నాడీ జంఘుడు (బ్రతికి ఎప్పటివలె రాగనే అందరు సంతసించిరి. 
నాడీ జంఘుడచట గోతులో పడిఉన్న బ్రాహ్మణుని జూచి అయ్యో నావలన గదా 
యీతని కింతదీనావస్థ కలిగినదని చింతించి వానిని రక్షింప ఇంద్రుని వేడుకొనెను. 


ఇం(ద్రుని దయవలన విఫ్రుడును ఏ బాధ లేక బ్రతకెను. ఆతనికి తానిచ్చిన ధన 
ము కూడ మరల యిచ్చి విరూపాత్తుడని పెను. 


విరూపాక్షుని దాతృత్వము స్నేహ శీలమును నాడీ జంఘుని స త్రువర్తనము 
మెచ్చి దీవించి ఇం'ద్రుడంతర్జానుడయ్యెను. 


78 


మహాభారత ధర్మశాస్త్రము 
శాంతి పర్వము - చతుర్దాశ్వాసము 
దురాశ కూడదు 


మణునాడు సోదరులతో కలిసి యేతెంచిన ధర్మరాజును గని భీష్ముడు, 
ధర్మజా నాయెజింగిన తెణంగున నీవడిగిన విషయములన్నియు సవిస్తరమ్ముగ 
తెలియ జేసితిని. ఇంకేమైన తెలియవలసిన వున్నచో అడుగుమనగా ధర్మజుడు, 
తాతా, దేవ (వ్రతా! నీ చెప్పిన రాజోచిత ధర్మ విషయములన్నియు మాకత్యంత 
హిత కరములైనవి. ఇంక భూ జనులకు పరమ హితములైన ధర్మములు వినగోరెద 
మనగా భీష్ముడిట్టు నుడివెను. 

ధర్మజా అనేక విధములగు ధర్మములున్నవి. అన్నియును ఫల(ప్రదములే 
కాని మోక్షము నిచ్చు ధర్మము పరమోత్తమము. ఇది ప్రియము ఇది అప్రియము 
అని మనసున జేరనీయని ధర్మము పరమోత్తమము. దీనికి నిదర్శనముగ ఒక కథ 
వినుము. 


సేనజితుడను రాజు తన పుత్రుడు మరణించిన కారణమున శోకార్తుడయి 
ఉండగా, స్నేహితుడైన వి(ప్రుడొకడు వచ్చి యిట్లోదార్చెను. ఏమయ్యా, ధరణీంద్రా! 
సుతునికై యిట్లు దుఃఖింతువేమి. మరణము నీసుతుని కొక్కనికేనా? అందరికిని 
ఉన్నది. బంధు మిత్రులు ఇతరులు వీరందరు శాశ్వతముగ ఒకని నంటిపెట్టుకొని 
యుందురా. తుదకు ఎవరి దారి వారిదే. కష్టసుఖములను సమముగా జూడవల 
యును లేని యెడల శోకము తప్పదు. పూర్వజన్మముల చేసిన కర్మముల ఫలము 
అనుభవింపక తప్పుదు. పేరాస ఎప్పుడును తగదు. అది ఖం కారణము 
ఒక కథ వినుము. 


పింగళయను ఒక వేశ్యయుండినది. ఒకనాడు తన ప్రియుడు రాకపోవు 
టచే చాల ప్రాద్దువరకు వేచివేచి తుదకు ఇట్టూలోచింపదొడ్డగెమ. దగ్గరకు వచ్చిన 
వాని నెల్ల ప్రియునిగా జూచు ఆశ నాకేల, నేనెవరి కొరకును ఆశపడను. నిరాశయే 
పరమ సుఖ (ప్రదమని తలుపులన్నియు మూసి సుఖముగ నిద్రించెను. విప్రుని 
యీ మాటలకు సేనజితు సంతృప్తి పడి శాంతినందెను. భీష్ముడంతట- 

ధర్మజా! ఈ కథ యందులి సారమును గ్రహించి నీవు కూడ దురాశను 
త్యజించినవో మనశ్శాంతియు సుఖము కల్లునని నుడివెను. 

79 


మహాభారత ధర్మశాస్త్రము 
సత్యధర్మము : మేధావి తన తండ్రికి చెప్పిన హితము 


ధర్మరాజు భీష్ముని మజీయొక విషయము తెలియగోరి యిట్లడాను, 
శాంతనవా! సర్వభూతములు నశించు (ప్రళయమేతెంచుచున్నది. కాన ప్రజలకి 


పుడు కర్తవ్య అ దెలుపుడనగా భీష్ముడిట్లు మరియొక ఉదంతమునుడివె 
ను. 


వేద పండితుడయిన ఒక టట మేధావియను నామముగల బుద్ది 
మంతుడగు పుత్రుడు గలడు. ఒకనాడామేధావి తండ్రిని జూచి, తండ్రీ! జనుల 
కందరకు ఆయువు త్వరత్వరగా చెల్లిపోవుచుండును. ఈ పరిస్థితులను మనసులో 
పెట్టుకొని వారి వారి శ్రేయస్సుకొరకు మనుజులెట్టు వర్తింపవలయునని అడుగూ, 
తం(డ్రి యిట్టు చెప్పెను. తనయా! మనుజుడు భార్యవలన మంచి సంతతిని 
పొంది, యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తి జేయుచు శాంతచిత్తుడై సాధు వర్త 
నమున ముక్తి సాధించి మృత్యువునుగెలువ వచ్చుననెను. అంతనా బాలుడు తండ్రీ, 
కాలము మనవళమున నున్నట్టు మాటాడుచున్నారు. అది సరిగాదు. నరుడు 
తల్లి గర్భము చొచ్చిన క్షణమునుండియు మృత్యువు వెంటాడు చుండును. సం 
సార మందు భార్యాపుత్రులపై ఆశతో నుండు మనుజుడు ఎండు చెరువులోనున్న 
చేపవంటివాడు. మృత్యువు వచ్చి ఏ క్షణమునందో ఎత్తుకొని పోవును. ఇప్పుడీ 
పనిని జేసి తరువాత మజొకపనిని చేయుదమనునంతలో మృత్యువే వచ్చి పైబ 
డును. వీడు పండితుడు వాడు మూఢుడు, వీడు బలశాలి, వాడు బక్కమనిషి 
అని లేదు. మృత్యువు అందరిని తన వశము చేసి కొనును. దుఖమయమగు సం 
సారమును వదలి విరాగి యగుట మేలు. మోహము మృత్యుసమానము. సత్యము 
అమృతము. సత్యము వలన శాంత చిత్తుడనై కష్టసుఖములు సమముగా జూచుచు 
మృత్యువును జయింతును. పశువులను బలియిచ్చు యజ్ఞము అహంకారయుతము, 
హింసాత్మకమైనది. వాక్కు మనసు కర్మలను నియమ నిష్థలందుంచు యాగము 
నాశనములేని ఆనందము నిచ్చును. కావున తండ్రీ, కామ క్రోధాదులను విడచి 
ఏకాంత ధ్యానముతో నిన్ను నీవు తెలిసికొనుము అనెను. పుత్రుని వివేకమునకు 
తండ్రే సంతసించి అట్లే యొనర్చి సుఖమును పొందెను. కాన ధర్మరాజా నీవును 
సత్యధర్మమున వాజ్మానస నియమ యోగంబున చిత్త శాంతి పాందుమనియెను. 


ధనవంతులు పేదవారు వీరిలో సుఖులెవ్వరు? 


80 


శాంతి పర్వము - ఆశ్వా-4 

ధర్మజుడడిగిన యీ ప్రశ్నకు భీష్ముడిట్టునుడివెను. 

ధర్మరాజా! ఒక సమయమున శమ్యాకుడను విప్రుడు నావద్దకు వచ్చి ప్రసంగ 
వశమున యిట్లు నుడివెను. ధనమును పేదరికమును త్రాసులో పెట్టి చూడగా 
పేదరికమే యెక్కువయినదిగా ముల్టు చూపెను. కారణము వినుము. ధనము 
గల వానికి యిది అగ్ని పాలు, దొంగల పాలు అగునేమో అనిన భయమే. ధనము 
తో పాటు కోపము లోభము ఎక్కువై ఆపదకు కారణములగును. ఇక పేదవాడా 
స్వేచ్చగా ఎచటికైన తిరుగ గలడు. భయమనునది లేదు. మనసు విప్పి మంచిగా 
మాటలాడగలడు. మనకు కనపడు ధనాదులన్నియు కాలము వలన చిక్కులు 
కలిగించునవియే యని తెలిసికొనవలయును. ధన సంపాదన దుఃఖకరము. పేద 


వానికి తనమనసు అధీనములోనుండి సౌఖ్యకరమగును. ఇది తెలిసికొనుమని పలి 
కెను. 
ధనాశజఉన్న వానికి సుఖములేదు - మంకి యను విప్రుని చరిత్రము 

భీష్ముడు ధర్మజునకీ సందర్భమున ఒక కథనుడివెను. 

ధన సంపాదన యందు విసువు జనించి నిరాసక్తుడైనపుడు సుఖము 
కలుగును. ఇందులకొక పూర్వకథ యున్నది వినుము. మంకియను ఒక బ్రాహ్మ 
ణుడు ధనార్హన యందు మిగుల ఆసక్తి కలవాడు. అందులకు వ్యాపారము గూడ 
చేయువాడు. ఒకనాడు.ఒక గిత్తల జతను గొని వానిమెడలు కలిపి లంకెవేసి పెరటి 
లో నుంచగా అవి బెదరి పారిపోయి వీధిలోనున్న ఒక ఒంటేె వీపుపై అటు నిటు 
పడి గింజుకొని గొంతులు బిగిసి చచ్చినవి. ఆ విప్రుడు రత్నములవంటి లేదూడలు 
చచ్చిపోయినవే అని చూచువారికి కూడ జా లిపుట్టునట్లేడ్చెను. అట్టు విచారించిన 
వాని మనసున ఒక విరక్తి కలిగినది. దైవ బలము కావలెగాని పురుష యత్నము 
వలన కార్య సిద్ది కానేరదు, మనసునకు సుఖ శాంతులు వలయునన్నచో ధనార్హన 
కాంక్షలు విడుచుట మేలు అని నిశ్చయించుకొనెను. సొమ్ము సమకూడినయంత 
సుఖము కలుగదు. అది చావుతో సమానమయి పెక్కు చిక్కులు తెచ్చును. ఆశ 
(శమ శోకములకు ఈ కోరికయే మూలము అనుకొని ఇంక ఈ కోరికలనన్నిటిని 
కట్టిపెట్టి సుఖముగ నుండదలచెను, ఇట్లు కృతనిశ్చయుడయిన ఆ విప్రుడు అరి 
షడ్వర్గములనువదలి బ్రహ్మ భావుడయ్యెను. 

నరునకు దుఃఖము నాశనమయి సద్గతి యెట్లు లభించును. 


81 


మహాభారత ధర్మశాస్త్రము 
అజగర చరిత్రము 


భూతములన్నియు అశాశ్వతములు- అవఎ అశాశ్వతములని యెజిగి 
యున్నచో సంతోష దుఃఖభావములుండవు. అన్నియు సమానమే. ఒకప్పుడు 
(ప్రహ్లాదుడు అజగరుడను స(ద్రాహ్మణుని పిలిచి శమము అనునది ఎట్టేది దాని 
(పభావమేమి అని అడిగెను. అజగరుఢడంతట దానవేంద్రా! శమమును గూర్చి 
నేనెజుంగుదునని కదానీవు నన్నడిగితివి. వినుము- మేలును కోరను, కీడును 
విచారముతో తొలగ ద్రోయను. సరసాన్నము, తెలికి పిండి, నారబట్టు పట్టువలువ, 
ఇవి నామనస్సునకు సమములే. ఈ విధముగ కలిమిలేములను సమముగ 
పాటించుటే వివేకము. ఇట్లు అజగరుని (వ్రతము తెల్సి భీష్ముడు ధర్మజా నియమము 
లేని ఆహార శయనములు కీడు. తృప్తి శుచి నిరాసక్తి ఓర్పు, సమత్వము ఇవి 
పాటించుట అజగర (వ్రత మందురు. ఇది యజ్ఞ దుర్లభమైన జ్ఞాన దీప్తి నిచ్చును. 
మోక్షమునకు దారి జూపును. అజగర (వ్రతులకు పాప భయము ఉండదు. 

బంధువులు ధనము ప్రజ్ఞ ఏది ప్రయోజనకరము అను ప్రశ్నకు భీష్ముడిట్టు 
నుడివెను. అన్నిటికన్న (ప్రజ్ఞ ముఖ్యము. (ప్రజ్ఞ అనగా బుద్ది వికాసము. దానికి అసాధ్య 
ములు లేవు. అదియే సుఖ (ప్రదము, కైవల్య (ప్రదము కూడ. కాళ్యపుడను 
(బ్రాహ్మణుడు, ఒక ముఖ్యుని రథము తాకి క్రింద పడి ఆ యవమానము భరింప 
లేక (ప్రాణ త్యాగము చేయనున్న తరి, ఇంద్రుడే వచ్చి చిత్త శాంతికల్షించెను. ఈ 
మాటలు విని ధర్మతనయుడు. దానము తపము గురు శు(శూష యజ్ఞములు 
నరుల కెట్టు ఫల(ప్రదములగునని యడుగగా భీష్ముడిట్టు నుడివెను. సత్రృవర్తనము 
వలన మంచియును, మేలును కలుగునట్లే దుష్కర్మములు కష్టములనొకదానివె 
నుక నొకటి వచ్చునట్లు చేయును. ధాన్యమునందు పొల్టుగింజలవంటివారు దుష్టులు. 
వాని సమయము వచ్చునప్పుటికి చెట్టు పూచి కాయలు పండ్లు ఇచ్చునటులనే 
దుఃఖ సుఖములు తెలియకుండనే వచ్చును. ఆకాశమున పక్షులు పోవుట నీటిలో 
చేపలు మసలుట తెలియదు. అట్లే ఉత్తమ పురుషులు బోవు దారులు తెలిసికొనుట 
కష్టము. పెద్దలు జ్ఞానులు చెప్పిన ఉపదేశముల (ప్రకారము ధర్మములయిన కార్య 
ములు చేయుట వలననే ఫలితముండును. 


భూమి మొదలగు భూతోత్పత్తి 


ధర్మజునకు భీష్ముడిట్టు నుడివెను. పూర్వముకైలాస శైలమున భరద్వాజుడీ 
విషయమునే అడుగగా భృగుడిట్టు వచించెను. 
82 








అనంతుడు అవ్యయుడయిన నారాయణుడు భూతస్న్ట్ట నొనర్హదలచి 


తనలోని సహ(స్రాంశకల అవ్యక్తుని, అజరామరుడైన వాని మనసునుండి సృజించెను. 
అతని వలన మహత్తత్వ ముద్భవించినది. అతనిచే దివ్యతేజో మయంబైన పద్మ 
మొకటి కల్ప్సింప బడినది. అందుండి బ్రహ్మ ఉద్భవించెను. బ్రహ్మ తలపున ఆకసము, 
దానియందు జలము, ఉద్భవించినవి. జలమునుండి అగ్ని వాయువు వచ్చినవి. 
వాయువు అగ్ని కలియుట వలన భూమి పుట్టినది. 


(బ్రహ్మ అఖిల భూతాత్మకుడు అతనికి ఎముకలు పర్వతములు. మేదిని 
మేధ, సము(ద్రములు రకములు, ఆకాశము పొట్టు, వాయువు విశ్వాసము, అగ్ని 
తేజము, నదులు నాడులు, సూర్య చంద్రులు కండ్లు ఊర్షలోకములు శిరము, 
పాతాళము పావములు, దిశలు బాహువులు, ఈ విధముగ విశ్వమంతయు విష్ణుని 
వలన కలను. ఈ పంచభూతముల (ప్రమాణములు ఊహింప అలవి కానివి. 
బ్రహ్మ విష్ణు మానస భవుడు. పద్మము ఆసనముగ కల్పితమైనది. అతనికి ఆది 
అనునది లేదు గనుక పద్మసంభవుడందురు. ఆ పద్మమునకు కార్డిక మేరు పర్వతము. 
అందున్న కారణమున (బ్రహ్మకు సకల జంతు సృష్టి మహిమ కలిగినది. 


అయిదు భూతములకును వేర్వేరు గుణములు వాయువు నందు కదలిక, 
ఆకసమునందు శబ్దము, జలము నందు ద్రవము, అనలమునందు వేడి భూమి 
యందు గట్టితనము, వీని మూలముననే స్థావరములు (కదలికలేనివి) జంగమ 
ములు (తిరుగునవి, నడచునవి) అగుచున్నవి. వీనియందు పంచ భూతముల 
గుణములెట్టున్నవనగా వినుము. ఉరుముల ధ్వని వలననే వృక్షము అనేక రూపము 
లందును; ఆకాశ శక్తివలననే ఆ ధ్వని ప్రభావము- ఎండవేడి తగిలిన వాడిపోవును. 
వాయు శక్తి వలన స్పర్శ, ప్రక్కలకు పాడుగెదుగుట తేజళ్ళక్తి పాదము వలన జలము 
పీల్ఫును. జలమువలన పూవులు పూయుట పరిమళ ధూపములు కలుగును. 
ఈ విధముగ వృక్షము పంచ భూతాత్మికము. పర్వతాదులు నిట్లే, పంచ భూతా 
త్మకము కానిదేదియును లేదు. ఇది వేదములలోని మాట. అంతరాత్మ బోధము 
వలననే నరులు ఇం(ద్రియ మనసుల వలన విషయములననుభవించి వాని ఫలము 
లైన మోద ఖేదముల పొందుదురు. 

సృష్టి కారణమైన పురుషుడు క్షేత్రజ్ఞా డను పేర సర్వము నందును వ్యాపించు 
వాడగును. ఈ తత్వము పూర్వగురుత్వంబునకును విగతత్వమునకును నెలవయి 
సత్త్వ రజస్తమోగుణముల వికారములకు అతీతమైనది. సజ్జనుడైన నరుడు 








83 


మహాభారత ధర్మశాస్త్రము 


నిర్మలము సూక్ష్మమైన బుద్దితో ఆ పురుషుని యందు మనసులగ్నమొనర్చి, సుఖ 
దుఃఖములను గణింపక శుద్ద శాంతి నుండుటయే పరమ సుఖము. 


వర్ణాజశ్రమాచార (క్రమము - భృగు మహా ముని భరద్వాజునకు చెప్పుట 


వేదము, సత్యము, ధర్మము, సదాచారము, తపము ఉనికి పట్టులు గాగ 
తొల్టాల్త బ్రాహ్మణులను, తరువాత నృపవైశ్య శూద్రులను (బ్రహ్మా కలిగించెను. 
వరుసగ వారి దేహఛ్సాయలు తెలుపు కెంపు పసుపు నలుపు. ఆర్యవరులు తమ 
స్వకర్మను విడచి అన్య జాతిపనికి పూనుకొన్నచో ఆజాతి వారగుదురు. ఇట్టి పె 
క్కుపనులచే జారుడు కూడ అగును. ఈ కారణములచే ఈ ఛాయలు క్రమక్ర 
మముగా తగ్గును. అందుచే సహజస్వభావము నిలుపు కొనుటకు కర్మ శీలత చాల 
ముఖ్యము. 

సత్యమే ధర్మము, తపస్సు ప్రజలను సృజించునది. లోక స్థితి కాధారము. 
అసత్యము వలన సత్యము మణుగుపడి పోవును. మజీయు సత్యము సద్గుణ (ప్రకాశము 
బోధము సుఖము కాగా, అసత్యము, అధర్మము తమోగుణము అజ్ఞానము నరకము 
దుఃఖము అగును. సత్యాసత్యము లీ రీతి వర్తిల్బు చుండును. 

ఃఖాత్మకమగు అన్నతమును తొలగించుటకు సుజనులు మోహమును 

అణచివేయుదురు. శరీరమునందు ముసలితనము రోగము, మనస్సునందు బాధ 
దుఃఖము కలుగుచుండును. ఈ రెండింటిని నశింప జేయుటకు నియమ నిష్టల 
నాచరించి సుఖ మందుదురు. దుఃఖములను వెడలించి విషయా సక్తుడుగాని 
మనుజునకు పరమ పదము లభ్యమగును. 


ఆగ్రమధర్మములు 
(బ్రహ్మ చర్యము :- గురు సేవ, వేదాభ్యాసము, శుచి, సత్రవర్తన, వినయము, 
ఉదయమధ్యాహ్న సాయంకాల స్నాన పూజలు, సూర్య, అగ్నులకు పూజలు. 
గృహస్థ ధర్మము :- సన్మార్గమున ధన ధావ్య సంపాదన, అతిథి పూజ, అన్న 
పొనములు. 


వాన(ప్రస్థము :- వనవాసము జపతపములు, ఆత్మ చింతన, ఇం(దియ ష్‌ 
శమదమములు, అగ్నిహోత్రము 
సన్యాసము :- వననివాసము, నేల మీద పరుండుట, కందమూల శాకాహారము, 
నిస్సుంగము, భిక్షవలన మనుగడ, 
ఫల కాంక్షలేని ఈ కర్మాచరణములే మోక్ష ప్రదములు 
84 


శాంతి పర్వము - ఆశ్వా-4 
ఇహ పరలోకములు 


ఈ రెండు లోకములకు హస్తిమశకాంతరమగు భేదమున్నది. నివాసము 
శయనాసనము, వస్త్ర ధారణ, (స్త్రీ, సుఖము యీ యన్నిటియందును వేర్వేరు 
విధములే. ఇహము కర్మభూమి దుఃఖ బహుళమైనది. పరలోకము 'భోగాస్పద 
ము సత్యము శౌచము మంచితనము దయ గల వారికది లభించును. పరలోకవా 
సు లన్యోన్యము స్నేహముగ నుందురు. అధర్మ వర్తనులకు నిరంతర దుఃఖ నిల 
యమైన అధమలోకమే గతి. మమకారము లేని విరాగులు ఈ పుణ్యపాపముల 
లోకనివాసములేని శాశ్వతానందము పొందుదురు. 


ఆచార విధులు 


ధర్మజుడు తెలియగోరిన ఈ విషయమును గూర్చి మున్ను నారదుడు 
వివరించిన విధమును భీష్ముడిట్టు నుడివెను. 


సదాచారవంతులు సజ్జనులు, దురాచారము కష్టములకు మూలము, రాజ 
వీధి యందును, గుంపు మధ్యమున మూత్ర పురీషములు విడువరాదు. శుచి 
డ్రై సంధ్యావందన మొర్చవలెను. సూర్యుని పూజింపవలెను. ఉదయమున అస్త 
మయ సమయమందు ని(ద్ర పనికిరాదు. పంచా(ర్ర భావమున భుజించుట, తడి 
కాళ్లతో నిదుర కేగరాదు. ఉదయసూర్యుని చూడరాదు. నగ్నయగు అన్య స్త్రీవై 
పు దృష్టి పోరాదు. తన పురీషమును చూడరాదు. తాను చేసిన తప్పును దాచి 
యుంచుట తగదు. భార్యాసంభోగము గుప్తముగ నుండవలెను. గురు శూశ్రూ 
ష ఉత్తమ గుణుల సేవ ఆయుర్వృద్ది కరము లక్ష్మీ ప్రదము. 

అధ్యాత్మ ఎద్య 

ధర్మజా వినుము. సముద్రములో నికెరటములవలె పృథివి మున్నగు పంచ 
భూతముల గుణములు మానవునందు విజృంభించుచు అణగు చుండును. ' 
ఇం(దియములకు పెద్ద ప్రావు మనస్సు, బుద్ది నిర్ణయము వలన ఆయా గుణము 
లను పురుషుడు పొందును. ఇం(ద్రియ వ్యాపారములను మనసునకు పట్టుకుండ 
బుద్ది లోపలనే అణగజేయుట వలన నిర్విషయ స్థితి కలుగును.. విషయాను భవ 
ములు మాయా జనితములు. మనుజుని మోసగించి తనలోని ఆత్మను తెలియ 
కుండ చేయును. సత్త్వగుణము సుఖ (ప్రదము, రజోగుణము దుఃఖ ప్రదము, 
తమోగుణము అజ్ఞానము. సమత్వ దృష్టితో యీ త్రిగుణములకు అతీతమయి 
యుండుటయే విమలమగు అధ్యాత్మఫ్థితి. 


85 


మహాభారత ధర్మశాస్త్రము 
యోగ [ప్రకారము 

. యమ నియమములెనిమిదియు' యమము ( హింసాదుల నణచుట) నియ 
మము (ప్రాణాయామము, (ప్రత్యాహారము, ధ్యానము ధారణ, మననము, సమాధి 
అభ్యసించుచు నిష్టతో ఏకా గ్రమైన నిశ్చల మనసునకు గాలియే ఆధారముగా గల 
ఆలోచనయే వివేకమును గల్షించును. పవన ధారణములో నున్న ఇడపింగళ నాడుల 
ద్వారా బ్రహ్మపదమును జేరగా శాంతిగల చిత్తము ఆనంద మొంది దానియందే 
కలయును. ఇది యోగ ప్రకారము. 


జపవిధి శీలురు, కౌశిక మునికథ. 


ధర్మరాజు మరల జప విధి, జప శీలురు పోవు మార్గమును తెలిసికొన 
కోరగా భీష్ముడా విషయమును గూర్చి ఒక కథ నిట్లు వినిపించెను. 


వేదాంతుల అంగీకారము నందినట్టి జప కర్మమును పొంది సాధకుడు చిత్త 
మును అన్య విషయములందు బోనీక, అహంకారము మత్సరము డాంబికము 
లేకుండ (బ్రహ్మ చర్యము గలిగి జపము నందే ధ్యానముగల వాడు సర్వలోకాతీత 


మైన శాశ్వత పదము నందును, ఈ విధమగు సుగుణములు లేని వానికి జపము 
నరకమునే తెచ్చును. 


పూర్వము కౌళికుడను బ్రాహ్మణుడు, వేదవేదాంగముల నెణీ గినవాడు 
విధి విధానముగ కడు నిష్టతో సంహితా జపము వేయేండ్డు సేయగా సావిత్రి ప్రత్య 
క్షమై ఆతని కోరిక నెటిగి, ఉత్తమమగు ధర్మబుద్ది ఆతనికి కలుగునట్టు వరమిచ్చి 


ను. అట్టు వరమిచ్చి యముడు, కాలుడు, మృత్యువు, నీపయికి వాదమునకు 
వత్తురు సుమా అని కూడ హెచ్చరించి చనెను. 


కౌశికుడు జపము అనేక దివ్య సంవత్సరములు చేసినాడు. ధర్మము ఆతని 

కడకు వచ్చినది. వచ్చి “ఓ మునీంద్రా నీ జపము సిద్దించినది. నీవిక నీ శరీరమును 

వదలి పుణ్యలోకములకు వేడుకగ ఏగవచ్చును?” అనగనే సాకారముగ ఎదుట నున్న 

ధర్మమును జూచి కౌశికుడు నీవు చెప్పినది మేలైనను, నాతోపాటు దుఃఖము 

అనుభవించిన ఈ తనువును విడచి నేను వెళ్ళలేను. అని పటటా? పలికెను. 
అంత ధర్మము ఆ వి(ప్రవర్యుని జూచి 


““ఇదియేమి విప్రవర్యా, శరీరమును విడువకుండ ఎట్టు పాసగును. అదిగో. 


చూడుము నిన్ను తీసికొను పోవుటకు వచ్చిన యముడు కాలుడు: 'మృత్యువు 
ఏమను చున్నారో. 


86 


యముడు 


కాలుడు 


శాంతి పర్వము జు ఆశ్వా-4 


: విప్రవర్యా నీ జపము ఫలసిద్దిని పొందినది 
: నీవు స్వర్గమేగు సమయము వచ్చినది. అందులకే వచ్చి చెప్పితిని. 


మృత్యువు : నీకు కాలము సరిపోయినది. నిన్ను కొనిపోవుటకు వచ్చితిని. 


అనిన మాటలను పెడచెవిన పెట్టి కౌశికుడు, సవినయముగ స్వాగత మిచ్చి 
మీరు పుణ్యులు పూజ్యులు మీకు నేనుసేయవలసిన కార్యమును వచింపుడు చేసెదను 
అనునంతలో తీర్హయా త్రలు సేయుచు ఇక్ష్వాకు ప్రభువచ్చటికేతెంచి వారి కెల్లరకు 
(ప్రణతు లర్పించెను. కౌశికుడును ఆ నరపాలునతిథిగా భావించి ఆదరగౌ రవ 


మర్యా దలతో జూచి వినతుడై. 

కౌశికుడు : రాజేం[ద్రా నీవు నేడు నాకు ప్రియాతిథివి. నీకేది యిష్టమో కోరు 
కొనుము ఇచ్చెదను. 

ఇక్ష్వాకు : నరపతులు దానములిచ్చెదరే కాని కోరుకొనరు. మునీంద్రా నీకేది 
కావలయునో కోరుము ఇచ్చెదను. 

కౌశికుడు : లోక వృత్తిలో నున్న వారికి కోరికలుండును. నేను విరాగిని నీవేకోరు 
కొనుము. మీరతిథులు, పూజారూపమున నిచ్చుచున్నాను. మీరు 
నృపతులైనను కై కొనుటలో ఎగ్గులేదు. 

ఇత్వాకు : నీవీయ దలచినచో నీ సకల జపఫలము నాకిమ్ము. జపము వలన 
ఫల మెట్టిదియో యెజుంగ గోరెదను. 

కౌశికుడు : నాకు దేనియందును అపేక్ష లేదు ఫలమెట్టిదని చెప్పగలను. నాజప 


ఫలములో సగ భాగము నిచ్చైదను. కాదేని సర్వమును గైకొమ్ము. 
సందేహింపక నీవనినట్టు తీసికొని నీ సత్య వాక్యమును నిలుపుము. 
సత్యమనగా వేదము తపము యజ్ఞము శాంతి దాంతులు కూడ 
సత్యమును నిలుపకపోయినచో నిత్యానుష్థానములు నిష్ణలమే. 


వారిరువురి వాదము వినిన ధర్మము, అటనున్న యముడు మున్నగు వారు 
వినునట్టు వీరిరువురు సమాన ఫలము నొందువారే, ఇత్వాకునకు సత్యఫలము 
కౌళికునకు దాన ఫలమును దక్కుననగా ఆ ధరణీశుడు అట్లయిన నేనిచ్చునది 
అనగా నా పుణ్యకర్మల ఫలమును ఈ ముని స్వీకరింపవలయునని నుడివెను. విరాగి 
ర్లైన కౌశికుడింకను సందేహించుచుండెను. 


87 


మహాభారత ధర్మశాస్త్రము 
అంతలో వికృత వేషులయిన ఇరువురు పురుషులు తమలో తాము వాదు 
ల'డుకొనుచు వచ్చిరి. వారిలో నొకడు మరియొకనికి గోదానమిచ్చెను. తత్సలమును 
“గూదినతిడడుగగా దానిని గూడ. మొదటి వాడిచ్చెను. అది తక్కువగా భావించి 
రెందిన వాడు రెండు మంచిగోవులను కొని ఒక ఉత్తమునకు దానమిచ్చి తత్పల 
మునుగు *డ తనకు గోదానమిచ్చిన వానికీయబోవ నతడు తిరస్కరించి వాదు 
లాడుకొను వృత్తాంతము నా నృపత్తికి నుడివిరి. కౌశికుండును రాజును జూచి 
మదీయ జష ఫలము నీవు స్వీకరింపనిచో శపింతుననియెను. ముని వచనములకు 
భయపడి తుదకు చేయి సాచగా తన జపఫలము సర్వమును ఇక్షాకునకు ముని 
ధారవోసి, జప విధియందు (శ్రద్ద బలము సావి త్రి తనకిచ్చినట్టు నుడివెను. నృపతి 
కోరిన విధమున నతని సత్కర్మ ఫలము మునియు స్వీకరించెను. ఆ వచ్చిన వారి 
ర్వురును వారిని పరీక్షించవచ్చిన కామము (క్రోధము ధర్మము యముడును గూడ 
అట్లే మునీంద్రుని నరేంద్రుని పరీక్షించి వారి నిష్టకు సంశృప్తులై, మీరిరువురును 
సిద్దులయిరి. వేగమె ఉదాత్తమైన ఉత్తమ గతికి పాండని సుడివి యేగిరి. కౌశికుడు 


ఇక్షాకుడును యోగ సమాధి నంది, దేవతలభినందించు చుండ బ్రహ్మ పదము 
నొందిరి. 


'జ్ఞూన యోగ (ప్రకారము 

భీష్ముడు ధర్మజునకు చెప్నిన విధము. పూర్వము బృహస్పతి మనువున 
కు ఉపదేశించినది. - 

జ్నాన యోగమునకు సత్కర్మయోగ సిద్ది కారణము. నరుడు సామాన్య 
ముగ అనిష్టమును వదలి ఇష్టమైన దానిని చేయును. ఏవి ఒకప్పుడు.సుఖములో, 
అవే కొంత కాలమునకు దుఃఖములగును. ఈ సత్యమునెటిగి తాను చేసిన సత్క 
ర్మకు ఫల మాసంపక్క సుఖ దుఃఖములను వీడి కామ క్రోధాదులకు వశముగాని 
జ్ఞాన విశేషముచే పరమ సిద్ది నొందును. ఇట్టి సిద్ది నిర్గుణ నిరాకార మైనది. ఈ 
పరమ తత్త్వమున (స్త్రీ పురుష నపుంసక భావములేని బోధము (ప్రకాశించును. 
ఒక వెలుగు ఇతర వస్తువుల (ప్రకాశింప జేయునట్టే ఈ బోధన జ్యోతి ఇం(ద్రియ 
ముల యందు మనస్సు నందు అజ్ఞానమును నశింప జేయును. నరుడు చేయు 
పనులను ఇంద్రియములు మనస్సే చేయించును. వేదోక్తములైన సాధనల చేతనే 
ఈ పరతత్త్వము లలవడును. వలలు పన్ని మృగమును బంధించి పట్టుకొనునటే 
విజ్ఞాన సంపద చేతనే పరతత్త్యము నొందగలరు. అజ్ఞానము లేని నిర్మలమైన మన 

88. 


శాంతి పర్వము - ఆశ్వా-4 
సునందు యెట్టి కలుషము ఉండదు. ఇంద్రియములు తమయిష్టము వచ్చినట్టు 
సంచరించుచో దుఃఖమే కలుగును. అవి కట్టుబడియున్నపుడే మనకు సుఖము. 
కావున ఆత్మను ఈ యిం |[ద్రియ దుర్వాపారములనుండి రక్షింపవలయును. ఇం 
(దియ గుణముల విడచినపుడె జ నిశ్చలతతో మనసు పరమ పదము 
నందును. 


మాయా ప్రకారము. 


మాయ జ్ఞానమును మజుగు పజుచును. మాయ ఇట్టిది అని తెలిసికొనుట 
కష్టము. సత్వము రజస్సు తమస్సు అను మూడు గుణములు ఆత్మను చుట్టుకొని 
ఉండును. వానిని దరికి రాకుండ చేయవలెనన్నచో వైరాగ్య మొకటే సాధనము. 
వైరాగ్యమనగా ఇంద్రియ విషయములందు ఆసక్తి లేకుండుట. పూసలందు దారము 
ఉన్నట్టే అన్ని భూతములయందును పరమాత్మ ఉండును. 

పంచ భూతములకంటేె పెద్ద మనసు, మనసుకంటదె బుద్ది పెద్ద. బుద్ది కంటె 
కాలము పెద్ద. కాలమున కతీతుడైన (ప్రభువు జగత్రుభువే. ఆ తత్త్వమున కాది మధ్యాంత 
' ములు లేవు. యమ నియమముల కలవడిన చిత్తమున జ్ఞాన బుద్దిచే దర్శనము 
పాందినపుడే అమేయము అనంతమైన ఆ వెలుగును జేర సాధ్యమగును, 

ధర్మరాజా! బృహస్పతి మనువునకు చెప్పిన ఈ వాక్యముల అర్ధము అల 
వరచుకొనుము అనిన భీష్ముని పలుకు లాలించి సంతుష్టుడై ధర్మజుడు కృష్ణుని 
మాహత్య్యమును వినగోరెను. 


కృష్ణుని మాహాత్మ్యము 

నారదుడు వ్యాస వాల్మీకులు హై. బుషీంద్రులు చెప్పగా తాను వినినదే 
భీష్ముడిట్టు చెప్పెను: 

కృష్ణుడు విష్ణుదేవుడు, పంచ భూతములను తన లీలా క్రియా వినోద 
ముగ కల్పించి జలములయందు తాను శయ్యాగతుడయి యుండ నాభినుండ 
పద్మముదయించినది. పద్మమునుండి బ్రహ్మపుట్లెను. (బ్రహ్మతన మనసు సునుండి 
మరీచి అ(త్రి అంగీరసుడు పులహుడు పులస్తుడు (క్రతువు దక్షుడు అను ఏడ్లురు 
నందనుల సృజించెను. అందు మరీచికి కశ్యప (ప్రజాపతి కలిగెను. అతని వలన సు 
రాసుర గరుడనాగాది జూతులు కలిగిరి. కశ్యపుని వలన సూర్యుడు అ(త్రివలన చం 
ద్రుడు ఉద్భవించిరి. సూర్య చంద్రులు రాజ వంశములకు మూలములైరి. ఆ వం 


89 


మహాభారత ధర్మశాస్త్రము 


శములు శాఖోపశాఖలుగ వర్దిల్లి ధరణినేలిరి. దేశకాల విశేష వర్తనలచే వారి యందు 
గలుగు పరస్పర విరోధ సంగ్రామములు నిమిత్తమా(త్రముగ విష్ణువు వారిని ఉపసం 
హరించుచుండును. వాసుదేవ, సంకర్షణ, (ప్రద్యుమ్న అనిరుద్ద నాలుగు నామములలో 
విష్ణువు నాలుగు రూపములు కలిగి జగదాధారుడై యుండును. ఆ మహాత్ముడు 
మనయెదుట నున్న కృష్ణుడే అని చూపి, మరల ధర్మజా! లీలా వి(గ్రహుడైన యీత 
నిని సామాన్య మానవునిగ చూచుట తగదు. భక్తులను కరుణించి భోగ మోక్షసం 
పద లీయగలిగిన మహా దేవుడని నుడివెను. 


విష్ణు మంత్ర ప్రభావము - అనుస్కృతి 

కృష్ణుని మాహాత్మ్యమును (శ్రద్దతో ఆలకించిన ధర్మరాజు మహాత్మా! మను 
జుడెవ్వని దలచి ధ్యానించిన నిరంజన స్రితి గలుగునో చెప్పుమనగా సా తాను 
నారదుని వలన వినిన విషయమిట్టు చెప్పును. 

నారదుడే ఒకప్పుడు విష్ణుదేవుని జేరి (ప్రస్తుతించి యిట్లుడిగెను. దేవా , మోక్ష 
మును గోరువారు నిన్నేరీతి తలచి ధ్యానించిన ఫలసిద్ది పాందగలరు అని. అంతట 
విష్ణుదేవుడు మునీంద్రా! నన్ను ధ్యానించుటకు పరమ భక్తి నిర్మల (శ్రద్ద ఇంద్రియ 
నిగ్రహము, ముఖ్యసాధనలు. కల్మషము లేని వాని కవి యలవడును, నా మెచ్చిన 
అను స్మృతీ జపించినచో కల్మషము పోవును. 


ఓమ్‌ నమో అను శబ్దములకు దేవతా నామముచేర్చి తుదిని చతుర్ధి (ప్రత్య 
యము చేర్చుట మం|త్రమగును. ఓమ్‌ నారాయణాయ! ఓమ్‌ నమశ్శివాయ వలె 
మంత్రములను నియమ నిష్టలతో జపించిన వానికి  పురుషార్ట! సిద్రియగును. — 
మహాస్తవము కృష్ణుడు నారదునకిట్లుపదేశించెను. | 
= అన్యక్తుడు, శాశ్వతుడు, భక్తవత్సలుడు, పరమ పురుషుడు, అక్షయుడు, 
నిత్యుడు, అయిన భవ్యుని, లోకైక నాధుని, సర్వతోముఖుని భూత భవ్యుని భూత 
సం|ప్రవర్తి, అమృతు, నచ్యుతుని, అనంతుని హృషీకేశుని, సహస్ర సూర్య నిభు, 
హిరణ్య గర్భు, అబ్బనాభు, సత్యు నాద్యంత రహితు, భూగర్చు, ప్రభువు, భక్తగమ్యుని, 
అచలు, సూక్ష్ము శరణ్యు, సహ(స్రశీర్షు అభయకారి సశీర్షు సనాతనుని (ధ్రువుని 
యోగ మూర్తి లోకాతిరక్తు ఈశ్వరుని హరిని సారాయణుని, భక్తితో సేవింతును. 


ఎవ్వడు జగద్గురుడో, ఎవ్వని నాభి పద్మమందు (బ్రహ్మ జనించెనో, ఎవని 
ఆధారమున జగములు నిలుచుచున్నవో ఆ ముకుందుని నిత్యము కొలుతును. ॥ సకల 


90 


శాంతి పర్వము = ఆశ్వా-4 
చరాచర భూతములు ధాత సహితము (ప్రళయమున నశించినపుడు ఎవ్వడు నిత్య 
సత్యముగా నిలుచునో ఆ (ప్రసన్న ముఖుని కీర్తింతును. 


ఏ విశ్వాత్ముని వలన సూర్యాగ్ని చంద్రులకు తేజము గలుగునో ఆ నిరుపమాన 
తేజస్విని పూజింతును. 

యజ్ఞ కర్తలు అగ్నులందు వేల్చి ఆరాధించు కామిత దాయి విష్ణువు నాకు 
ప్రసన్నుడయ్యెడు గాక 

సర్వమునకు హితముగూర్చు నెలవు, యోగమునకు స్టానము, లక్ష్మీ నివాసము 
అయిన పంచయజ్ఞాని వరదుని పరుని కొలుతును. నిళ్ళలుడు అఖిల జగద్భారము 
వహించు వాడు రూపరహితుడు గుణాత్మకుడు నిర్లుణుడైన వానిని పూజింతును. 

వ్యక్తమున కనువగు అవ్యక్త తత్త్వమును భక్త పరాధీనుని కొలుతును. 

బితేం(ద్రియులు జ్ఞానధ్యాన పరాయణులైన వారి జన్మ రాహిత్యమున కెవ్వరు 
శరణుఅగుదురో, సర్వలోకము ఎవ్వని ఒక అంశయో, పంచభూతములు ఎవ్వనికి 
పంచాననములై ఎవ్వడు వానియందుండునో, జ్ఞాన కర్మయోగులు ఎవ్వని దెలిసికొని 
మరల పుట్టువు లేని వారగుదురో ఎవ్వడు జ్ఞాన కర్మయోగులు తెలిసికొను వెల్టైన 
పరమాత్మయో, ఆత్మారాముడైన వాడెవ్వడో, ఎల్లయెడలను తానైన సర్వ సాక్షి యె 
వ్వడో, ఎవనినెజీగిన సంసార నిమగ్నత బోవునో, కామ (క్రోధ రాగద్వేష రహితులైన 
సిద్దులెవ్వని గొలుచు చుందురో, నిష్కామ కర్మ నిరతులు జ్ఞానాగ్ని యందు తత్క .- 
ర్మల దహించుచు నిర్ప్వందులైన వారెవ్వనిని జూతురో, దురితములను పుణ్యము 
లతో సమబుద్దితో మోహరహితులై జూచుచు ఎవడు దేహము నందుండియు దేహము = ' 
లేని వాడో అఖిల దేహములందు సముడో, అట్టి పరమాత్మను హరిని పద్మనాభు : 
నారాయణుని సేవింతును. దేవా! ప్రకృతి బుద్ది అహంకారము భూతములు ఇంది . 
యములు నీ ఆశ్రయమున గదా వర్తించును, సర్వమున వెలుగు (ప్రసన్న ము.-ర్రిని 
నీవు. ఏకత్వము అనేకత్వము అయిన నీ మహిమ నెణుగు వారికి పరమ సదము " 
సులభము. ఇదియని చెప్పశక్యముగాని వాడవు. అకర్తవు స్రష్షవు జగన్నాధుడవు ' వస. 
'నా జ్ఞాన కర్మేంద్రియములు క్రమముగ పంచభూతములందు బొందజేసి ఆనరోధము . 
నిమ్ము. మనసునందు అహంకారమును, అహంకారమున బుద్ది ఒదుగునట్టు జేసే 
'అవ్యక్తమును జేర్చి తిరిగి వ్యక్తమగు (త్రిగుణముల యందు సామ్యస్థితికి పంచభూ' ఈ తె 
'ప్రచారంబు (క్రమ్మకుండ వానిని దూరము నందుంఛి ““నేనే నీవు? అను య 
మరల జనన మృత్యువులు లేకుండ కేవలము పరమపదము నందవలయును. : 
యందు నేనును నేను హరి యందుండెదము. నారాయణాబుద్ది ప్రాణ విన్ను 


91. 


మహాభారత ధర్మశాస్త్రము 


పొందునట్టు జేయుభక్టి నాకొసగుము. పూర్వకర్మఫలములు తీరిన వెనుక సుఖిం 
తును. వాసుదేవా ముని వంద్యా! వీడు నావాడు అను వాత్సల్యమున నన్ను జూడుము. 
నిన్ను నిరతము తలంతును. నన్ను మజణవకుము. పునరావృత్తి లేకుండ తనయందే 
తన్ను నిలిపి,.అనువగు బుద్దితో భక్తుల నియమ నిష్టల స్వీకరించు నారాయణుని 
. స్మరింతును. ం |. 

ఈ విధమున సర్వావస్టల యందు నిర్మల భక్తితో నను స్మరించిన యతడు 
సకల పాపములు నశించి శాంతినొంది అవ్యయానంద పదమున భాసిల్టును. విష్ణు 
సంబంధము, పొపనోశనము అయిన యీ అనుస్కృతిని యజ్ఞ దాన సమయముల 
పఠించునతడు నూరు రెట్టు ఫలమనుభవించును. సురపితృ పూజల యందును 
అగ్ని హోమాదులందును, అమావాస్య పూర్ణిమ ద్వాదశి దినములం దీ అనుస్మృతి 
వినిన పఠించినను సద్గతి వైభవము అతి పాషికైనను కలుగును. అజ్ఞానికి జ్ఞానము 
కలుగజేయును. అధికఫలము నిచ్చును. కావున నేను ' ప్పిన ఈ సర్వవిధము నిర్మ 
లాత్ములకు కరుణతో ఉపదేశింపుము. నారదా నాయందు భక్తి పరాయణము కలుగు 
వారికి వేయి అశ్వమేధములు చేసిన ఫలమొదవును. 


' భీష్ముడంతట, ధర్మరాజా! కేవలము ఆ విష్ణుమూర్తియే ఈ పరమపద 
ప్రాప్తి నొసగు ఆత్మచింతన విషయములు అనుస్మృతి రూపమున దేవముని నార 
దునకు చెప్పిన దంతయు నీకు బోధించితిని. ఏకాగ్ర చిత్తుడవై నీవును దీనిని జపించి 
ధన్యుడవు కమ్ము అనెను. 


మోక్షమార్గము - వార్ష్మే య అధ్యాత్మ విధానము 

భీష్ముడు చెప్పిన విష్ణు మంద్ర ప్రభావమును అనుస్మృతి మహిమను విన్న 
ధర్మరాజు, సంత్యూంతరంగుడై తాతా! మోక్షమార్గమును తెలియజెప్పువే అని అడిగిన 
నతండును వ్య్హాయముని తన శిష్యునకు జెప్పిన అధ్యాత్మ తంత్రము నిట్టు నుడివెను, 
_. _ శిష్య ప్రవరా నీవడిగినది వినుము. కాలము అనంతమైనది. సృష్టి ప్రళయ 
ములు జరుగుచునే ఉండును. పరమాత్ముడు ప్రళభయమున (ప్రకృతి రూపము నం 
దుండి కల్పాదియందు సృష్టి యొనర్భును. సర్వ భూతములతో వచ్చిన మునులు 
(పళయమున అణగిపోయిన సర్యవేదములను శాస్త్రములను ఆ మహాదేవునను 
గ్రహమున తిరిగి పడసి అఖిల జనులకు అభ్యాసయోగ్యముగ విశదపలుచిరి. 


జనార్దనుని దయవలననే ఆ వేద శాస్త్రముల రహస్యములు మునుల 
కవగతములయ్యైను. ' 


92 


శాంతి పర్వము - ఆశ్వ్యా- 4 
చైతన్య శ్తిని గూడిన పురుష తత్వము (ప్రకృతిని ధరించును. (ప్రకృతి వలన 
బుద్ది దానివలన అహంకారము అందుండి జ్ఞానము కలుగును. అహంకారము వలన 
ఆకాశము అందుండి వాయువును తరువాత [క్రమముగ తేజము (అగ్ని) జల 
ములుద్భూతములయిను. 
బుద్దిని తత్త్వ సంబంధమున మహత్తు అందురు. మహత్తు మున్నగు జ్ఞాన 
ం(దియములు పదియు, విషయపంచకములు అయిదు మనసు కలిసి షోడశ 
వికారములగును. 
జ్ఞానేంద్రియములు 5 త్వక్కు-చక్షు- శ్రోత్ర- జిహ్వ- (ఘాణము. 
కర్మేంద్రియములు 5 - వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్ట్రము. 
మనస్సు 1 
విషయ పంచకము5 పంచభూతములు - భూమి, జలము, వాయువు, 
తేజము, నింగి ఇవి 16 మొత్తము. పోడశక వికారములు 
ఈ అన్నియు దేహమునందు ప్రతి ఫలించి దేహియైన పరమాత్ముని లీలలై 
కరుణ రూపముగ ఆకర్తనుపాసించును. 
నవద్వారములు, నేత్రములు 2, చెవులు2, ముక్కు 1, నోరు 1, శరీరము, 
గుదము1, లింగము 1 = 9 కల పురమను దేహమునందు ఊహాతీతుడై వ్యాపించి 
ఈ సర్వ భావములతో పురుష్తోత్తముడనగా పరమాత్మ ఉండును. అతడు జరామ 
రణములేని అనంతుడు మితి, మేరలేని వాడు అయిన.ఆ పురుషుడు, వృక్షమును 
మథించిన వచ్చు అగ్నివలె, దేహమునందుండును. యోగమువలననే ఆ తేజమును 
దర్శించి అనుభవింపనగు. అది అఖిల భూతముల యందుండునది. అవ్యక్తమైన 
దానినుండి సర్వ చరాచర భూతములు పుట్టి పెరిగి లయమగుఛుండును. 
కాలచక్ర ప్రభావము 
వ్యక్త సప్తధార, అవ్యక్త నాభము, షోడశక వికార సుపరిమండలము ధృవము, 
ఆత్మ అధీనమైన కాలచ[క్రము తిరుగు చుండును. తత్త్వ శోధనచే చరాచర లోకములు 
అవశానిష్టాగో చరముగా తిరుగు చుండుట చూచుకోవలయును. అంతరాత్మను సత్వ 
రజస్తమో గుణములు (క్రమ్ముకొనును. వివేక వంతుడై జనుడు ఆ అంతరాత్మను 
తెలిసికొని ఆత్రి గుణములకు వశము కారాదు. ఎంత శాంతుడైనను దేహభిమానము 
లోకవ్యవహార (ప్రవృత్తి యందున్నచో చెడ్డ గుణములైన కామ (క్రోధ మద భయా ' 








93 


మహాభారత ధర్మశాస్త్రము 


నప నం 
దులు పోవు. వేదాంతియే వానిని దూరము చేసి కొనగలడు. సంసార సుఖము ఒక 
అరణ్యము వంటిది. అందు తిరిగిన కొలది తిరుగవలెననియే యుండును. సత్య 
శౌచ శమ దమములచే ఆ మోహము నందు పడకుండ ఉండవలయును, పంచ 
భూతములకు ఇం(ద్రియములకు అన్ని లోకములకు అన్ని గుణములను ఈళశ్వరు 
నకు అహంకారము ఉనికి పట్టు 


సత్త్వ గుణములు - జ్ఞప్తి, సం పీతి, ప్రసన్నత 
రాజసములు - క్రోధ లోభ మోహములు 
తామసగుణములు - గర్వము, దుఃఖము 


జ్ఞాన సంపాదనకు ఈ గుణములు ఆటంకములు. సత్త్వ గుణము వలన 
రాజస తామసముల నరికట్టినపుడే బోధ సంపద అవగాహనమగును. శుక్ల శోణిత 
ముల మిళితమే జన్మము. అహంకారము వలన చేయు వ్యావహారికములు దేహ సం 
బంధములై జన్మలు కలుగును. మూత్ర పురీషాదుల మధ్య గర్భమున ఇట్లే మను 
జుడు సంపార దుఃఖమగ్నుడగు చుండును. దీనికంతకు ఆశకారణము. అది అణగి 
నపుడే ముక్తి. జ్ఞానాజ్ఞానములు బుద్ది యెట్టున్న అట్టు కలుగును. అహంకారము 
తత్త్వబోధ ఎణీ గినవాడే జీవుడు. లోభమోహముల వశమై యింద్రియములు కాల 
వశత జేయు పనులే సంసారమున (త్రోయును. అఖిల భూతములలో పురుషుడు 
అందు (బ్రాహ్మణుడు వారిలో జ్ఞాన బోధ కలిగిన వాడే ఉత్తముడు. జ్ఞాన వంతుడై 
నపుడె సత్ర్రవర్తన మలవడును. ధైర్యము ఓర్పు సత్యము శౌచము, బ్రహ్మ చర్యము 
ఉత్తమ ధర్మములు. (స్త్రీలతో పరిహాసము, వారిని కామ దృష్టితో చూచుటయు 
తగదు. (స్త్రీ అవయవములును సామాన్య మాంస అస్టికలమయమని వివేకముతో 
తెలిసికొనినచో వనితా విషయమున ఆసక్తి యుండదు. 


స్యూలమగు నాడులు పది, సూక్ష్మములైదు. అతి సూక్ష్మమగు హృదయము 
వీని నడుమనున్నది. ఇదియె ఇం ద్రియ సంచారమునకు కారణమై శారీర స్థితికి హేతు 
వగును. హృదయ మందు లోచూపు నం దలవడి పరమాత్మను చూడగల్గిన యెడల 
మరియే వంకకును దృష్టిపోదు. శుక్లము యొక్క నిజస్థితినెణే గినపుడే ఆ లోచూపు 
పట్టువడును. శ్షుక్లమునకు నెలవు అన్ని అంగములును. అది సంకల్పము వలన నగును 
చిన్నలకు వృద్దులకు విషయ లోలత్వమెక్కువ. మనో బలము వలన ఇం(ద్రియమను 
శుక్షము నరికట్టవలయును, విషయ సుఖముల వలన చేటే కలుగును. యమ నియ 
మాదుల ఆచరణవలన విషయ చాపల్యము తొలగించుట ముఖ్యము.. మనోబలము 





94 





శాంతి పర్వము ఆ ఆశ్వా-4 


వలన ఇం(ద్రియములను వశము నందుంచుకొని విషయ సౌఖ్యములను దూరము 
చేయువానికి దేవతలు (ప్రసన్నులగుదురు. చావుపుట్టుకల నుండి, ముసలి తనము 
నుండియు తప్పించుకొనుటకును అదే మార్గము. ఆహారము గూడ కూరలు కం 
దమూల ఫలములు భిక్షచెసి తిని నిర్విచారముగ నుండి నిశ్చల నియముములు 
పాటించు జ్ఞానమువలన ఈ సిద్ది లభ్యమగును. రజస్తమో వికారముల వలన నిద్రా 
దోషమున మనసు చెదరి కలలు వచ్చును. ఈ చిత్త విభ్రమమును, రజోవికారములను 
లెక్క చేయక మనుజుడు దుష్ప్రవర్తనకల వాడగును. యోగి అయినవాడు జ్ఞానాభ్యా 
సమున నిదురనుతగ్గించి తుదకు దానిని గూడ లేకుండ చేయును. 
స్వప్నాద్యవప్టల విధము 

ఇం(దియ చంచలత్వమున విషయానుభవము కలుగును. ఇం(దియములు 
లీనమగునది ని(ద్ర. ని(ద్ర ఫలితము కల. దీవికి సాక్షి దేహమందున్న జీవుడే. పంచ 
భూతముల (ప్రభావమున (త్రిగుణముల వికారమున మెలకువగ నున్నపుడు గలుగు 
తలపులు కలయయి ఒకప్పుడవి శుభాశుభ సూచకములగును. నిద్ర సమయమున 
దేహము వివశత నున్నపుడును సూక్ష్మ రూపమున పురుషుడు తెలివిగ నుండు 
ను. మెలకువ నిద్ర కల అను మూడవస్టలను దూరము చేయజాలు వాడే ఆనంద 
స్వరూపుడు. 

మోక్ష మార్గము నెటుగుటకు వ్యక్తము అవ్యక్తము అనువానిని తెలిసికొ 
నవలెను. వ్యక్తము మృత్యువు, అవ్యక్తము అమృతమని నారాయణుడే చెప్పినాడు. 
(త్రిలోకములకు ఆధారము అవ్యక్తము. దాని లక్షణము ధర్మము అని వేదవాక్యము. 
చేసినది చేయబోవు పనుల యందుండునది (ప్రవృత్తి ధర్మమయిన (బాహ్మము. ఇట్టి 
లోక వ్యవహార కార్యములయందాస్తో లేని నివృత్తి ధర్మము మోక్ష (ప్రదము. కట్టిన 
ధోవతి, పైన వే సికొనిన కండువా, తలకు జ్యూక్టిన పాగ వంటివి దేహము నావరించి 
యున్న రాజ సతామస సత్వగుణ త్రయము. ఈ గుణములకు ఆవలనున్న వెలుగే 
పరబ్రహ్మము. మనో వాక్కాయములు ఏకా(గ్రమైన శుచితో తపము, అహింసా బ్రాహ్మ 
చర్యము పాటించువాడు జ్ఞాన యోగమున సర్వమును తెలిసికొన జాలును. సంసా 
రముపై ఆశా బంధములను (త్రుంచగల తపశ్శాలి ప్రకృతి వికారములను, పురుషుని 
అకలంకము తెలిసికొను జ్ఞాని అగును. 

ఇట్లు వార్షేయ మహాముని తన శిష్యునకు జెప్పిన ఆధ్యాత్మంబను మోక్ష 
మార్గమును తన శిష్యునకు చెప్పిన దంతయు భీష్ముడు ధర్మజునకు బోధించెను. 
95 








మహాభారత ధర్మశాస్త్రము 
పంచశిఖుడు జనకునకు చేసిన తత్త్వొపదేశము 
ఆధ్యాత్మ విధానమంతయు శ్రద్ధగా ఎని సంతృప్తమానసుడయి ధర్మరాజు 
భీష్ముని జూచి, గురుదేవా! మిథిలాధి పతియగు జనకుడు మోక్షప్రాప్తి నందెనని 
విందుము. ఆ భాగ్యమెట్లబ్బినదని అడుగగా భిష్ముడిట్టు నుడివెను. 


ధర్మజా, నీవు వినోరిన విషయమును వినుము. ఇందులకొక కథయు గలదు. 
జనకుడు మిథిలనేలు మహారాజు సత్కర్మనిరతుడు. అతనికి నూర్వురు గురు వర్యులు 
గలరు. వారు చేసిన బోధనలను విని అట్లే నడచుకొనుచుండెను. పంచశిఖుడను ముని 
వర్యుడు మహా జ్ఞాని, కపిల యను గురు భార్య వద్ద పెరిగి పెద్దవాడై సకల తత్త 
జ్ఞాన పారగుడయి దేశాటనము సేయుచు జనకుని యాస్థానమునకు వచ్చెను. జన 
కుని గురువులు నూర్వురును పంచశిఖునితో వాదింపమొదలిడి పంచశిఖుని వాదనకు 
సమాధానము చెప్పలేని వారైరి. జనకుడు పంచశిఖము వర్యుని విజ్ఞత గ్రహించి 
అతనిని తనగురువర్యునిగా స్వీకరించెను. జనకుడు |ప్రార్థ్టంపగా ఆ ముని బోధించిన 
మోక్ష సాధన విధానమును వినుము. 


లోభ మోహములవలన నరునకు తెలివి నశించును. అది కారణముగా 
కోరికలుద్భవించి చెడు పనులు చేయించును. ఈ హేతువున సంభవించు ముసలిత 
నము రోగములు శరీరమును పాడుచేయుట నరుడెణుగడు. ధనము బంధువులు 
భోగములు అస్టిరములని యెణేగినపుడే మనస్సునకు శాంతి, జన్మకు మోక్షము. 

జనకునకొక సందేహము కలిగినది. వైరాగ్యము మోక్షము నిచ్చుచో విరక్తి 
భావము గలవాడు పరమపదమును పొందునా అని - ముని వర్యుడంతట 

సంతోషము. ప్రియము, సుఖము, ఆనందము, శాంతము, సాత్త్విక భావ 
ములు. సంతాపము, విచారము, ఆలోచన, వ్యవహారము, విసువు, రాజసములు. 
ప్రమాదకరమైన తలపులు, కలలు, -మజుపు, (భ్రమ, అతిశయము, నిర్లక్ష్యము 
తామసములు. 

ఈ గుణము లఖ్రరములు వీనికి తిరుగబడు లక్షణమును కలదు. అందుచే 
సుఖ దుఃఖములకు జడత్వములకు లొంగక ఆత్మను అచంచలముగ నిలుపుకొనుట 
మోక్ష ప్రదము. ఈ మార్గము అలవడుటకు దేనియందును ఆసక్తి లేని వైరాగ్యము 
మూలము. పాప చింతలేని ఆత్మ తత్వమున ఈ గుణములను లీనమొనరించి లయ 
మొనర్చవలెను. ఈ గుణముల సంపర్కము వదలుకొను మనస్సు గూడ ఆత్మ తత్త్వ 





96 





శాంతి పర్వము - ఆశ్వా-4 


మున లీనమగును. పాము కూసము నుండి విడివడు నట్టు కర్మతనకు అంటుకొనని 
విధమున నుండవలెను. మునివర్యుని ఈ బోధనల (పభావముచేతనే జనకుడు తన 
మిథిలా నగరము అగ్ని ప్రమాదమున కాలిపోవు నపుడు ఎట్టి చింతయు పొంద 
లేదు. ఈ కథను చదివి అందలి సత్యమును (గ్రహించిన వానికి యమకం సమసి 
అమృతత్త్వము సిద్దించును. 

ఎట్టివాడు సుఖీ, మంగళవంతుడు, నిర్భయుడు కాగలడని ధర్మరాజు మరల ప్రశ్నింపగా 
శాంతనవుడిట్టు వచించెను. 

ధర్మజా సర్వ వ్యర్ధముల వారికి, సర్వ ఆశ్రమములందు, శమదమ సుగుణ 
మ్ములు వలయును. (బ్రాహ్మణునికివి అత్యావశ్యకములు. శమము అనగా కామలో 
భాదుల వశముగాక, వానిని అణగించుకొని శాంతిని వహించుట. దమము అనగా, 
ఇం(ద్రియములను నిగ్రహించి శుచి, సంతోషము, మంచితనము, కలిగి కోపము 
లేకుండ దీనత్వము పడకుండుట. ప్రమాదముల విడనాడుట, దురభిమానము, 
అతివాదము లేకుండుట, అఖీల భూత దయ, నిందాస్తుతులకు లోను గాకుండుట 
కొండెముల చెప్పకుండుట, సత్యముపలుకుట విరక్తి, సాధుజన సంగము, సత్ర 
వర్తన గుణములు కలవాడు నిర్భయుడై ఇహపరలోక సౌఖ్య, శాంతి శుభములు 
పొందును. 


భోజనము వ్రత హాని అగునా 

(వ్రతస్థులొక సమయమున భోజనములు సేయవలసి వచ్చును. వీనివలన 
(వ్రతహాని అగునా యని ధర్మజుడు (ప్రశ్నింపగా, వేదోక్త (ప్రకారము చేసిన (వ్రత (ప్రసా 
దముగా భోజనములు స్వీకరించుట (వ్రత హానికాదు. వాని వివరములు వినుము. 
సదోపవాసి : దినమునకు రెండు మార్చు తినినను అప్పుడప్పుడు ఉపవాసముండుట 
సదా బ్రహ్మచారి : బుతు స్నాతయగు సమయమున దక్క, భార్యా సంభోగము 

చేయని వాడు. 

అమౌంస భోజి : దేవ పితృ తిథుల పూజలకిడునవి తినువాడు. 
విఘసాశసుడు : పంక్తి వారు భుబించునట్టు తానును భుజించువాడు 
అమృతాశి : పరిచారకులు సేవకులు తినిన వెనుక తినువాడు 
అస్వప్పుడు : షగలునిద్రలేనివాడు. 








97 


నా కాయా. 
వీరికి భోజనము వలన |(వ్రతహానిలేదు. ఏనికంటె అధికములైనవి నర్పులక్ష 
దేహబాధకములే, 


ఇంద్ర ప్రహ్లాద సంవాదము - కలిమి లేములు 


ధర్మజుడిట్టుడ్‌గెను. తాతా, కర్మంబుల ఫలముగ శుభాశుభములు కలుగును. 
దాని కర్త యెవడు. ఆ ప్రశ్న విని భీష్ముడీ యితి హాసము చెప్పెను. " 

దానవ నాధుడు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహాదుడు శమదమాది సర్వ 
సద్గుణ పరాయణుడు నారాయణ ధ్యాన నిరతుడు. ఇంద్రుడొకపరి యతనిని జాచి 
ప్రహ్లోదా, నీవు దైత్యేం[ద్రుని తనయుడవు. నీ సంపద గూర్చి యాలోచింపవు. శత్ర 
వులు నీరాజ్యమును లోబరచుకొనుట కూడ తలంపవేమి? ప్రహాదుడామాటలు 
విని మహేం[ద్రా! మన కలిమి లేములకు మనము కర్తలము కాము. అవి విధి నిర్ణయ 
ములు. ఒకప్పుడు వాటంతట అవే వచ్చును. మనము (ప్రయత్నము చేసి తెచ్చుకొని 
నను అవి నిలువవు. అట్లే శత్రువుల వలన నష్టముగాని మ్మి ఏల వలన లాభముగాని 
వాని స్వభావము వలన అవి వచ్చును పోవును. గాన అవి అస్టిరములే. విధి కృత 
ములైన యీ పనులకు తాను కర్త యనుకొనుట అహంకారము, సిద్దించునని సఖ 

*ఖముల నుండి మనసును తొలగించుటే గొప్పతనము అందుచే నేనే బంధములను 
పెట్టుకొనలేదు. శాంతుడనై దాంతుడనై నిశ్చింతతో నుందుననూ ఇంద్రుడు (ప్రప్టోదా 
నివు పూజ్యాడవు నీకీ శాంతత ఎట్టు వచ్చినదనగా, శాంతికి మూలము సత్ర్రవర్తన, 
దయ, లోని ఆత్మతత్తమెజుగుటయని నుడివిన (ప్రహ్లాదుని మాటలు విని ఇంద్రుడు 
సంతుష్ట మానసుడై నమస్కరించి వెడలెను. 
లత్ష్మీ (భంశము - ఇంద్ర బలి సంవాదము 
- ధర్మజుడి ప్రళ్ననఢుగా మరల భిష్ముడిట్టు చెప్పెను. 

బలి చక్రవర్తి మహా సంపదకల వాడు కదా... ఆతడు కనబడడేమి అని ఇంద్రుడు 
బ్రహ్మకడకేగి అడుగగా, బ్రహ్మ ఇంద్రా! నీవు అసత్యమాడకు. నీ తలపులనేనెణు 
ఎదను. అయినను చెప్పెదను. బలి యిప్పుడు ఒంటె, గాడిద, పశువు, గుర్రము 
ఏదో అయి ఉండును. అని చెప్పెను, ఇంద్రుడును అట్టివాని నణగించు చెందులకని 
నుడవి, వెదకి వెదకి ఎట్టకేలకు. ఒక గాడిద రూపముననున్న బలిని చూచి యిట్లనెను. 

బలి రాజేంద్రా! ఏమిది ఆశ్చర్యము! చక్రవర్తివి, రాజ భోగములనుభవించి. 
నవాడవు, ఇట్టుంటివి, ఊక పొట్టు తినుచున్నావు. నీ పూర్వపు సంపద ఏమయినది. 
నన 0. 





శాంతి పర్వము - ఆశ్వ్యా-4 

జ్ఞాపకమున్నదా. అనుట విని బలి, అవును ఇట్టుంటిని నీకు నా సంపద, వైభవము 
కానరాదు. అది రహస్యముగనున్నది. కావలసినప్పుడు వచ్చును. అయినను నీవి 
టకు ఎందులకు వచ్చితివి నీ ఆధిపత్యము చూపుటకా, నీ దారిని నీవేగుము. మరొక 
మాటను వినుము. కలిమి లేమి, చావు బ్రతుకు, దుఃఖము సుఖము కలుగుచునే 
ఉండును. నా కన్నియు సమమే. వీరు వారనక విధి వీనిని సమదృష్టితో న్నిర్ణయించును. 
ఈ హెచ్చుతగ్గలకొరకు నేను బాధపడను. నా ప్రస్తుత రూపము చూచి ఇంద్రా 
నీవు అహంకృతిచే త్రుళ్ళిపడుచున్నావు. నీకును బాధలు తప్పవు. అయిన నీవెన్ని 
అనినను నీ యెడల నాకు కోపములేదు. నీ గర్వము మానుము. నీ వజ్రాయుధ 
ము నాకు లెక్కలేదు. విధి లిఖించినదానికి తిరుగు లేదనునంతలో - 

ఒక సుందర రూప యగు స్త్రీ యొకతె బలి దేహము నుండి మహా తేజస్సుతో 
బయటకు వచ్చినది. ఆమె (శ్రీ భూతి, లక్ష్మి అను పేరులు గలది. ఆమె ఎవ్వరో 
ఏమో యెవ్వరును ఎజుగరు. నీవు బలిని ఎందులకు విడచి వచ్చితివి అని యింద్రు 
డడుగగా ఆమె తన సమాధానము నిట్లు చెప్పెను. 


ఇం(దా నా మాటలు శ్రద్దగా వినుము. సత్యము ధర్మము, దమము దానము 
పరాక్రమము ఇవి నా నెలవులు. ఇవి యున్నచో టనే నేనుందును. బలి మున్ను సద్దు 
ణములు సచ్చారిత్రముకల వాడే. బ్రాహ్మణులపై అసూయయే కాక, అవినీతిని 
బడినాడు. ఈ కారణమున నేనతనిని విడచుచున్నాను. నేను నీ యందు నిలచెదను. 
నేను నుడివిన సద్గుణములను నీవు మణువక స(త్రవర్తనతో నుండుము. అని లక్ష్మీ 
వచించినది. తన నుండి లక్ష్మీ తొలగి పోయి నంతనే బలి తేజస్సుడిగి, ఇంద్రా నీవు 
గర్వింపకు. దేవదానవ యుద్దమున నీపని పట్టెదను అని దక్షిణమునకు పోయెను. 
అసలే శూన్యుడవయి యున్న నీపైని నా వజ్రాయుధము ప్రయోగింపనులే అని 
చెప్పి ఇంద్రుడును తన దేవలో కమునకు ఉత్తరమునకేగెను. 
ఇం (దనము సంవాదము 
- ధర్మజునకు భీష్ముడు నముచిని భా గూడ ఈ సందర్భముననొక యితి 
హాసమును తెల్సెను.. 
"నముచి యను దానవముఖ్యుడు తన సంపదనంతయు పోగొట్టుకొని ఏకా 
ంతమున' నుండగా ఇంద్రుడచటికేగి, ఏమి దానవముఖ్యా, సిరిసంపదలు నశించి 


పరిజనములు కూడలేక ఇట్టు దీనుడవై యుంటివి. ఎంత బాధ పడుచున్నావో అనగా 
నముచి, ఇంద్రా మంచిగాని చెడుగాని ఏదైనను మనము కావలయుననిన వచ్చునా 


g9 : 


తత్త 








మహాభారత ధర్మశాస్తయు 
వలదనిన పోవునా - ఈ మంచి, చెడ్డ అఖిల భూత నాధుని కల్పనలు. ఎంత వీరుడు 
(ప్రజ్ఞావంతుడైనను రానిదానిని తెచ్చుకొనలేడు. కావున ఉన్నను లేకపోయినను వచ్చి 
నను రాకపోయినను, సుఖమునకుఉట్సిపోవుట, దుఃఖమునకు (క్రుంగిపోవుట ఆర్యు 
డెటుగడు అని తనమనసున ఉన్నది నుడివిన నముచి మాటలు విని ఇంద్రుడు 
తృప్తి పడి తన నెలవునకేగిను. _.__ 

దుర్దశ యందెట్టుండవలను 

ధర్మరాజునకు ఈ విషయమై భీష్ముడిట్టు చెప్పెను. ధర్మజా, దుర్లశ ప్రాప్తిం 
చినపుడు నరుడు ధైర్యము వహించు బొక్కటియే మార్గము. ధైర్యము బలము నొస 
గును. దుఃఖమునందు తొట్రుపడనీయదు. ధైర్యము వలన ఆరోగ్యము లక్ష్మి కీర్తియు 
కూడ కలుగును. 


ఇంద్ర బలి సంవాదము - కాల ప్రభావము 


కాలము కల్పించు సద్గతి దుర్గతులను గూర్చి భీష్ముడు మరల నొకయితి 
హాసము నుడివెను. 


దేవదానవ యుద్దము జరిగినది. నారాయణుని అనుగ్రహమున దేవతలు 
గెలిచిరి, దానవులోడిరి. ఇంద్రుడు విజయోత్సాహమున సుర గంధర్వాది ముఖ్యులు 
చుట్టును కొలువ ఐరావతము నెక్కి (త్రిలోకముల దిరుగుచు దక్షిణ సము [ద్ర తీరమున 
ఒక పర్వత గుహయందున్న బలిని జూచి యిట్లనెను. ** ఏమయ్యా బలీ! నీకిపుడు 
రాజ్యము లేని హీనస్థితి యందుండి గూడ విజయ వైభవముతో వచ్చిన నన్నేల లెక్క 
చేయక నిర్హక్యముగా నున్నావు. నీవు వీరుడవనియో తపశ్శాలివనియో గర్వించు 
చున్నట్టున్నదే ఏమందువు.'' 

అంత బలి, ఇంద్రా! నీ మాత్సర్యపు మాటలు చాలు. నీ శక్తినాకు తెలియదా. 
దైవ విధి యెట్టున్న అట్లగుదురు, పూర్వము నీవును హీనుడవు, దీనుడవే. నా 
దైన్యము నే చేసినది గాదు. నన్నునీవు బాధ పెట్టను లేవు. ఇవి దైవాధీనములు. 
ధైర్యముచే ఈ సుఖ దుఃఖములణచి కొనుటయే వివేకము. ఎల్లపుడు ఒకే రీతి నుం 
డలేము. బంధు మిత్రులు చేసిన సహాయము ఎల్లకాలము నిలువదు. నీవుగెలుచుట 
నేనోడుట కాల (ప్రభావము. నీ గర్వపు మాటలు కట్టిపెట్టు. మనమధ్య శత్రుత్వ 
మేల. ఇది నాకు విక్రమ సమయము కాదు. నాకు నీపయి కోపమును లేదు. సమ 
యము వచ్చినపుడు నీవు నీ పరిజనము నాముందు నిలువనేలేరు. ఇప్పుడు నీ సం 





100 





శాంతి పర్వము ~ ఆశ్వా-4 


పద చూచుకొని మిట్టిపడు చుంటివి. చేటు కాలము నీకును దగ్గణ పడుచున్నదిలే. 


ఎంతమంది ఇం|ద్రులేకాదు, బ్రహ్మలు గూడ గతించిరో! ఎన్ని వ్రతములు (క్రతువు 
లైనను కాల వశమున సంభవించు గతులను అడ్డలేవు. 


ఈ మాటలకు దేవెంద్రుని సంరంభము కొంత తగ్గినది. వినయమున బలిని 
జూచి ఏమయ్యా! నీ మనస్సు ఇంతగా ధైర్య వివేక శాంతములు గలిగి నిర్వికారముగా 
నుండుటకు ఎట్టి నిష్ట పాటించితివి. నేను తెలియగోరు చుంటిని అనగా బలి ఓ 
ఇంద్రా! ధైర్య వివేకాదులు నేనెచ్చటి నుండియైన సంపాదించి తెచ్చితినా ఏమి. కాల 
(ప్రభావ మెటిగి యిట్టుంటిని. లోభ క్రోధ భయములున్నవాడు కాల వృత్తి నెణుగ 
లేడు. పురుషుడు తనకడనున్న కళలు కర్రలు మొదలుగునవి అమ్ముకొని జీవించుచో 
కాలమునకు వశుడు కావలసినదే. కలిమి లేముల స్వభావము నెణేగి ఉత్తమ తపశ్శాలి 
యైనవాడు కాలగతి నెణుగ గలడు. అట్టి వానికే చిత్త శాంతి లభించును. ఆత్మ 
మయమైన బలము కలుగును. ఇంద్రుడు బలినుడివిన తత్త్వ వాక్యములకు ఆశ్చర్యము 
నంది ఓ బలిరాజా నీవు కాల (ప్రభావము పూర్తిగ నెటిగిన ధన్యుడవు. త్రిగుణ 
ములకు అతీతుడవు ఆదర్శ పురుషుడవు. నీ దీనదశఇక తొలగిపోవును గాక. నీవు 
కోరిన మేలును బొంది పరమసుఖంబులనుభవింపుము. అని నుడివి దివిక్షగెను. 


x x శ 


మహాభారత ధర్మశాస్త్రము 
శాంతిపర్వము - పంచమాశ్వాసము 
పురుషుడు తన సహజ రూపుడై యెట్టుండగలడు 


ఎందువలన అతని రూపము పాడగును అని ధర్మజుడడుగగా భీష్ముడొక కథ ' 
నిట్లు నుడివెను. 

నారదుడు లోక సంచార మొనర్చుచు ఒకనాడు మందాకిని నదిని జేరి స్నాన 
మాడి ఉండగా, ఇంద్రుండును ఆ సమయములో అచ్చట స్నాన మొనర్చెను. ఇరు 
వురును కుశల (ప్రశ్నాదికముల నడపుచుండ ఆకసము నుండి ఆకస్మికముగ ఒక 
నిరుపమాన సౌందర్యవతియగు ఒక వనిత విమానములో దిగగా ఇం(ద్రుడాశ్ళర్య 
పడి నీవెవ్వరవు దేవీ అని అడిగెను. అంతనా (స్త్రీ నేను కమలము నుండి పుట్టిన 
దానను. లక్ష్మీ, భూతి, (శీ అని నా పేర్టు, మున్ను స్వాహ స్వధా మతి (శ్రద్ద ధృతి 
స్మృతి మేధల నామములతో దనుజులకడ నుంటిని. దనుజులను మెచ్చక ఇపుడు 
ఇం(ద్రా నీకడ వసింప వచ్చితిని. అనగా ఇంద్రుడు మరల వారిని నీవెందులకిపుడు 
మెచ్చక పోతివని (ప్రశ్నింపగా ఆమె- 

““ఇం(ద్రా! వినుము దానము, వేదపఠనము, అతిథి మర్యాద మున్నగు సుగుణ 
ములుండుటచే మొదట నేను దానవుల కడనుండి, ఇప్పుడు వారు వానిని మరచి 
గర్వము కలవారగుటచే వారిని విడచి, సత్యధర్మ పరుడము నీకడ వసియింప వచ్చితిని. 
ఇంకను వినుము. గురు భక్తి దేవతాపూజ, పెద్దలసేవ, సత్యవచనము. దానము 
పరధనము పర్వ స్త్రిని కోరని వారు, బ్రాహ్మణ ప్రియులు పగలు నిద్ర పోనివారు, 
అతిథులు తినిన తర్వాత తినువారు. ఈ గుణములు కలవారు నేను మెచ్చు జనులు. 
అచట నేనుందును. ధర్మమును విడచి, కామ క్రోధముల కలవాటుపడి, బలిగాని 
బిచ్చముగాని ఈయని వానిని, పరుష వాక్కులు (క్రూర చరితులు అయిన వారిని 
నేను మెచ్చను. అచ్చట నేనుండను. బుద్ది ధైర్యము నీతి (శ్రద్ద, యోగ్యత, ఓర్పు, 
శాంతి ఈ ఏడుగురు నాకు వృద్ది కలిగించువారు. ఎనిమిదవ దేవత కష్టాత్ములైన 
దానవులందు విడచితిని. నాకు తృప్తి కలిగించు వారుగాన దేవలోక వాసులకడ 
నేనుందును.?” అని నుడివెను. ఆ మాటలనువిని లక్ష్మీ దేవి కృపకు సంతసించి దే 
నతలు దుందుభులు (మోయించి పుష్ట వర్షము గురిసి ఇం ద్రునభినందించిరి. 





102 = 





శాంతి పర్వము ఆ ఆశ్యా-5 


ఈ కథ విని చదివిన వారికి లక్ష్మీ సకల సంపదలనొసగును. 
ముక్తి దొరకు ఆచారము ప్రవర్తన 


ఇవి యెట్టుండవలెనని ధర్మజుడడుగగా భీష్ముడు మజియొక ఇతిహాసము 
నిట్లు నుడివెను. జైగీషవ్యుడను ముని ఒక దేవలునకు (నంబి) చెప్పిన విషయము. 

దేవలా! వినుము. శాంతి మంతులైన సజ్జనుల జీవన విధానమే నేను మనసార 
ఆదరింతును. ఒకరు పొగడిన సంతోషము పొందకుండుట, కొట్టినను అ(ప్రియము 
కోపమును పొందకుండుట, వివేకవంతుల గుణములు. కోరిన పని అయినను కాక 
పోయినను విచారించక, వచ్చిన దానితో తృప్తి పడుట సద్గుణములు. దురభిమా 
నము, కోపము గర్వము అతిశయము. ఇవి ఉండరాని గుణములు. సద్గుణుడు 
అవమాన మయినను, అమృతమిచ్చినను రెండును సమానముగ జూచును. ఇతడు 
బంధువు, అతడు.పరాయి వాడు అను భావము ఉండదు. కోరికలు ఉండవు. ఇం 
'ద్రియ. మోహమును గెల్చి హృదయమునందు సుఖ శాంతులతో నుండును. దేవ 
తలందు కూడ ఈ సద్గుణములు అరుదు. 


అఫీల జన ట్రయుడు 


శాంతనవుడు నుడివిన యితిహాసములన్నియు విని ముదమందిన ధర్మరాజు 
మరల ఆ ఆచార్య వర్యుని జూచి తాతా! నీవెన్నియో యితిహాసములు మానవ వైదిక 
ధర్మ ప్రతిపాదకములైన విషయములు బోధించితివి. ఇవి యెన్నెన్నియో విధముల 
నున్నవి. అఖిలజన ప్రియుడు సకల జీవసమ్మతుడైన వాడెట్టివాడో విననోరెదననగా 
భీష్ముడు - 

ధర్మజా! ఉగ్రసేనుడను రాజు ఒకనాడు (శ్రీకృష్ణుని జూచి మహాత్మా! నారద 
మహర్షిని ఎల్హరును ఉత్తమోత్తమునిగా వర్ణింతురు. ఏ కారణము చేతనని అడిగెను. 
అంత (శ్రీకృష్ణుడు బౌను రాజా, నారదుడు, అంతటివాడు అగుటకు కారణమా 
తని సత్రవర్తన సదాచారము. దేవబుషినని అతిశయముగాని అహంకారముగాని 
లేవు. గర్వము లేదు. మంచి చెడ్డలు.సమద్నష్టితో భావించును. ఆతని జననము, 
తపము బుద్ది వినయము తేజము జగమెల్డరెణుదురు. మధుర భాషణుడు- మూర్ధత 
దైన్యము (క్రోధము అసూయలేవు. ధైర్యవంతుడు, అవమానమనునది యెబుగడు. 
ఇన్ని సద్గుణముల (ప్రోవైన నారదుడు సర్వ ప్రియుడు సర్వ సంస్తుత్యుడగుట ఆశ్చ 
ర్యముగాదు. 








103 


మహాభారత ధర్మశాస్త్రము 
కాలమానము 


కాలమానము - యుగములు - భూతసంఘములు వీని విభాగముల్సు 
గూర్చి ధర్మజుడడుగగా, పూర్వమొకసారి శుకునకు వేదవ్యాస మహర్షి జెప్పిన విష 
యములను (శ్రీకృష్ణుడు వివరముగ నిట్లు చెప్పెను. 
' కాలమునకు భూతములకు ఆలంబనమైన మహామహిమ కర్మాత్మకముగ 
కన్ఫడినను. అది కర్మములతో సంబంధములేనిదే. అదెట్టిదో ఊహించుకో వలసినదే, 
కాలమానములు వినుము. 


నిమేషము = కనురెప్పపాటు కాలము, 18 నిమిషములు = కాష్ట్ర 30 కాష్టలు 
= కళ, 360 కళలు = ముహూర్తము, = దినము. (పగలు రాత్రి, 30 ముహూర్త 
ములు = మాసము (నెల), 2 మాసములు = బుతువు, 6 బుతువులు = ఒక 
సంవత్సరము, 3 బుతువులు = అయనము, 6 మాసములు = ఉత్తరాయనము 
(అహస్సు), 6 మాసములు = దక్షిణాయనము (రాత్రి), ఉత్తరాయనమన పగలు 
అని అగ్ని యనియు శుక్తము అని సుగతి ప్రదమని దక్షిణాయన మన రాత్రి అని 
పొగ అనియు కృష్ణము అని అగతి ప్రదమని ప్రతీతి. నరులకు నెలలు ఏళ్ళు అనునవి 
పితరులకు దేవతలకు దినముల (క్రిందనే లెక్క. 


యుగములు నాలుగు - దేవతలకు 12వేల ఏండ్లలో కృతత్రేతా ద్వాపర కరి 
యుగములు నడచును. ఈ నాలుగు యుగములు ఒక మహా యుగము. 


కృతయుగము : 17,28,000 మనుష్య వత్సరములు 
(త్రేతాయుగము :* 12,96,000 క! 
ద్వాపరయుగము : 8,64,000 11 
కలియుగము : 4,32,000 న్‌ 
మొత్తము 43,20,000 


వీనిలో సంధ్యలు సంధ్యాంశములు నని కొంతకాలము చెల్లును. 

కృత యుగమున తపము, (త్రేతాయుగమున భవ్య జ్ఞాన స్ఫురణము, ద్వాప 
రయుగమున యజనము, కలియుగమున దోషాదరము మనుజులకు ప్రాధాన్యత 
నిచ్చును. (త్రేతా యుగము నుండి. న్యాయము ధర్మము ఆయువు దేహబలము క్రమ 
ముగా తగ్గును. 

పై జెప్పిన నాలుగు యుగములు ఒక మహా యుగమగును. వేయి మహాయు 


శాంతిపర్వము- ఆశ్వా-5 
గములు బ్రహ్మకు, ఒక పగలు, వేయి మహా యుగముల బ్రహ్మకు ఒకరాత్రి. అతడు 
రాత్రివేళ ని(ద్రించును. అది ప్రళయము. ఉదయమగు సరికి మేల్కొని భూత జాల 
మును స్నష్టించును. 

(బ్రహ్మము తేజోమయమైనది. దాని సారము విశ్వము. శుక్ర వృర్ణమగు పగలున 
బహువిధమైన భూతస్నప్ట, జరుగును. ఆ మహిమ వలన అహస్సు (షగలు) మన 
స్సు గగనము వాయువు నీరు అగ్ని భూమి అను ఏడు రూపములు ఒకదానికొకటి 
మూలములై యుండును. వాని గుణము ఆకాశమునకు శబ్దము, వాయువునకు 
స్పర్శ, అగ్నికి రూపము, నీటికి రసము, భూమికి గంధము (వాసనయు) ఈ 
యేడు రూపములను పురుషులని అందురు. తేజో రూపమైన (బ్రహ్మమే 
పురుషుడు. స్రష్ట ప్రజాపతి. అతడు దివ్యమైన తన యంతరంగమున దలచి, నరులను 
దేవతలను కిన్నరాది ఖచరులను గిరులు నదులు వనములు సము[ద్రముల నన్నిటిని 
అవి చేయుపనులను కల్పించును. 

ఈవిధముగ నున్న లోకములందు, కర్మష్టులు చేయు కార్యములకు ఫలితము 
పౌరుషమువలన వచ్చునని, దైవ న్నయమువలన కాదు. భూతము స్వభావము వలన 
నని వేర్వేరుగ చెప్పుదురు. 

సత్త్వగుణము కలవారు శమదమ సంపన్నులయి చేయు తపము శుభకరమై 
యుండు నందురు. తపమునకు బలము వేదాధ్యయనము. 

(బ్రహ్మము రెండు విధములు. శబ్దము పరము త్రిగుణాతీతుడై వానిని 
ధ్యానించు వానికి పరబ్రహ్మ పదములు లభించును. ఆ పరబ్రహ్మము తానేమి చేయని 
వానియట్లే ప్రకృతి స్వభావము వలన సకల భూతములను సృష్టించి లయమొనర్చును. 

ప్రళయము 

స్థావర జంగమములు భూమిలో గలియును. భూమి జలము లందు మునిగి 
పోవును. జలములను అగ్ని (మింగును. అగ్నిని వాయువు ఆ వాయువును ఆకస 
ము (మింగివేయును. ఆకసమును మనసు హరించును. ఆ మనసును బ్రహ్మ 
విలీనము చేసికొనును, ఆ బ్రహ్మము రేబగల యందు యీ విధముగ విలయము 
సృష్టి తన క్రీడా ప్రాయముగ కల్పించు చుండును. 

బ్రాహ్మణులాచరింపవలసినఎ 
ఉపనయనము కాగానే గురువునొద్ద వేద శాస్త్రములు చదివి వారి అనుజ్ఞచే 








105 


మహాభారత ధర్మశాస్త్రము 


వలనా నాననా మనకా నానన నననాకా నానన మనలన తననన నునన నునన లునన న వానును ననన నవననమనత వనమున ననన 
గృహస్థ ధర్మమును పూని దైవ పిత్స బుపిగణంబుల బుణము తీర్చి తర్పువాశ్ర 
వాన (ప్రప్ట తురీయాశ్రమముల చేకొన వలయును. యజ్ఞము చేయించుట, క్వే 
ములు చదువుట చదివించుట, ధనము దానము చేయుట, తీసికొనుట ఈ ఆరున 
బ్రాహ్మణునకు ల్లర్లములయిన ఎధులు. 
దాన గుణ ప్రాధాన్యము 

దానము చేయుట సర్వవ్షర్ణములకు సర్వ జనులకు ఆచరణీయమైన ఉత్తమ 
ధర్మము. ప్రతి వస్తువు దానమున క్షర్లమే కాశ్యుడను రాజు తన (ప్రాణములిచ్చి ఒక 
బ్రాహ్మణుని ప్రాణములు కాపాడెను. శిబిచక్రవర్తి తన శరీరాంగములనే కోసి దాన 
మిచ్భైను. 

కాశీపతి ప్రతర్హనుడు తన నేత్రములను ఒక బ్రాహ్మణునకిచ్చి దృష్టి కల్గించెను. 
విదేహుడు పరశురాముడు గయుడు ఒక్కొక్కతరి సకల భూమిని (బ్రాహ్మణుల 
కిచ్చిరి. పాంచాల దేశీయుడు బ్రహ్మదత్తుడు శంఖనిధి విఫ్రులకిచ్చెను. 

' పెక్కు మంది ధనధాన్య (ప్రాణాదులు అర్హులగు బ్రాహ్మణులకొసగిరి, 

యోగ (ప్రకారము దానము వేద పఠనము యజ్ఞము పాపములను నశింప 
జేయుచుపాపరహితుడైన వానికి ఇంద్రియ నిగ్రహము, కాను (క్రోధాదులపై జయము 
లభించును. అట్ట వాడు ధర్మవిధి నెణేగి అన్నిటిని సమముగా జూచును. వానికి 
నాశనము లేదు. వేదపండితుడైనను నాస్తికుడైనను వానికి సమానమే. కర్మములయందు 
ధర్మాధర్మములు నిజస్టితి తెలియుటకు శా(స్త్రజ్ఞానము నెణుగవలయును. ధర్మ 
జ్ఞానము నెజుగుటకు నియతమైన ఆత్మ వాజ్మనములు ఆవశ్యకములు. జీవన ర 
థమును, యోగ మార్గమున త్యాగమను షగ్గములను బట్టి జ్ఞానమను సారథి నడిపించి 
నపుడే నరుడు యోగ సిద్ది నంది సంసారాం భోధి దాటి అక్షర మగు పదమునందును. 
| సాంఖము 

కన్ను ముక్కు మున్నగు జ్ఞానేంద్రియములను కాలు సేతుల వంటి కర్మేం 
(ద్రియములను విషయ సౌఖ్యములగు కామ భోగముల మీదకు పోనీక స్థిర మనస్సుతో 
వానిని 'ఆత్మ చింతన వైపునకు (ద్రిప్పుట సాంఖ్యమతము. సాంఖ్యము యోగము 
రెండును ఒకే స్వభావము కలపద్దతులు. సంసారము నిస్సారమైనది. దానిపై మమతను 
పంచుకొనరాదు. యోగ సాంఖ్యపరులకిరువురకును సమానమగు ధర్మమిది. 

భూతములందు తారతమ్యములు సళ 

ఫ్రరముగానుండు స్థావరముల కన్న తిరుగుచుండు జంగమములు మేలు. ఈ 

జంగమములు జీవాండముల వలన జనించును. రెండుగాని ఎక్కువగాని పాదములు 





శాంతి పర్వము - ఆశ్యా-5 
గల వీనియందు మానవ జన్మ ముత్తమము. ఇందు జాతి ధర్మము నాచరించువారు, 
వారికన్న వి(పులు, వారిని మించి వేద జ్ఞాలు వారికన్న ప్రవచనము సేయ జాలు 
వారు, వారియందు ఆత్మ జ్ఞానము కలవారలుత్తములు. వారు సర్వ ధర్మములెరి గిన 
వారు. సత్యమగు సంకల్పముగలవారయి అధి భూతమగు దైవమును తెలిసికొ నిన 
వారు. వారే (బ్రాహ్మణులు ఎల్లరికిని నమస్కారార్డులు పూజ్యులు. దేవతలును వారిని 
గౌరవింతురు. వారివలననే జగద్ద్వర్తన నడచుచున్నది. బ్రాహ్మణుల నడవడిక నిర్మల 
జ్ఞానము కలదిర్టై నియమనిష్టలు కల కర్మాచరణ యుతమై యుండవలయు. జీవ 
న ఫలము అందేయున్నది. అఖిల బ్రహ్మాండమును సృష్టించు మహాళ్తి సన్నిధి లభిం 
పగల శుభము తపస్సు వలననే లభించును. ధర్మము లన్నిటి యందును మైత్రి అతి 
ఉత్తమమైనది. దాని వలన వివేకము కలుగగలదు. 
పరబ్రహ్మ ప్రాప్తి సాధనము, శుకునకు వ్యాసుని ఉపదేశము 

మహర్షీ! యజ్ఞము, జ్ఞానము యోగము సాంఖ్యము వలననే గదా బ్రహ్మ 
పదము జేరవచ్చునని శుకుడు అడుగగా వ్యాసుడిట్టు నుడివెను. శుకుని తండ్రియే 
వ్యాసుడు. 

అవును. నీవు చెప్పినది మేలే. తపము వలనను ఇంద్రియ నిగ్రహము వలనను 
ననురాగ లోభముల నణచిన యపుడును బ్రహ్మమును పొందగలుగును. దీనియందు 
మరియొక విశేషమున్నది. చూచుట వినుట తినుట చేయు ఇంద్రియములు పర 
బ్రహ్మ ప్రాప్తికి అడ్డు దగులును. మనసుచే వానిని కట్టడి బెట్టినపుడే సిద్ది లభించును. 
విఫ్రుడని నీచకులజుడనియు, గోవు ఏనుగు కుక్క వీనియందున భేద భావము లేక 
సమానముగా చూచువానికే ఈశ్వర దర్శనములభించును. అన్ని భూతముల యందు 
ఆ (ప్రభువు వసించుచుండునను సత్యమెజటుగవలయును. ఆత్మకు క్షరము అక్షర 
మను రెండు మూర్తులున్నవి. అన్ని భూతములకు పూర్వము గలది మృతము, 
దినమున నుండునది అమృతమని తెలియువాడే బుధుడు. నవద్వార పురమను 
మనదేహమున వెలుగు చుండు హంసుడు అక్షరుడు అనబడును. వానిని సరమ 
యోగులే స(త్ర్రియా భ్యాసమువలన వైరాగ్యము వలనను కాంచుదురు. 

యోగులకు కామము క్రోధము భయము నిద్ర లోభము పనికిరావు. వానిని 
విడువ వలయును. వీనిని నిర్ణించుటకు దృఢమైన సంకల్ప వివేకములు కావలెను. 
మనస్సును ముందు కట్టడి చేసినవో ఆ అయిదు దుర్గుణములు అణగును. మనస్సు 
సుస్టిరమయి. ఏకాగ్రత కల్లుటుకు జనసమ్మద్దములేని ఏకాంత వన గుహావాసము 
మంచిది. ఇట్టి ప్రవర్తనమందు మంచిచెడ్డలు సుఖదుఃఖములు తాయి బంగారమును. 
సమముగా చూడగల్లుటయె పరబ్రహ్మ ప్రాప్తి సాధనము. 








107 


మహాభారత ధర్మశాస్త్రము 
ననన న 

కర్మాచరణము, కర్మపరిత్యాగము 

వ్యాసుడు నుడివిన పైయోగ సాధనములన్నియు విని శుకుడిట్టు ప్రశ్నించెను, 

మునీంద్రా వేదములు కర్మాచరణము, కర్మ పరిత్యాగము రెండిటిని 
బోధించెను. ఇవి పరస్పర విరుద్రములు గదా. దేనివలన ఎట్టి ఫలితము వచ్చునో వి 
దలతు ననియె. వ్యాసుడంతట పుత్రుని జూచి 

కర్మము (ప్రవృత్తి బంధనము. దీనియందాదరణ కలవారు జననమరణములు 
పొందుచునే ఉందురు. నిష్కర్మ మోక్ష (ప్రదము పరమానంద (ప్రదము. చిత్తశుద్ది 
కలిగి చేసినను కర్మ అవిద్యయే. కర్మత్యాగము విద్య, ధర్మము మోక్షకారణము. కర్మ 
ఫలము స్వల్పము, కర్మత్యాగ విద్య అఖండ సుఖంబు. అజ్ఞానమును నశింపజేయు 
బోధానందము. 
నైెష్టర్మ విద్య - ఆశ్రమ ధర్మములు 

కర్మబంధనము లేని విద్య బ్రహ్మ పద సాధకమని అం డ్రి నుడువగా శుకుడు 
అట్టు విద్యనెట్టు పాందవచ్చును? అను ప్రశ్నకు వ్యాసుడిట్టు చెప్పెను. 

(బ్రహ్మ చర్యముతో తపము, కాననమున వాన ప్రస్టముననున్న వారితో మైత్రి 
పృర్థశాలల నివాసము. భిక్షాభోజనము, శుభాశుభములు సమముగా చూచుట ఇది 
అధ్యాత్మ విద్య. కర్మమును మానరాదని వేద విదులందురు. మణీ ఆ విషయమో! 
అను (ప్రశ్నకు వ్యాసుడు, కుమారా కర్మమును విడువకుండుట విడచుట కూడ 
కలదు. అది యెట్లన బ్రహ్మచారి గృహస్థ వాన (ప్రస్టులు వారి వారి కర్మ నిష్టనను 
సరింప వలసినదే. బ్రహ్మచారి, గురుపరిచర్య సేయుచు శయనించు వేళ పాదముల 
న త్తవలయు. గురువునకు వీలైన సమయమెఆిగి వేదాభ్యాసముసేయవలయు. తన 
శక్తితో గురు దక్షిణ నొసగి వివాహమై గృహస్ట్రా (శ్రమమున (యజ్ఞ యాగాదులు) 
అతిథి బంధు ప్రీతిగ ప్రవర్తింప వలయును. వాన ప్రప్టమందు అగ్ని (వ్రతముల విడు 
వక ఫలమూలము లాహరముగ భికుపూజ సలుపుట ధర్మములు. ఆయువునందీ 
యా శ్రమము లొకొక్కపాలు. నాల్గవ పాలు శాంత చిత్తముతో సన్యాసము స్వీకరిం 
పవలయు. , 

శిరో ముండనము, నివాసము లేకుండుట, ఆత్మను ధ్యానాన్ని యందు పరి 
శుద్దమెనర్భుట, మై(త్రీ విరోధములు లేక, కామ (కోధశోకములు విడచి కపాలమున 
భిక్షనందుచు, ఎందయినను శయనించుచు వర్తించు వాడు నిజమైన (బ్రహ్మవిద్యగల 
(బాహ్మణుడని దేవతలు వినుతింతురు. తక్కు వారికి అతని వలన భయము గాని 





శాంతి పర్వము - ఆశ్వా-5 
వారి వలన నతనికి భయము ఉండరాదు. సత్యాహింసలు భూతదయ సన్యాసి ధర్మ 
ములు ఆతడే జగములకు శరణ్యము. అతని మనసు అమృతముతో నిండినట్టుండును 
సర్వాతీతు డతడే. 


అంతర్వాగ విధానము - శుకునకు వ్యాసుని బోధ 

హృదయమునందున్న మహా తేజమునందే తన (ప్రాణములను హోమము 
సేయవలయు. అట్టి యాజియే పాప రహితుడై వర్ధిబ్లను. అవియే ఆత్మ తీర్ధ సేతు 
వులు. మరియొక చోటున కేగనక్కరలేదు. అతడు శాశ్వత యోగ సమేతుడు. ఆరు 
బుతువులు పండ్రెండు మాసములు కలిగి నడచు కాలమునకాతడు అతీతుడు. 
ఇంద్రియ ని(గ్రహమను శిక్షతో నతడు వర్తించుచు అనంత పద సిద్దినందును. 

కుమారా నీకు వేదాంత శా, స్త్ర, సారమును తెల్పితిని. నీవీ విద్య నాదరించి 
అనుసరింపగల తపస్వికి తెలుపుము. మరియును వినుము. తాబేలు తన అవయవ 
ములను తెజుచి ముడుచుకొనునటుల, ఈశ్వరుడు సర్వభూతముల సృష్టించి తనలో 
లయమొనర్చు చుండును. మరల మరల సృష్టి స్టితిలయములు జరుగుచునే యుండును. 

పంచ భూతముల వలన గలుగు శబ్బాది విషయములందు మోహము నణ 
గించు కొనుటకు శమము సాధనము. త్వకృక్లు శ్రోత్ర జిహ్వ ఆఘాణమ్ములైదు 
ఇంద్రియములు. ఆరవది మనసు సప్తమము, బుద్ది, అష్టమత క్షేత్రజ్ఞుడైన ఆత్మ 
యందు దృఢమైన నిశ్చయత నియమము కావలెను. సత్వరజస్తమో గుణములు 
కల్గించు ఇంద్రియముల వెంటపోక తనను తాను తెలిసికొనుగలుగు వానిని సుఖ 

ఃఖములు, హర్షమద దైన్యము లేమియు చేయజాలవు. 
ఇం(ద్రియ నిగ్రహ ముత్తమధర్మము 

కుమారా! ఇం(దియ నిగ్రహముత్తమ ధర్మము. తండ్రి కుమారులను కట్టడి 
చేయునట్టు అటునిటు విషయ సౌఖ్యములకై పరువెత్తు ఇం(ద్రియములను మనసును 
నిలువరించగలిగినచో పరమ పద సిద్ది లభించును. తన శాఖలనున్న పూవులను, 
పూదేనెను, ఫలించు పండ్లను వృక్షము అనుభవించదు అట్టె సహజమగు పరతత్వము 
తను సుఖముల కిష్టపడదు. అట్ట నిష్ట వలననే, పాము నుండి కుబుసమువిడిపోవున 
టుల ప్రాణులనుండి పాపములు పటాపంచలగును. ఈ విధమగు ఇంద్రియ నిగ్ర 
హ ఫలమున కుమారా! నీవు విగత కల్మషుడవై మోహ సంకల్పితమైన సంసార వాహ 
నిని తరించి సంతృప్పుడవగుము. నీ ప్రతిపత్తికి సంతసించి విశిష్ట ధర్మమగు శాంతము 
నీకు (ప్రసాదించితినని నుడివి వ్యాసుడు మణీయును కొన్ని అధ్యాత్మ విషయము 
లిట్టు పదేశించెను. 








109 


మహాభారత ధర్మశాస్త్రము 

(బ్రాహ్మణత్వము చిత్త శాంతి వలననే లభించును. కేవలము వేద పఠనము 
వలన కాదు. సమత్వ భావమున స్టిరమైన నడవడి కలవాడు (బ్రాహ్మణుడు. శాంత 
గుణ సుఖము వలన దుఃఖము లన్నియు సమయును. వేదముల తత్వము నాది 
నేను అను తలపును పొందకుండుటే. అట్టివానికి జరామృత్యు భయము లుండవు. 
అట్టి శాంత జీవనుడే దేహమునందున్న సూవత్మ రూపమగు భగవదంశను కనగలు 
గును. నీటియందు సూర్య బింబము ్రతిబింబించినటుల బుద్ది యందు ఆత్మ 
యను పరమార్థము నతడు చూడగలుగును. అదియే వివేక అవివేకములు లేని పర 
మ యోగము. అట్టి జ్ఞానము వలననే పురాకృత కర్మఫలములను బుధుడు దాటగ 
లుగును. 

దేహమొక నగరము. బుద్ది దానికి ప్రభువు. ధర్మ చింతన మంత్రిగా మన 
స్సు నడచును. శబ్దాది అయిదు గుణములు పురోహితులు, ఇం(ద్రియములు పుర 
జనులు రజస్తమములు దుష్టులు - ఆ దుష్ట వర్తనము లందు పడకుండ వర్తింప 
జేయు బుద్ది మనసులవలననే అవ్యయమగు ఆనందము కలుగును. . 

అని వ్యాసుడు తనకుమారుడగు శుకునకు చేసిన ఉపదేశమును భీష్ముడు 
నుడువగా విని ధర్మరాజు మణేయొక సందేహము నడిగెను. 


మృత్యు దేవత విధము 

తాతా! యిప్పుడు నీవు నుడివిన దంతయు (శ్రద్దగా విన్నాను. కాని, నాకొక 
సందియము కలదు. మేమొనర్చిన ఈ యుద్రమందు, కార్యబలము, వీర్య బలము 
మనోబలము కలవారెందరో నరపాలులు మరణించిరి. ఈ మృత్యువు స్వభావమెట్టిది 
అనగా భీష్ముడు- 

కుమారా, ఇదియు వినదగిన విషయమే. వినుము పూర్వ మొకప్పుడు 
అకంపనుడను రాజు తన తనయుని మృత్‌కై దుఃఖపడుచుండగా నారద మహర్షి చె 
ప్పిన కథ యొకటి కలదు. దానిని నుడివెద నీ సందేహము పోవును. 

చతుర్ముఖుడగు బ్రహ్మ ఈ ప్రాణికోటిని సృష్టి గావించెను. అది అంతకంతకు 
సమ్మద్షమై ల్‌ కమెల్ల నిండుట గని ఈ ప్రాణి సంఖ్యను తగ్గించుచెట్టా యని విచా 
రెంచుచుండ ఆ విచారాగ్ని నుండి మహాదహనుడను వాడు పుట్టి లోకమును 
దహించుట మొదలిడెను, అదియును (బ్రహ్మకు బాధా కరమయ్యెను. సదాశివుడం 
తట ఆ దహనాగ్నిని నశింపజేయగా రక్తాక్షియను స్త్రీ ఆ అగ్నినుండి జనించెను. 

(బ్రహ్మ ఆమెను జూచి రక్తాత్తీ! నీవే మృత్యుదేవతను. బలవంతులు బలహీనులు 
అను విచక్షణ లేకుండ (ప్రజల సంహరింపుము. ఇది నీకర్తవ్యము అని ఆదేశించెను. 





శాంతి పర్వము - ఆశ్వా-5 





బ్రహ్మ వాక్యములకామె నిర్జాంతపడి స్వామీ! ఇదేమి-నేనా ప్రజలను చంపవలయునా. 
నావలెనే వారందరు తమచే సృజింప బడిన వారే. నాతోడి వారిని నేనెట్టు చంపుదు 
ను అని ఆమెవలవల ఏడ్బెను. బ్రహ్మ ఆమెకన్నీటిని దోసిటపట్టి భద్రపరచి కుమారీ! 
ఇది నీకర్తవ్యము. (ప్రాణి సంతానమెల్ల నేను సృజించిన మాటసరే. ఈ సంతతి అసం 
ఖ్యాకముగ పెరిగి పోయినది. అదికారణముగ (ప్రపంచమున ఎన్నో సమస్యలు ఉద్భ 
విల్లుచున్నవి. కాలుష్యము వ్యాధులు ఎక్కువగుచున్నవి. నీవు నిమిత్తమా త్రమే. ఇదిగో 
నీకనులనుండి రాలిన జలమే చిహ్నముగా (ప్రజలు నానావ్యాధి (గ్రస్తులు అగుచున్నారు. 
అవియే వారిని చంపును. పురుషుని మృతి కలుగజేయునపుడు పురుషునిగను, స్త్రీ 
విషయమున (స్త్రీగను, నపుంసకుని విషయమున నపుంసకునిగను కామరూపిణి 
వైనాయాజ్ఞ పాలింపుమని బ్రహ్మ ఉపదేశించెను. రక్షాక్షి నిష్టత' మహాతపస్వినియై 
మృత్యు దేవత రూపమందినది. 

ఈ కథను విని ధర్మరాజు భీష్ముని జూచి పితామహా! ఇప్పుడు మృత్యువెట్టు 
సంభవించునో (గ్రహించి తిని, కాని, సజ్జనులు ధర్మమునకును భయపడుదురు. ధర్మ 
స్వభావమెట్టిది అని మరల అడుగగా భీష్ముడిట్టు నుడివెను. 

ధర్మము నాలుగు విధములు, వేదములయందు భక్తి దృఢమగు విశ్వాసము, 
సదాచారము, పరిశు[భమగు ఆకారములు. అవి నీతి వలన, అనృతముల వలన 
ధనము గూర్చుట ఎల్ల పాపములకు మూలము. సత్యభాషణము పరుల సొమ్మున 
కానపడకుండుట ఉత్తమ ధర్మములు. విధి విహితమైన ధర్మాచరణమెల్లరకును ఇహ 
పర సుఖసాధనము. 

ఇతరులు చేసిన వేవి యయినను తనకు అప్రియములైనచో తాను వానిని 
ఇతరులకు చేయకుండుటయే అత్యుత్తమ ధర్మము. 

సదాచారములు 

ధర్మజా నీవడిగినది మణీయొక విషయమున్నది. అది సదాచారములను 
గూర్చి వినుము. 

వివిధములయిన ఆచారములను గురించి వేదములు నుడువును. మనకెల్ల 
రకు మార్గదర్శకులైన మహాత్ములొనరించిన ఆచారములనే మనము అనుసరింపవ 
లయును. జాజలి యను మునితో మున్నాకవ్యాపారి ప్రసంగించిన విధము వినుము. 

మున్ను జాజలియను ఒక ముని మహా తపోనిష్ట కలవాడుండెను. అతడు 
కదలక మెదలక తపస్సు నందుండుటచే అతని శిరో జములయందు పిచ్చుకలు గూడు 
కట్టి పిల్లలను బెట్టైను. అవియును పెరిగి పెద్దవై తమ తిండి కొరకు బయటికేగి 





lil 





మహాభారత ధర్మశాస్త్రము 


న నక ననన ననన 
వచ్చుచు ఆ గూటియందే వసించుచుండెను. దేవతలు గూడ ఆ ముని తపోన్సిష్టక్స 
మెచ్చుకొనిరి. వారణాసి పురమున ధర్మపరుడైన వ్యాపారి తులాధారుడను వాడుండ్నె 
తన తపో నిష్టను గూర్చి అతడేమియు ఇంతవరకు మాటాడలేదను మత్సరముశ్రో 
ముని యాతనివద్దకేగెను. మునిని చూచినంతనే గౌరవించి తులాధారుడ్డు 
“మునీంద్రా! పిచ్చుకలు నీ తలజడలపై గూడు కట్టుకొని వసించు చున్నను నిశ్ట 
మైన తపోదీక్షయెట్లులవడినది. నీవు గౌరపార్దుడవని నుడువోనే మునియు ఓ వ్యాపారి 
కీ ధర్మ చింత ఎట్టు వచ్చినది. వ్యాపారము లోభ స్వార్థమయము గదా అని ప్రళ్ని 
చెను. ఆ(ప్రశ్నకు తులాధారుడు తన (ప్రవర్తన నిట్లు చెప్పెను. 

మునీంద్రా కొనుట అమ్ముట వ్యాపార లక్షణములు. బంగారము ఇనుము 

నాకు సమమే. ఆత్మ స్తుతి, హింస నాకులేవు. ఒకరికి మేలు చేసినను ఇంత చేసితిని 
గదా అని కీర్తికి గాని భోగమునకు గాని ఆసపడును. ఇట్లు చెప్పిన వ్యాపారి మాటలకు 
జాజలి ఆశ్చర్య పడి 
ఓ వ్యాపారీ నీవు చెప్పిన మాటలు సరియమైనవే, జని తపముల మాట యజ్ఞ 
ముల మాట యెత్తనేలేదు. వానిని కూడ వేదములు చెప్పినవి గదా. 
తులాధారుడు : జాను మునీం([ద్రా;, అహంకారము ఫలవాంఛ యున్న తపో 
యజ్ఞములు దేవతలిష్టపడరు. అవి కీడే కాని మేలు కావు. దేవతా 
తృప్తి వలననే అవ్యయానందము సమకూడును. 

జాజలి : అట్టే అయినవో నీవు కర్మను వీడక, వ్యాపారవృత్తిలోనే ఉన్నావు. 
ఇది ఎందుచేత? 

తులాధారుడు : ధర్మతత్సరుడై అనన్య చింతతో నున్నపుడు కర్మచేయనియట్టె 
కర్మము మంచి ఫలితములకు కారణమే. మరియొకటి చెప్పెద 
వినుము. నీ శిరోజములందు గూడుకట్టుుక'ని పెరిగిన యీ 
పిచ్చుకలను కొంచెము లాలింపుము. 

ఆ మునివరుడట్హే ఆ పిచ్చుకలను పిలువగానే అవి పైకెగిరి యిట్లు 
మాట్లాడినవి. మునివరా ధర్మదేవత పంపగా వచ్చి నీవద్దనున్నాము. మత్సరముగల 
మనసున ద్వేషము విచారము, వీనివలన హింసయు పుట్టును. ఒకరితో స్పర్థ పని 
కిరాదు. అది ధర్మనాశన హేతువు. శ్రద్ద గలిగి మత్సరము విడనాడి చేసిన (క్రతువును 
దేవతలు మెచ్చెదరు. (శ్రద్రయే జీవాత్మకు సుప్రసన్నత ఘటించి మనో వాక్కాయ 
కర్మలను యథావిధిగ ఉండునట్టు జేయును, అనిన ఆ పిచ్చుకల మాటలకు ముని 
పరమాశ్చర్యమునందెను. 





112 





శాంతి పర్వము- ఆశ్యా-5 
తులాధారుడు నుడివిన (బ్రహ్మగీతలు 

యాగమునందును (శ్రద్దాయోగము వలయును (శ్రద్దగల వానికే గౌరవము 
మేలు కలుగునని మున్ను బ్రహ్మ దేవతలకుపదేశించెను. ధనము వడ్డీకిచ్చి తిను 
వాడు లోభి, [శ్రద్ద లేనివానికి దానగుణము అలవడదు. (శ్రద్దతో వర్తించుటమేలు. 
దాని వలన పాపములు తొలగును. మత్సరము మొదలయిన దుర్గుణములు నశిం 
చును. అట్టుపదేశించిన తులాధారుని మాటలు విని జాజలి ఇతనివలన గదా [శ్రద్దా 
తత్త్వమును తెలిసికొనగలి గితినను ముదమున తులాధారుని అభినందించెను. ఆ 
వ్యాపారియు నిష్మ్కామము, వైరాగ్యము గల శ్రద్రయే యెల్లరకు సద్గతిని సమకూర్చు 
నని మణీయొక సారి నుడివి ఆ మునిని వీడ్కోలిపెను. అట్టి (శ్రద్ద వలననే ఆ వ్యాపారి 
ఇహపర సౌఖ్యములంది ధన్యుడయ్యెను. 

కార్యనిర్వహణము - సమీక్ష మాతృభక్తి 

ఏవైన కార్యముల నొనరించుట యందు చింతనము చిరమై యుండవలెనా 
అచిరము తాత్కాలికముగా నుండవలెనా అను ధర్మజుని ప్రశ్నకు భీష్ముడిట్టు 
నుడివెను. 

తొందరపడక సవిమర్శనగ చేసిన కార్యములందే స్థిరమగు ఫలితము కలదు. 
ఓర్పు లేనివారు మంచిని చూడక ఆలస్యమగుచున్నదను నెపమున దోషాలోచన సేయు 
దురు. ఈ విషయమును సమర్దించుచు చిరకారి యను ముని కుమారుని కథని 
ట్లు చెప్పెను. 

"మేధాతిథియను ముని తన పుత్రుడు చిరకారిని బిలిచి నీ తల్లి నా మాట 
మీరినది ఆమెను చంపుము అని ఆజ్ఞ యిచ్చి వెడలెను. చిరకారికేమియు పాలు పోలేదు. 
తల్లిని చంపినదో సకలారిష్టములు మెడకు చుట్టుకొని దుర్గతి పాలొనరించును. తండ్రి 
దైవము గురుడు, ధర్మము విద్యయు జనకుని వలన గలుగును. జనకునాజ్ఞ సేయనిచో 
నరకమే గతి. అతడు నిర్దేశించిన పనినొనరించుటే శుభ ప్రదము. ఇక మాతృ 
మూర్తియా, నానాకష్టములు పడి జన్మనిచ్చిన (పమ మూర్తి ఆమె. అప్పుడప్పుడు 
వచ్చి చూచువాడు తప్ప తల్లికి వలె బిడ్డను కాచుకొని తండ్రి ఉండడు. తల్లియేగౌర 
వమున అధికమని శాస్త్రములు నుడువును. పుత్రుడు బాలుడైనను వృద్దుడైనను 
తల్లికి వానియందు (పీమ సమానమే. ఎవర్జైనను తల్లి యెదుటనున్నపుడే శాంతియు 
సంపదయు, మాతృ వియోగమున సర్వము శూన్యమే. అట్టి ప్రాపు నిచ్చు తల్లిని 
వధించుటకు ఎంత 'క్రూరుడైనను చేతులాడవు. ఇట్లాలోచించుచు తొందరపడక 
దిరకారి ఉండెను. 








113 


మహాభారత ధర్మశాస్త్రము 


ఇట్టుండ కొన్ని దినములకు తం డ్రి మేధాతిథి తాను క్రూరుడై తొందరపాట్స 
వలన ఇచ్చిన ఆజ్ఞననుసరించి చిరకారి తల్లిని చంపివేసె నమోయను దుఃఖమున 
యింటికి వచ్చి తనయుడు తల్లిని చంప్రకుండుట చూచి సంతసించి యిట్లనెను. 
కుమారా! చిరకారీ నీవు తొందరపడక మీ అమ్మను రక్షీంచితివి, నేనేదియో 
కోపమున అనిన మాటలను విమర్శన పూర్వకముగ యోచించి ఊరకుంటివి. ్టీ 
నామము సార్టకమైనది. నిన్ను జనులెల్లరును సంస్తుతింతురు. స తాలిమివల్లన్ల  నాక్షును 
నింద రాకుండ చేసితివి. అని ఆనంద్రాశ్రవులతో ౪ తనయుని, దీవించి. కౌగిలించు 
కొని భార్యను (ప్రేమతో ? జూచుచు సుఖముగ కాలముగడపెను. ఈ కథాసార్లమేమ్షన్లూ 
_కార్య విచారము ధైర్యముగ మంచిచెడ్డలు: చూచి చేయవలెను... సర్వః శుభముల 
కదియే సూత్రము. తొందరపడి అనాలో చితముగ సే సేయుకార్యము, వలన ప్షాత్తామే 
కలుగును. కావున ధర్మజా నీవు బాగుగా ఆలోచించి మేలు కీడుల్లు విమర్శించియే 
ఏ కార్యమైనను చేయుట సముచ్చితమో అని భీష్ముడుష పదేశించెను. | 
నేరస్థులను, శిక్షించు విధానము న. 
మరల ధర్మజుడీ ప్రశ్ననడుగగా భీష్ముడిట్టు నుడివెను. పూర్వము త 
త్సేనుడను రాజునకు నతని సు ్రుడ్నోఫత్యనంతునకు ఈ విషయమై జరిగిన సంభా 
షణమును వినుము. i 
మరణ శిక్షయు వలసినవోట్‌ సముచితము. దొంగలు, దుష్టులు స్వల్హాభమున 
కాసపడి ఎంతటి తీవ్ర నేరమైనను చేయుదురు. అట్టివారికి తగిన శిక్ష, లేకపోయి 
నచో [ప్రజలకు బాధలు తప్పవు. తప్పుగలిగినవోట శిక్షించుట విధి. ఆత్మీయుడ 
ని మిత్రుడని మన్నన సేయ గూడదు, అయినను చేసిన నేరమును బట్టి దండన 


విధానము, నిందించుట్క తాడించుట, వికలాంగుని చేయు విధములుజల్‌ నన 
యములు. స 


అ 


రాజైన వాడు ముందు తాను పంక అమాత్యులను పరిచర్వవర్గమను 


సన్మార్గమున నడిపించి విద్యా బోధకుల్లయిన నభ్రన కట్ట! హింసయు త 
చూడవ్షలమున్ను మ త్తే saa 


జ్‌ Bey Py శ ఇడ బర 
హా et het NK ee 


ఇ ౫ బల గృహొద్టధర్యము = సన్యాసము 


నీనిలోనేది అవళ్యక్తువ్యమ ఆ అని త్‌ న. ప్రజకు భిస్ముదాకకర ము 
చెప్పెను. తు pa వై 


రెండును ఆదరించి అనుసరిరపదగిన ధర్మములే. కపిలుడను మహాముని 








— 114 


- శాంతి పర్వము = ఆశ్వా-5 
ఒకప్పుడు నహుష చ'క్రవర్తిచే పూజింపబడు గోవును జూచి నీవు వేద స్వరూప 
వగుదువా అని ప్రశ్నింప ఆ మాటలో వేదములయందు ఆదరములేనట్టు 
గ్రహించిస్యూమరశ్మియను. ముని. స రూపమున స ప్రవేశించి 
యిట్లనియెను. MO Or. 

వేదములాచరించుట యందు డాంభికము కలదని యత్తుల్లందురు. అదికాదు, 
అవి సర్వాదరణీయములు. . నరులకు బ్రహ్మచర్య గృహస్థ వాన ప్రస సన్యాసములని 
నాలుగు ఆ[శ్రమములున్నని. వేదవిహితోచార్రముల వలన వ్రానినినపవలయును. యజ్ఞా 
దులు హింసాత్మకములనుకొనుట తగ్గదు, పశువులను ధాన్య సఇపదను (బ్రహ్మ ఒకే 
విధముగా, సృష్టించెను. . అతడును. “యజ్ఞములొనర్చును. 'ఎైవర్తికైనను విద్య సుఖము 
విన్బునరిల్ల యాగాచర్లణమే, దానిని 1 హింసగా తల్లపఠాదు. . - ... 


కపిలుడు ": ఒ.- వచారమలే వసతు దేవతలను త్త నాందింతురు అది సరియే 
శాం ౫ ము కడుపు, చేయావాక్కు కామము ఈ సాయును మనుజునెప్పుడును 
“పెడ త్రోవను:పట్టేంచును: "బుట్టుడైనవాడు ఈ ఇంద్రియ 

: విజ్బ్ఞాంభణము-నణచికాని-తనలోనున్న పురాణ పురుషుడైన 
'ఆత్మనురకించుకానును: ఆట్టిసద్గుణ సంపన్నుడు పరుల నుండి 

గ్రహింపడు;' (స్రీ మహోపొమున- పడడు. ' సత్యమును పలుకును 

"మృదువుగా .భోషిరచును. మేతముగో శరీర రక్షణకు మాత్రము 

పభ్రుబించును; "అట్టివానికి జపములు 'తపములు పూజలును ఏల? 


స్యోమరళ్నీ = " (గొగర్భమునుందే వెడలి వి, తసేపేరు చెప్పి) మునీంద్రా ధర్మ 
న _సర్రయము 1 నెతుగ కొనదలచి ల్లు మాట్లాడితిని. వేదములే 
““హమాతముగా చతుర్చర్లా శ్రమాచరణములు as కూడ 
కలవు. ఏది అత్యంత షా! నన జృశ్రాషకునిగా స్వీకరించి 

- విశర్‌కరిర పుడు: చను అల పప a 


కపీలుడు 3. జైనము నాశ్రయించిన న వాసీకి కీడును య రాదు. ప కోరికలు 
"= పెంచుకొని కర్మ బంధములలో బిక్కుక్సొనుమ్స జ్ఞానికి అహం 
ల్ల “కారము కోప పమ్తు.ఆశ్లదూరములు.. ఎకువ త్రకువలని మంచి 
| వర్తి భేద భావము లేక సమ తాద్యష్టీతోఆత్మవస్తువు అన్నిటును 
he ఇడకటే అను సిద్ధి) నంది. అఖిల కర్మలకు ఇతీత్తుడగును.. గ 


న. 


మ 
1 న 
నా జా 








నక 2115 — 


మహాభారత ధర్మశాస్త్ట్మ,ము 


స్యూమరశ్ళ్మి : వెద శాస్త్ర, విధులనుల్లంఘించుట అవివేకము, మోక్షప్రదము 
కాదు. ఆత్మ సిద్ది గలవాడు వేదముల విడచి వర్తించుట కీడు అగి 
పల్కుదురు. ఈ సంశయమును తీర్చుము మునీంద్రా! 
. వేదములు ముఖ్య ప్రమాణములు 
కపిలుడు : (బ్రహ్మపదాళ్టము శబ్దము పరము అని రెండు విధములు, శ 
బ్రహ్మము నెటిగిన పరమ బ్రహ్మపదము లభించును. అసూయ 
కామము లేక శమదమములు గల జ్ఞాని వేద విహితా చారములను 
ధర్మముగా నభ్యసించును. కోరిక, అహంకారములను వదలి భూశ 
దయతో వర్తించు గృహస్థులు శాశ్వత పదము నందగలరు. ధర్మ 
మునకు (బ్రహ్మచర్య, గృహస్థ వాన (ప్రస్ట, సన్యాసములు నాలుగు 
పాదములు. ఎవరెట్టు విధివిహితముగ వర్తించినను అది ధర్మమే, 
అనన్యచింతనుడై సంతృప్తి చిత్తుడైన వానికి హము, అరణ్యము 
ఒక్కటే. నాల్గవ ఆశ్రమ వాసులకు ఆశ అనునదియే ఉండదు. 
ధర్మమునకు జ్ఞానము మూలము. జ్ఞానము వలననే పరమ సంతో 
షానందములు కలుగునని వేదములు చెప్పును. అన్ని ఆశ్రమములు 
ఆచరింపదగినవే. వేద తత్సరులు శాంతులు అయిన వారికి లభిం 
చునదే సద్గతి. మోక్ష అభిలాషగలవారికి త్యాగము శమము 
సంతోషము ఒకదానికన్న మరియొకటి ఉత్తమ మార్గములు, 
వేద విదితము, సత్యము, సర్వాత్మకము, శుభము, అవ్యక్తము, 
(బ్రహ్మము శివము శాంతి నంది భూనభంబుల అనామయమగు 
లీనమగు బుద్ది మంతులు పూజ్యులు అని కపిలుడు స్యూమరళశ్మి 
కుపదేశించెను. 
ధర్మార్ధ కామములు - కుండధారుని కథ 
భీష్ముడు చెప్పిన కథలన్నియు విని సంప్రీతుడైన ధర్మజుడు మరల తాతా 
భీష్మాచార్యా! ధర్మార్దకామములు మూడును వేదములచే చెప్పబడినమోక్ష 
మార్గములు. ఇందెయ్యది లాభదాయకమని అడుగగా భీష్ముడు కుండధారుని కథ 
_ నిట్టు చెప్పెను. కుండ ధారుడను (బాహ్మణుడొకడు ధనము కొరకు ఒక యజ్ఞము 
సేయగా, దేవాను చరుడొకడు వచ్చి నీకేమి కావలయును అని అడిగెను. ధన సంపద 
కావలయును అని బ్రాహ్మణుడు నుడువా ఆ దేవానుచరుడు కుబేరుని సేవకుడగు 





116 





శాంతిప యు- ఆశాాా5 
మాణి భద్రుని రప్పించి, ఈ విప్రుడు ధనమునై యజ్ఞము చేసెను గాని మనుజుని 
జన్మమే అశాశ్వతము ఇకనీతనికి అస్థిరమైన ధనమెందులకు ధర్మమార్గమేదియో 
అది చెప్పుము, సర్వ సంపదలనదియే యిచ్చును, అని నుడివెను. మాణి భద్రుడు 
దేవతలను (ప్రార్థించి కుండధారునకు భగవచ్చింతనము కలుగజేసి వెడలెను. కుండ 
ధారుడు నియమ నిష్టలతో తపమాచరించి సిద్దుడై తానేయిక ఎవరికేది కావలసిన 
ఆ సంపద నిచ్చెదనని తలచి మరల దేవానుచరుని పిలిచెను. అతడు వి(ప్రవర్యా నీవ 
నుకొనిన వన్నియు ధర్మముతో సరిగావు. పురుషార్థమయిన ధర్మమువలెనే మహో 
న్నత మగు సత్త్వ శాంతి యోగము లభించును. అట్టు నిష్టాపరుడవగుమని తెలిపిన 
పిదప కుండ ధారుడును ధర్మమార్గ తత్సరుడై సురముని పూజితుడయ్యెను. 
ల్లర్ణమగు హింస అహింసయే 

భీష్ముడు మరియొక ధర్మ సూక్షృతను గూడ ధర్మజునకిట్టు నుడివెను. భిక్షా 
వృత్తిచే బ్రతుకు గడుపునొక విప్రుడు యజ్ఞము చేయుచు పశువధ హింసగా భావించి 
ఫలమూలములే హవిస్సుగా నుపయోగించెను. అది విధి విహితము కాదని 
యెజీగియు అతని భార్య శాప భయమున ఊరకుండెను. ఇంద్రాగ్ని దేవతలు ఆ 
హవిస్సును (గ్రహింపరైరి. ఇంతలో ఒకలేడి ఆ వి(పునకెదురు నిలిచి ఆర్యా నీ యజ్ఞా 
చరణము సక్రమముగా లేదు. నన్ను జంపి యాగహోమ మొనర్చి తత్సలితంబను 
భవింపుము. అని చెప్పిన మాటలా విప్రుడు హింసాభయంబున వినడయ్యె. ఆ లేడి 
ఓ విప్రవర్యా నీకు దివ్య దృష్టి నిచ్చుచున్నాను. నా చెప్పిన విధంబాచరింపుము. అరుగో 
అచ్చట గంధర్వకాంతలు నిన్నభినందించుటకు గగనమున నిల్భినారనగా వి(పుడు 
దివ్య దృష్టిని వారిని విలోకించి ఆ లేడిని హింసింపబోవ అతని తపమునకు (ప్రమా " 
దములు సంభవించె. అంతట ఆ హరిణము తాను ధర్మదేవతనని చెప్పి అతని యాగ 
దీక్షను (ప్రశంసించి, (క్రతువిధిని ర్హమగు హింసాది విధానము అహింసా వృత్తికానేర 
దని చెప్పి వెడలెను. విప్రుని భార్యయునట్లే యనియెను. ధర్మదేవత వఛనానుసారము 
అతడా యాగమును పూర్తి గావించి సం ప్రితుడయ్యెను. 

అరిషడ్వర్ల నిరాసము - ముక్తి మార్గము 

మనుజుడెందుచేత పాపములొనర్భును. ధర్మాచరణమునకు ఏది మూలము. 
దేనివలన ముక్తి పాందగలడు అను ధర్మజుని ప్రశ్నకు భీష్ముడిట్టు నుడివెను. 

ఇహ సౌఖ్యములవలన లోభము మోహము కలుగును. మనసు ఈ సౌఖ్య 
ములకు లోబడినపుడు ధర్మలోపము కలుగును. అది పాపాచరణకు దారితీయును. 














ఆ కీడు ఆలోచించి విషయ పరత విడచిసదోష్టిని నడచుటు, ముక్తి సాధనమగు ధర్మ 
బుద్దికి ఆలవాలము. ముక్తిని అనపాయమగు ఉపాయమున పాందవలయు. అదెట్లన 
ఓర్ఫువలన కోపమును, కోరికలు మాని కామమును, సత్త్వ గుణమువలన నిద్ర 
పోతు తనమును, ధైర్యము వలన రాగద్వేషములును, పొరపాటు చేయకపోవుట వ్య 
నమోహము భ్రమను, దురలవాటు మానుట వలన రోగములను, సంతోషము 
లోభమును, కృపచే అధర్మమును తొలగించు కొనుట ముక్తికి ఉపాయము. సకాలము 
మితము అయిన భోజనము ముఖ్యము ఏ సాధనమైనను ముక్తికి మార్గమే. ఆ సాధ 
నమును ఉపాయమున ఆలోచనతో అభ్యసించవలెను. 
తృష్ణ( దురాశ) ను తొలగించు విధము 

తాతా! నీవు చెప్పిన మాటలు సర్వ (శ్రేయోదాయకములు. నాకొక సందేహ 
మున్నది. రాజ్యముపై త్నష్ల్ణచే కదా అన్నదమ్ములమైన మేము యుద్దమునకు తలపడి 
బంధుకోటుల మరణమునకు కారణమైతిమి. ఈ త్నష్ణను మనసునుండి తొలగించుట 
యెట్టు అని ధర్మజుడడుగగా భీష్ముడు, ఇటొక వృత్తాంతము చెప్పెను. 

మాండవ్యుడను ముని జనకమహారాజు కడకు వచ్చి త్నష్ణ పోవుట యెట్లు 
అని అడిగెను. జనకుడంతట మునీంద్రా! సంపదలన్నియు దుఃఖమును కలుగ 
జేసెడివే. దేనిమీదను నాకు ఆశ లేకపోవుటచే నాకు దుఃఖమేమియును లేదు. నీకు 
తెలియును గదా ఒకసారి నా రాజధాని అగ్ని ప్రమాదమున కాలి పోయినది. అప్పు 
డును నేను విచారపడలేదు. ఆశలేకపోవుట వలన కలుగు సుఖము మరి అన్యధా 6 
భింపదు. గోవునకు కొమ్ములు పెరుగునట్టు ఆశ తనంతట అది పెరుగును. నేను 
మా బంధువులు నా యిల్లు అని ఆశ పెట్టుకున్న కొలది దేహమున రోగము పెరు 
గునట్టు ఆశ పెరుగును మనసును కట్టడి పెట్టి ఆశను వీడుము. శాంతి సౌఖ్యములు 
లభించును. మాండవ్యుడామాటలకు సం ప్రీతుడై మనశ్శాంతి నలవరచు కొనియెను. 

కాలము 

ధర్మజుడిట్లడోగను. తాతా, వెనుక నీవు చెప్పినదే మరల విశదముగ వినగోరెదను 
అంతకంతకు కాలము భీకరమగుచున్నది. ఈ సందర్భమున మనుజుడెట్టు నడచు 
కొనవలెనని అనగా భీష్ముడు అవును ధర్మజా! పితాపుత్ర సంవాద కథను మున్ను 
చెప్పితిని. దానిని విశదీకరింతును వినుము. 

మేధావి యనువాడు తం డ్రినిట్టడోను. తండ్రీ ఆయువు తరిగి పోవుచున్నది. 
ఏమి చేయవలెననగా తండ్రి కుమారా! మనుజుడు ([బ్రహ్మచర్యమున వేద అధ్యయనము 





శాంతి పర్వము- ఆశ్వా-5 
సలిపి గృహస్థు అయి మంచి సంతానమును కని యజ్ఞములొనర్చి పిదప వాన (ప్రస్టము 
నడపీ, ఆ తరువాత సన్యాసి కావలెను. ఇది కర్తవ్యము, జనన మరణములు నునలను 
వెంటాడుచునే ఉండును. ఆలస్యము చేయక మన పనులు నెరవేర్పవలయును. ఇది 
మంచి ఇది చెడు అను ఆలస్యముతోనే మన ఆయువు చెల్లి మృత్యువు సంభనించును. 
మృత్యువు అమృతము మన దేహమునందే కలవు. వాంఛా మోహములు మృత్యువు. 
దాని యొక్క నిజరూపు గ్రహించి తప్పించుకొనుట అమృతము. పశుయజ్ఞమున 
హింసలేదు. అది (బహ్వాధ్వరమైన శాంతిపూజ. రాగద్వేషములు సుఖము నీయవు. 
యోగము తపము త్యాగమే సుఖ (ప్రదములు. కాల (ప్రభావమున ప్రజలు లోకము 
నశించువారే కావున శాంతి సమత నిష్టను బూని లోనున్న ఆత్మను దర్శించి ధన్యు 
డవు కమ్ము. మున్ను జనక భూపతియు అట్టే చరితార్దుడయ్యెను. 
శీలము మోక్షము - హరీతుని తత్తో(పదేశము 

ధర్మజుడా మాటలు విని సంతృప్పుడై మరల, మంచి వర్తనము కలనానికి 
బ్రహ్మపదమెట్టు లభించునని అడుగగా భీష్ముడు - 

ధర్మజా! మితాహారము, ఇంద్రియ నిగ్రహము, మోక్ష సాధనలగు ధర్మా 
చరణము పరమపద ప్రాప్తికి మార్గములు, ఈ విషయమున హరీతుడను ముని 
వర్యుడు విద్వజ్ఞనుల కుపదెశించిన తత్త్యార్టమును వినుము. 

కోర్కెలను వదలి నిష్టతో చరించుచు, మనో వాక్కాయ కర్మముల ఎవరికిని 
కీడు తలపెట్టుక మంచి చెడ్డలను సమముగా పాటించుచు మైత్రి కరుణ కలిగి ఏకత 
మ వసించుచు భిక్షాటనమున (బ్రతుకువాడు ఆత్మ దర్శనమును పొందును. ఈ 
యుపదేశ ధర్మమును విని విద్వజ్ఞనులు ప్రీతి జెంది వెడలిరి. 

రాజభావము - పరమ పదము - వృత్రగీతి 

భీష్ముని ఉపదేశములు వినుచున్నకొలదియు ధర్మజునకేవో సందియములు 
తోచుచున్నవి. అతడు భీష్ముని జూచి గంగానందనా, భావ శుద్ది వలనగదా మేలొన 
గూడును. నా విషయమాలో చింపుము. రాజభావము నా మనసున నిండి యున్నది. 
అట్టుండగా ఇంద్రియములను వశపరచుకొని త్రిగుణా తీతుడనై శాంత సుఖంబుల 
నందుట నాకు సాధ్యమా అనగా భీష్ముడు - ధర్మజా అన్నివిధములైన యోగములు 
కాలము తోడివే, వర్గ ధర్మపాలన నలన మనో వికాసము కాల క్రమమున గలుగును. 
అది కలిగినపుడే రాజన్యుడు సన్యాసమున ర ఈ సందర్భమున వృత్ర 
గీత యను కథ గలదు వినుము. 





మహాభారత ధర్మశాస్త్రము 


శుక్రుడు రాక్షసులకు గురువు. వృత్రుడను రాక్షస వీరుడు ఒకప్పుడు 
మున ఓడి క్రిందబడిన అవస్థలో గూడ దుఃఖపడక ధీరుడై యుండెను. శుక్రుడత్రనిి 
జూచి ఏమి దనుజేంద్రా! నీవిట్టి దురవస్టలో గూడ శాంతముగ నుంటిీవి. కార 
మేమి వినగోరెదననగా - వృదత్రుడు 
కలిమిలేములు కాలవశమున కలుగును. అవియే సుఖ దుఃఖములకు కారణము. 
ఈ కలిమి లేములు అశాశ్వతములు. ఆ సత్యమునెటిగిన వానికి ఎట్టి విచారమ్సన్సు 
ఉండదు. దేవత లైనను మానవులైనను కర్మవివళులై చిక్కులనుభవింతురు. వాని 
అస్థిరత్వమునెణే గిన వాడను గాన నేనోడి పోయితినను విచారము నాకు లేదనెను. 
శుక్రాచార్యులు అన్నియు తెలిసినవాడే అయినను వృ(త్రుని చిత్తశుద్ది ఎజి॥ 
న వాడయి మరల ఇట్లు ప్రశ్నించెను. దానవ నాధా, నీవు మానవంతుడవు. నీ రాజ 
నీతిని గోల్పోయి ఇట్లేల శాంతుడవై యుంటివని మాటిమాటికి శుక్రుడనుట విని 


వృత్రుడు గురువర్యా! సీవెజుగుదువు గదా సమరమున విజ. “మున్జై తపమొనర్చితిని. | 


మూడు లోకములను జయించితిని. ఏదో దుష్కృత్యము వలన ఆ ఐశ్వర్యము 


పోయినది. అందులకేల విచారము ఇకనాకు సుకృతము దుష్కృత్యము అను చింత ' 


లేదు. ఆద్యుడు అవ్యయుడైన విష్ణుదేవుని దర్శనము పొందవలెను. ఇంద్రునితో 
యుద్రమైనప్పుడా అచ్యుతుని జూచితిని. ఆ మహా దేవుని మహిమ నొకెటీగింపు 
మనగా. అట్టె అని శుక్రాచార్యులు విష్ణుమహిమ వర్షింపబోవు నంతలో సర్వముని 
పూజ్యుడు సనత్కుమారుడు అచ్చటికి వచ్చెను. సనత్కుమారుని శు 'క్రవృత్రులు 
పూజించి సముచితాసనమున కూర్చుండ జేసిరి. శుక్రాచార్యులు అర్థింషగా సనత్కు 
మారుడు వృత్రునకు విష్ణుమహిమ నిట్టు జొప్పెను. 
విష్ణ మహిమ 

విష్ణుని యందు సర్వజగత్తు సృష్టి యగును. వృద్ది బోందును, లయమగును, 
ఇం(ద్రియ జయము వలననే విష్ణుభక్తి మిక్కిలి ఫలవంతము. (శ్రేమోదాయకము. 
భూమి విష్ణుని పాదము. ఆకాశము శిరము, దిశలు చేతులు, సర్వదేవతా మూర్తి 
యతడు. భూతసృష్టి సంహారము లతనిలీలలు. జీవావస్టలు అతని ఛాయలు. 
కృష్ణము, (నలుపు), ధూద్రుము పాగరంగు, హరితము ( ఆకుపచ్చ), హారి[ద్రము 
(పసుపు), రక్తము (ఎఆుపు) శుక్లము (తెలుపు) ఇవి ఆటును వేర్వేరు దశావిశేష 
ములు. విష్ణుని లీలలందు తిరుగు చుండు జీవుడు అతని కర్మముల వశమున నుం 
డును. ఆ ఆణు ఛాయా విశేషములు ఉత్తమ మధ్యమ అధమములుగా మూడు 


rrr PP ననన 
120 





or 


శాంతి పర్వము - ఆశాా-5 
విధములు జీవుని వర్తన మాధారముగ ఆ దశలు కలుగును. జీవుడు దేవత్వము 
మున్నగు గతులలో ఎక్కుచు దిగుచు ఉండును. మేలొనరించిన మంచి ఛాయ, కీడొ 
నరించిన తక్కువ ఛాయ వచ్చును. పసిడి వలువ నేతకు దారమును శుద్ది చేయున . 
టుల, పూవులు వికసించి తీయని తావిపాందునటుల, సత్కర్మముల జేయు జీవుడు 
క్రమముగ చిత్త శుద్ది నంది సంతోషామృతమును పొందును. శుక్షత్వము ఎక్కువైన 
మ అది కలవానికి విష్ణు చింతనము సులభము. 
సనత్కుమారుడు నుడివిన ఈ వాక్యములను విని వృత్రాసురుడు మునీంద్రా 
నీ వాక్యంబుల వినికి జేసి పరిశుద్ద మానసుడనైతి నని యోగ బలమున ప్రాణంబులు 
విడిచి విష్ణు నింజేరెను. వృదత్రుని వివేకము విష్ణుని మహిమను విని ధర్మజుడద్భుతా 
శృర్యములు నంది- వృత్రునకు ఇంద్రునకు మధ్య జరిగిన యుద్ద క్రమమెజుగగోరగూ 
భీష్ముడిల్లు నుడివెను. 
వృత్రామరేంద్రుల యుద్ద ప్రకారము 
అరువదివేల దివ్యాబ్దముల తపస్సానర్శి వృత్రుడు అజేయమహో గ్ర బలమును 
బ్రహ్మచే బడసెను. ఆ దానవుని బలమునకు జనులే కాదు దేవతలు భీతినందగా 
ఇం(ద్రుడు తన సైన్యముతో వృతత్రుని పైకి దాడి వెడలెను. వృ(త్రుడును రాక్షస సైన్య 
మును సమకూర్చుకొని ఇం ద్రునిపైకేగను. ' ఆఘోర యుద్రమున వృదత్రుని ధాటి 
కాగలేక ఇంద్రుడు మూర్చి ల్లి క్రిందబడెను. సురలు అడలి పోయిరి. వసిష్టుడు తన 
మంత్ర బలముచే ఇంద్రునికి తెలివి వచ్చునటుల జేయగా, బృహస్పతి సహితుడై 
సురలెల్లరు ఇంద్రుని విజయము కొరకు | శ్రీహరిని ప్రార్టించిరి. (శ్రీహరి తేజము 
వలన పీడాకరమగు జ్వరముద్భవించి వృత్రు నావహించెను. ఆ తేజము మహా బలో 
(గమై ఇంద్రుని వజ్రాయుధమున జేరెను. అదియే సమయమని రుద్రుడు ్రేరేప 
ఇం|ద్రుడీ వజ్రమును వృ(త్రునిపై నేసెను. వజ్రాయుధ కారణముగ విష్ణు తేజ స్పర్శ 
వృ(త్రునకు కలుగుటుచే వాతనికి చిత్తశుద్దియు శాంతియు శమదమగుణములబ్బినవి, 
ఇం(ద్రునకు (బ్రహ్మ హత్యా దోషము 
' వృ(త్రుడు బ్రహ్మకుల సంజాతుడు. అకారణమాతనిని హత్య కావించుట 
వలన (బ్రహ్మ హత్య ఆతనిని వెంటనంటీ బాధింప ఆతడొక మడుగు జ్‌ 'చ్చి ఒక 
కీటము వలె తామర తూడున (ప్రవేశించి ఈ దోషమెట్టు తీరునా అని బ్రహ్మను 
ప్రార్ధించెను. (బహ్మయు కరుణించి అగ్నిని ఓషధి వృక్షంబులను, 'వనితలను, జల 
ములను రప్పించి ఇంద్రునకు గల బ్రహ్మ హత్యా పాపమును నాలుగు పాళ్ళు చేసి 








121 


మహాభారత ధర్మశాస్త్రము | 
వారికి ఒక్కొ-క్కపాలు నిచ్చి భరింపుడని ఆదేశించెను. అవియును, మాకీ పాపమ్స 
నుండి విరమణ మెప్పుడని ప్రార్ధింప (బ్రహ్మ వారి వినతులు మన్నించి, అగ్నికి జ్వాల 
కాకముందే హవిస్సును వేయువాని యందును, పండుగ దినములందు ఓషధి వృక్ష 
తృణములను కోసి ఖండించు వారి యందును, రజస్వల కాలమున వనితలను 
భోగించు వారియందును, జలములలో మలమూత్ర మలినాదులను విడచు వారి 
యందును (క్రమముగా ఆ నాలుగింటి యందున్న (బ్రహ్మ హత్యా దోషము చేరగల 
దని ఊరడించి పంపెను. ఈ విధముగ+/బ్రహ్మ దయవలన ఇంద్రుడు తన బ్రహ్మ 
హత్యా దోషమును పోగొట్టుకొని తిరిగి తన దేవలోక సామా జ్యాధిపతియై వెలింగ 
నని భీష్ముడు నుడివి మరియును వృత్రుని రక్త బిందువుల వలన పుట్టకొక్కులు 
జనించి (ప్రజలకు భోజ్య (ప్రాయములగుననియు, కాని వి(ప్రులు మున్నగు ద్విజులకు 
( ఉపనయన కర్మకలవారికి) అవి అంగీకారములు కావని పలికెను. 

జ్వరము జ జ్వరప్రకారము 

ధర్మరాజా గాథలన్నియు విని శంతను నందనా, విష్ణు జ్వరము వలన వృ(త్రుడు 
మడిసెనని చెప్పితిరి అట్టి జ్వరమెట్టుద్భవించినది. దాని స్వభావమెట్టిది వినగోరెద 
ననగా భీష్ముడు. ఇట్లు నుడివెను. 

వెండికొండపై ఒకప్పుడు శివుడు అంబికా సహితుడై అమర మునీంద్రయక్షా 

దులు సేవలొనర్చుచుండ దేవర్షి కో టులామార్గంబున బోవుచుండిరి. వారెచటిక్షేగు 
చుండిరి అని భవాని అడుగగా శివుడు, వారందరు దక్షుని యజ్ఞమున హవిర్భాగము 
గొననేగు చుండిరనియె. అట్టయినచో మీకేల ఆ భాగ్యము లేదని భవాని (ప్రశ్నింప, 
నాకాహవిర్భోగము మొదటినుండియు లేదు. ఆ కారణమున దక్షుడు నన్ను బిలువ 
లేదని చెప్పెను. అందులకు భవానికి తీ(వ్రమగు కోపము వచ్చి మాటలాడ కుండుట 
శివుడు గ్రహించి 'ప్రమథుల గూడి చని ఆ యజ్ఞమును సర్వము ధ్వంసమొనర్చెను. 
ఈశుని ఫాలమునందు అలుకవలన పుట్టిన చెమ్మట బిందువు నేలమీద బడగా 
అందుండి ఒక భీకరాకారుడుదయించె. ఆ రూపమునుండి మహా భీకర జ్వాలలు 
లేచి వ్యాపింపగా సురలు మునులు నలు ప్రక్కలకు పరువులిడిపోయిరి. (బ్రహ్మ స్వయ 
ముగ శివుని కడకేగి, పరమేశా నీకోపోగ్ని జగత్తునకు దుర్భరముగా నున్నది. నీకును 
దేవతలు హవిర్భాగము కల్పింతురు అని శాంతింప జేసెను. శివుడు ప్రసన్నుడయ్యెను. 
సురలానందించిరి. a 

(బ్రహ్మ మరల శివుని జూచి, దేవా నీ నుదుటి బలమున బుట్టిన మహా పురు. 
షునకు జ్వరమను ప్రశస్తి కలుగును జ్వరబాధను లోకము భరించలేదు. ప్రాణుల 
ప ననా. 





శాంతి పర్శము- ఆశాణక5ర 


యెడల దయతో ఆ బాధను విభాగించి నియోగింపుమన శివుడా జ్వరమును వివి 
ధములుగ జేసెను. ఆ బాధ ఏనుగులకు తలయందును పాములకు కుబుసము 
నందు, గోవులకు గిట్టలందును. మృగములకు నిజరూపదర్శనమునందును, గుజ్ఞ 
ములకు డొక్కలయందు, నెమళ్ళకు ఈకలూడుట యందు, కోకిలలకు కళ్ళ జబ్బు 
నందు, చిలుకలకు ఎక్కిళ్ళయందు, పెద్ద పులుల్లకు ఆయాసమునందు మను 
ష్యులకు జనన మరణ బాధలందును ఉండునట్లు నియోగించెను. జ్వరమనగా = 
మాహేశ్వరమైన తేజము గాన దానిని సర్వజనులును నమస్కార్హార్లముగ తలపవలెను. 
శాస్త్ర తత్త్వ మెటుగని వాడు సేయవలసిన విధి. 

శాస్త్ర) జ్ఞానములేని సామాన్య మనుజుని దృష్టి యందుంచుకొని ధర్మరాజీ 
ప్రశ్ననడిగెను. భీష్ముడంతట ధర్మజా వినుము, పరమార్ధము తెలియని వాడైనను 
సంశయింప పనిలేదు. గురువులను పూజించుట, వృద్దులకు సేవచేయుట పుణ్యక 
థలను వినుట అట్ట వానికి అవళ్ళకర్తవ్యములు. 

దేవబుషి యగు నారదుని గాలవుడను వి(ప్రుడీ విషయమునే అడుగూ నార 
దుడిట్టు చెప్పెను. ఆశ్రమ ధర్మములు నాచరించుచు పాపముల చెంతబోక పుణ్య 
కర్మముల శుద్రమనస్కుడై యుండవలయు, సజ్జనులతో మైత్రి ముఖ్యము. సరళ 
మగు సంభాషణమును సర్వ ప్రాణులందు దయ వలయును. పరనింద ఆత్మశ్ఞాఘ 
అహంకారము విషయవాంఛ విడువవలెను. బద్దకస్టుడు గర్వి అసూయ గలవాడును 
కోపీయు కాగూడదు. అతిథి మర్యాదలు నేర్వవలయును. వేదాధ్యయనము సదా 
వారము యజ్ఞములొనరించుచోట్ల దైవ బ్రాహ్మణ పూజగల |ప్రదేశములందు నివా 
సముండుట మంచిది. ఇట్టి గుణములు కలిగి యుండుట వలన చిత్తజవీద్ది గల బోధము 
లభించును. 

భవబంధమాక్షము 

ఈ విషయమున అరిష్టనేమి యనుముని సగరుడను రాజునకు చెప్పిన విధ 
మును భీష్ముడు మరల నిట్లు చెప్పెను. ' 

సంసార బంధమునుండి విడివడి ఏకాంతముగ నుండుట ముక్తికి మొదటి 
మెట్టు. భార్య, పిల్లలు బంధువులు అను సంసార లంపటము ముక్తికి అవరోధము, 
వారెవరికి వారే. మరణము వచ్చినపుడు తప్పించగలవారు కాదు. (ప్రాణులు పుట్టి 
పెరిగి చచ్చుట యందుగల సత్యమెటిగిన వానికే మోక్ష ప్రాప్తి. మంచి చెడ్డ, మృదు 
శయ్య కటికినేల, చిరుగుబట్ట క్రొత్త పట్టుబట్ట అన్నియు సమముగా జూచువాడే 
విరాగి. వానికే మోక్షము. ధనము నందు నిరాసక్తి కష్టమున ఓర్పు ఆవశ్యకము. 


4 





= 123 





మహాభారత ధర్మశాస్త్రము 
రాచరికము అశాశ్వతము. మనుజ జన్మము కీడుగా చూచువాడే చిత్తానందము గన్ను 
కావున రాజా సంసారలోలుడవు కాక ప్రజలను రక్షించు ధర్మవిధి నీవు పాటించినన్లో 
కైవల్యము సులభము. సగరుడీ ప్రకారము జీవన విధానము నలవరచుకొన్సి పుణ్యా 
త్ముడయ్యెను. 
_ శుక్రుని జన్మవృత్తాంతము 
భృగుమహాముని కుమారుడు భార్గవుడు. అతడే ' రాక్షసులకు గురువయిన' 
శుక్రాచార్యుడు. ఇతనికీ పేరెట్టు వచ్చినదని అడుగూ భీష్ముడా కథ నిట్టు నుడివెను. 
భార్గవుడు కనుమాటు జేసి కుబేరుని వద్ద నున్న ధనమును కొనిపోయెను. కుబేరుడా 
వార్తను ఈశ్వరునకు జెప్పగా ఈశ్వరుడు కోపించి శూలమెత్తగా భార్గవుడు భయపడి 
అటనట దాగి తుదకు శివుని హస్తమున నొదిగెను. శివుడా భార్గవుని (మింగి అతడు 
సూత్మరూపమున బయటకు రాకుండ శరీర ద్వారములన్నియు మూసి పురుషా 
గమును అట్లే ఉంచెను. సూక్ష్మబుద్దియగు భార్గవుడా ద్వారమునుండియే బయట 
పడెను. శివుడదిచూచి కోపించి భార్గవుని చంపబోగా ఇ ని అడ్డువచ్చి దేవా! నీ 
గర్భము నుండి వచ్చిన యీతడు నాకును కొడుకయినట్లే కదా వీనిని రక్షింపుమనెను. 
శివుడతనిని రక్షించి సర్వ విద్యా పారగుని జేసెను. పురుషాంగము నుండి వచ్చినకార ' 
ణమున భార్గవునకు శు(క్రనామము కలిగెను. 
పరాశరగీత - సద్దర్మము - 1 
ధర్మరాజు మరల మొదటికి వచ్చి సద్దర్మమేదియో తెలుపుమనగా, ఈ విష 
యమును గూర్చి జనక భూపతికి పరాశరముని చేసిన. ప్రబోధము పరాశర గీత 
నిట్టు నుడివెను. 
పండునందు బీజమున్నటుల ధర్మమునందు సౌఖ్యసిద్ది గలదు. సుకృత దుష్ట 
తములు వానివాని ఫలము లిచ్చుచునే యుండును. మనో వాక్కాయ కర్మములందు 
అన్యాయ మార్గము లేనప్పుడవి సన్మార్గమును చూపును. శమ దమ సత్య అహింసలు 
సత్పథములు. భగవానుడు మనకొసగిన మహా సంపద ఆయువు. ఆ ఆయువును 
నర్ధకము చేసికొనవలె. దురితముల వలన మేలు రాదు. అఖిల (ప్రాణి కోటియందు 
సమతాద్నస్ట గలవాడు నమస్కారార్డుడు. ధర్మముగా వచ్చిన ధనమునకు సద్విని 
యోగమే గమ్యము. సన్మార్గమును జూపినందులకు మనుజుడెందరికో బుణపడి 
ఉన్నాడు. వేద పఠనము వలన మునుల .బుణము, యజ్ఞముల వలన దేవతల 
బుణము, ఆదర పూజవలన అతిథుల బుణము, శ్రద్ద విధివలన పితృదేవతల 
బుణము, ప్రయమువలన ప్రజల బుణము తీర్చుకొనవలెను. విష్ణుక్తీర్తనమునను, 
ధర్మ వర్తనము వలనను పాపి కూడ పుణ్యుడగును. జననీ జనకులు గురువులు సద్గతి 


OG ననన 


శాంతి పరము - ఆశాఆ5 


నొసగుదురు, అగ్నిపూజ తేజము బలము నిచ్చును. మంచి వారి సాంగత్యము వలన 
దుష్టుడును నిర్మల చరితుడగును. బ్రాహ్మణ సేవ వలననే ఇతర వృద్ధముల వారికి 
ఇహపర సౌఖ్యములు గలుగును. మర్త్య జీవన మశాశ్వతము. ధర్మాచరణము స్వల్ప 
మైనను ఫలప్రదమే. ధర్మలబ్దమైన ధనము బహుళ ఫలము నిచ్చును. అవినీతి మహా 
దోషము అన్యాయార్దిత ధనమెంత యైనను నిష్పులమే. 

పశుపాలనము వ్యవసాయము, ఇతర వృత్తులు, శూద్రుల ధర్మములు. రాజ 
ధర్మము (ప్రజాపాలన రక్షణ - వైశృధర్మము వ్యాపారము - కాని, మధువు మాంసము 
అమ్మిన దుర్గతి పాలగును. (బ్రాహ్మణునకు (బతుకు గడవని యపుడు రాజ వైశ్య 
ధర్మముల వలన ఇబ్బంది లేదు, కాని శూద్ర వృత్తులు తగవు. దానవులొకప్తుడు 
ధర్మ వర్తనములసహ్యములుగ గణించి దర్భదౌష్టములతో అధర్మవృత్తికి గడగిన కార 
ణమున వేదపఠనము (క్రతువులు పూజలు అణగిపోగా శివుడు వారి దౌష్ట్రమునడచి 
సురలకు (ప్రజలకు ఆనందము కల్సించెను. 

తపము - 3 

మునులు విద్యాధరులు దేవతాగణములు తపమువలననే మహావిభవము 
నందిరి. బ్రహ్మస్నప్టి కర్త కాగలిగెను. పూర్వపురాజుల జొన్నత్యము తపమువలననే 
వచ్చినది. చేసిన తపస్సు వలననే మంచి ఆహారము, సంపద నివాసము లభించును. 
భార్యా పుత్రులు మొదలగు సంసార బాధల వలన కలత కలిగినచో తపము వలన 
చిత్తశాంతి కలుగును. తపము లేని మనుజునకే బహు కష్టములు లోభము సుఖసం 
తోషములు సంభవించును. 

తపమనగా ఎట్టిదో వినుము. సుఖమునకు గర్వము, దుఃఖములకు విష 
దములు పాందక మంచి చెడ్డలు సమముగా భావించుట, (ప్రాప్తించిన సంపదకే తృప్తి 
పడుటు, లేని దానికై రానిదానికై ఆశలేకపోవుట తపస్సు రూపమని ఆర్యులనిరి. 
ధర్మము అర్దము సుఖము సద్గతి, తపము వలననే కలుగును. 

చతుర్వర్థ తారతమ్యములు - 4 

(బహ్మముఖమునుండ బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు తొడల 
నుండి వైశ్యులు పాదములనుండి శూ డ్రులుద్ధ్భవించుటచే తరతమ భేదములు కలిగినవి. 
పుట్టిన స్థలమును బట్టియు, గుణ కర్మములను బట్టియు ఈ వర్గవిభేదములు తెలియ 

వర్ణధర్మములు వినుము. పుచ్చుకొనుట, యజ్ఞపూజాదులు, విద్యా బోధన 
(బ్రాహ్మణులకు; ప్రజారక్షరాజునకు; . వైశ్యులకు వ్యాపారము; పశుపాలన కృషి 
శూద్రులకు = ఇవి విశేష ధర్మములు. 
=125 = 








మహాభారత ధర్మశాస్త్రము 

శుచి, అహింస, అసూయ లేకుండుట, (శ్రాద్దము, అతిథిపూజ, ఏక భార్యా 
త్వము, సాధారణ ధర్మము. 

సర్వ ప్రజలకు సహజధర్మాచరణమే ఇహపరసౌఖ్య సంపదలిచ్చును. మోక్ష 
మయ సుఖము విష్ణు పూజవలన లభించును. 

హింస - అటాంస - 5 

శమదమ సాధుసద్గుణములు లేని వర్తనము హింసకు దారితీయును. కాన 
ఆ సద్గుణములను హృదయమందలవరచుకొనుట కర్తవ్యము. భూపతులకు శత్రు 
వులను నిర్దించునపుడు హింస ఆవశ్యకమేకాని అట్టి చర్యకును కొన్ని విధులున్నవి. 
రణరంగమున క్రిందపడిన వానిని, వెనుకకు పారిపోవు వానిని, ఆయుధము పడిపో 
యిన వానిని, వాహనము పడిన వానిని పొడువరాదు. అది సుకృతము. న్యాయమైన 
యుద్రమున శత్రువులను ఆయుధ హతిచే పోయినవీరునకు మోక్ష ప్రాప్తి తథ్యము. 
తనతో సముడైన వానిని అధిక బలసంపద గల్గిన శత్రువును నంషగళల్లిన వానికి పుణ్య 
లోక ప్రాప్తి. ఇంద్రియ సమూహము గల్లిన శరీరము, శరీం సుఖములు ఇవి అశాశ్వ 
తములని యెజీగిన నరుడు ధర్మపథము వీడడు. ఉత్తరాయణము, సంగరోత్సవ 
కాలములు మంచివైనను, విషముత్రాడు జలమువలన మరణము దుష్టచరితునక 
గును. నరునకు పెద్ద శత్రువు అజ్ఞానము. అన్ని జన్మములకన్న మానవ జన్మము 
మేలు. సుగతి సాధనకు అనుకూలము మానవజన్యమే. ఎన్ని సుకృతములున్నను 
మానవజన్మమును గౌరవించి సార్టకము కావించుకొనుట కర్తవ్యము. 

మేలు - పరమగతి - నాశములేనిదేది 

జ్ఞానము, నిస్సంగము మేలు. మహాతపస్సు పరమగతి. ఇవి చేటులేని కృత్య 
ములు. విజ్ఞాని రమైన వానిని విషయములేమియు చేయజాలవు. తామరాకున నీటి 
బొట్టు వలె అవి అంటవు. కర్రకు లక్కరంగు పట్టుకొని విడువనట్టు మూఢాత్ముని 
పట్టుక్‌ ని విషయ సంగము విడువదు. సూర్యుని కాంతికి తాయి |ప్రకాశించునటుల 
సద్భావముచేత చిత్తము సదాత్మకమగును. ఇంద్రియ ని[గ్రహమువలన ఆత్మ సము 
ద్రరణమావళ్ళకము. ఏ చేటును కలుగదు. ఒక్కసారి గెలలేయుటతో తుదముట్టు 
అరటిచెట్టుగర్భము వంటిది సంసారము. గ్రుడ్డి వాడు అభ్యాసబలమున తన యింట్లో 
తిరుగునట్టు మూఢుడు సంసారమున తిరుగాడు చుండును. మోక్షపదమెణుగడు. 
తామర తూడున పట్టన బురద కడిగిన వెంటనే పోవునట్లు నిర్మల జ్ఞానమున సం 
సొర బాధ నాశమగును. విషయముల చిక్కుపడిన వాడు పిల్లికి చిక్కిన ఎలుకవలె 





126 





శాంటి పర్వము - ఆశ్వా-5 
నుండును. కామ మోహముల పొలబడిన వాడు సంసార వాద్దిని దాటలేడు. కష్టములు 


బహుళముగ వచ్చును. సుఖములల్పములే. ఎట్లయినను వీనిని విడుచుటే కర్తవ్యము. 
తనతో పాటు ఎట్టి భేదము లేక కుటుంబము, స్నేహితులు అందరిని సమముగా 
దూచువానికి ఆత్మబో ధలభింపగలదు. 

ఈ ధర్మవిషయములు పరాశరుడు జనక మహారాజునకు చెప్పినవి భీష్ముడు 
మరల ధర్మరాజునకుపదేశించెను. ఈ ధర్మ రహస్యములను విని ధర్మరాజెంతయో 
ప్రీతినంది మరల కొన్ని సందేహములడిగెను. 

హంసగీత 

గంగా నందనా! సత్యము శమదమములు క్షమ ఉత్తమ గుణములని ఆర్యు 
లు నుడివిరి. ఎందువలన వానికాగొప్పతనము వచ్చినది. తెల్పుమన భీష్ముడీ హంస 
గీతను ధర్మజునకు చెప్పెను. 

చతుర్ముఖుడొకనాడు తన హంస వాహనమెక్కి ఆకాశమున బోవు చుండుట 
చూచి సాధ్యులను వారు, ఓ సక్షివరా! నీవు చాల విద్యా వంతుడవు మా మనస్సు 
లందు గల సందేహము దయయుంచి తీర్పుమని యిట్లడిగిరి. 

గుణములందుత్తమ గుణమేది. పురుషునకెట్టి గుణము అలవడిన కర్మ బం 
ధమోక్షము కలుగును? ఈ (ప్రశ్నలకు హంస యిట్లు చెప్పెను. 

సత్యము ఓర్పు దమము శ్రేషస్టములైన ధర్మములు, హృదయమున నున్న 
చిక్కులను విడదియగల ధర్మములు. న్యాయముకానివి, అధర్మములు పరుల 
రహస్యము పరుషములు ఉత్తమ పురుషుడు పలుకడు. ఇతరులు తనను నిందిం 
చినను అవమానించినను మారు పలుకక సైరించును. నాకు కీడొనరించి నన్నుకొ 
ట్టజూచిన వారనైనను ఎదురాడక వారిమేలు కోరెదను. వేదముల సారము సత్యము- సత్య 
సారము దమము, దమము అలవడినవారికి ముక్తి పదము లభించును. మనసు వాక్కు 
స్వాధీనమున నున్నవానికి స్మృతి తపము త్యాగమును సులభముగా లభించును. దమ 
గుణమున ఇంద్రియముల నణగజేయునతనికి ధర్మమేదో తెలియును. అతని పాప 
ములు నశించును. పాపరాహిత్యమున మబ్బుతెర విడిన చంద్రునివలె చిత్తము పరి 
శుభ్రమయి ప్రకాశించును. మంచిచెడ్డలు మనము పలికిన మాటలయందే ఉండును. 
కోపముగలవాని సద్గుణములు స(ద్ర్వ్వతములు జపతపములు నిష్టులములే, 

మాటలాడకుండ ఉండుట కంటె మాట్లాడుటే మేలు. ఏమి మాట్లాడ 
వలెను? ఎట్టు మాట్లాడవలెను. వీనినెణుగుట ముఖ్యము. సత్యము పలుకవలెను. 


127 








మహాభారత ధర్మశాస్త్రము 

rrr rr rrr Ss BS Tr రకా నక నాకా నా 
ధర్మమార్గము పలుకవలెను. సర్వజనులకు ప్రియముగ పలుకవలెను. దేవతలు మెచ్చు 
కొను విధమిది. సత్సాంగత్యమున సత్వ క్షమాదమములు అలవడును. హంసనుడి 


విన ఈ వాక్యములు విని సాధ్యులు సంతోషించి మరల కొన్ని (ప్రశ్నలడిగిరి. ఆసం 


భాషణ ఇట్లు సాగినది. 

సాధ్యులు : ప్రపంచము దేనితో నిండి ఉన్నది? 

హంస : అజ్ఞానముతో 

సాధ్యులు : ఎందుచేత నరుడు (ప్రకాశించడు? 

హంస : ఈర్భ, (కోధములుండుటచేత 

సాధ్యులు : మిత్రులు ఎందులకు విడిపోదురు? 

హంస : లోభమున్న కారణమున 

సాధ్యులు : మోక్షము ఎందుచేత దూరమగును? 

హంస : దుస్పాంగత్యము చేత 

సాధ్యులు : ఎవ్వడు తనంత తాను సుఖమనుభవించును? 
హంస : ప్రాజ్ఞుడు 

సాధ్యులు : ఎవ్వడు పెక్కుమందికి ప్రీతి కలుగుజేయును? 
హంస : ప్రాజ్ఞుడు 

సాధ్యులు : బలవంతుడెవడు? 

హంస : ప్రాజ్ఞుడు బలవంతుడగును. 

సాధ్యులు : ఎవడు కలహమునకు దూరముగ నుండును. 
హంస : ప్రాజ్ఞుడు కలహమునకు దూరముగ నుండును. 
సాధ్యులు : వి్రునకు దేవత్వమేల కలుగును. 

హంస : వేద శాస్రాధయనము వలన 

సాధ్యులు : సాధుత్త్వము. ఏల వెలయును 

హంస : వ్రతముల వలన 

సాధ్యులు : అసాధుత్వమేల వచ్చును 

హంస : వివాదము, శౌచహీనత వలన. 
సాధ్యులు : దేవత్వమందినవాడు మనుష్యుడు ఎందుచేత అగును 
హంస 


: మరణ భయము గలిగిన చింతతో దీనుడగుటవలన 





శాంతి పర్వము - ఆశ్వా-5 

సాధ్యులకీ విధముగ సమ్మోదము కలిగించి బ్రహ్మతాను మందహాసవదను 
డై వెడలెను. బ్రహ్మయే తానీ విధముగ సంవాదము కల్పించి సాధ్యులను హర్షచిత్తుల 
నొనరించెను. 

సాంఖ్య యోగముల స్వరూపము - తారతమ్యము 

ధర్మరాజునకు భీష్ముడిట్టు నుడివెను. 

సాంఖ్యులు యోగులు ఇరువర్గములు ఎవరికి వారే వారి వారి కారణములు 
జెప్పుచు వారి పద్దతియే మేలందురుకాని పరిశీలించగా రెండును ఒక రూపమైనవే. 
సాంఖ్యులు శా(స్రారములమీద, యోగులు (ప్రత్యక్షహేతువాదముపై ఆధారపడి 
వాదింతురు. సద్గతిని పాందుటే ఇరువురి లక్ష్యము. సకల భూతముల యందు 
ప్రీయత్వము సదాచారము శౌచము రెండు తెరులకు ముఖ్యములే. వాటిని పాటించుట 
యందే దృప్టివేరు. 

అట్టయినవో వారిమధ్య యీ భేదమేల వచ్చినది అని ధర్మరాజడొను. అంతట 
భీష్ముడు - యోగులు వారి యోగ బలమున కామ క్రోధాది దుర్గుణములనిర్హించి 
ఉత్తమ గతినందుదురు. యోగబలములేని వానికీ సుఖ స్థితి లభింపదు. విషయేం 
ద్రియములు అతని యోగసిద్దికి అవరోధములగును. నియమపాలన గలుగు యోగిని 
మృత్యువేమియు చేయజాలదు. భోగమునందతనికెపుడును మనసు పోదు. ఆత్మ 
సుపథమందు వర్షి 'పజేయు వాడుగా యోగి తాను కావలయును. తల నాభి హృద 
యము వక్షము చెవులు ప్రక్కలు ఆత్మకు, ఆదరణీయస్థానములు. ఆహారము నందు 
యోగి ఆడంబరమునకు (పిండివంటలు) ఆసపడడు. నీరు గూడ మితముగ నే 
త్రాగవలెను. కామ(క్రోధ నిద్ర ఆశలను వదలి ప్రాణాయామము నభ్యసించు నియమ 
నిశ్చలుడైన యోగి సుఖస్ట్రానమందును. అట్టి నియమ ధారణ కలవాని కన్నియు 
సాధ్యములే. జనన మరణ భయములను మంచి చెడ్డలను, సుఖదుఃఖములను, పట్టంచు 
కొనడు. ఏకాంతమైన గుడి గుహ అరణ్యము ద్వీపము ఏదైనను (ప్రశాంతమగు 
నివాసమువలనను, కీడు కలిగినను కలతలేక యుండుటవలన, యోగికి సిద్ది లభిం 
చును. యోగ విధానము జగత్పతి నారాయణుడు చెప్పినదే. మునులకు విధిగా 
ఆచరణీయము. 


సాంఖ్య స్వరూపము 
విషయేం ద్రియముల వర్తన, విజృంభణ, ls వశపరచుకొని తప్పు 








129 


మహాభారత ధర్మశాస్త్రము 








ఓ ఇగ 
వివా చచ. కటలా ద్‌ ల్స్‌ తౌ వే చిన ఎక 


దారి పెట్టేంచునో ఈ విధము సర్వము నిశ్చయ్రజ్డునమున తెలిసికొనవలెను. అరు 
వల్చమైనను రీర్థమైనను.కొ కొల (ప్రభావమున. మంచి. చెడ్డలు, కలుగుచునే ఉండును. . 
సత్త(రజుస్తమోగుణముల (ప్రభావము బుద్దిపై పెనుండుటయే దీనికి కారణము. స సత్త 
గుణాధికృముగల ఆత్మ, నారాయణుడు మే బాశుడన బరగు తుదకది పరము దాగి 
వలన మోక్షము కలుగును. మోక్ష భావమునకు త్రిగుణ సరగము ఉండదు. మనుజ 
ప్రకృతి పదాలు వికారములకు ( విగుణములకు)' ఆశయము. అదే ఆత్మకునెల్య, 
నిష్కల్మఘడైన. ఆత్ముడు. (ప్రకృతి. వికృతులకు. లోబడడు. 'విషయ. సంగమ, 
నిస్సంగము అని: ఆత్ముడు మెందు: విధములు: వాయువు ఒకటే, కాని “ప్రాణాపాన. 
వ్యానోదాన్వపమానములని.అయిదు విధములు వీనిని తలియుటయే అంతరాత్మ: 
జ్ఞానము. అదియే "జననమరణ: రాగక్లేశ భావములను.తొలిగజేయును. పుణ్యము" 
లౌవరించిన ఆత్ముడు దేవత అగును. మధ్యకర్మములుగలుగు. వాడు మనుజుడగును” ' 
పాపము లొనర్చిన వాడు పశువో పురుగో అయి పుట్టును. ఈ భేదము నెటీగిన- 
వానికే మోకచూర్గమవగతమగును: తనయందుగల ద్రోషములను అజ్ఞాని తెలిసీ 
కొనలేడు. అహంకార దూరుడై వానిని తెలిసికొనగలుగువాడు ఏ వేయిమందిలోనో, 
ఒక్షర్రుఢుండ్లుము... టు పాసా 


wi 


“కామము ses భయము నిద్ర విశ్వాసము ఇవి; దేహము గం. అయుడు 
ఫస “క్రోధము ఓర్పువలన,'కామమువాంఛలు వీడినందున, భయము ప్రమాద: 
ములకు పోకుండుటవలన, విద్ర సత్యమువలన;' నిశ్వాసము మితభోజనము వలన 
తగ్గును., ఇంకను గల_అవేక_డ్లొషములును. వివేకమువలన'తప్పించుకొన వచ్చును... 
శల అనడు న మాయా మోహములను . య మోర్గ. 


mm సా స ప స | స 
మున Tyree ఆ క క లీ a a చ ను ల ఇక్‌ స న Sut 

తః ళ్‌ 
శ ~ pr నా 

న sf vam Ut జ్‌ న Se WEE న్‌ శా 
న్ను 3 పడ wees Ee SEL a Che, CSE న 

ప టి. wl శ లీ ఇ జా aed జల 'ఆత జ్‌ లగ “ 

is @ 
వ పేర ప ఎ 
i 

చ్‌ గ్‌ 
Ss hn ams Dre మలో 
ను: pre fot ee wit స mss TITRA tM ha fw -! 

ష్య పే Ve 
జా a 3 
7 


“ధర్మజా, క వంటిది. పు పళ్ళు 
తిమిరగలములు సుడిగుండ్లము లెట్లు నావకు అవరోధములగునో సంసారమున. 
వ్యాధులు బాధలు దుఃఖములును పురుషుని నియమ నిష ష్టలకు అడ్డువచ్చును. న నావి. 
కుడెట్టెట్స్‌ సముద్రమును దాటి తీరమును జేరినట్టు es జీవన సత్యము 
అను వ. 'స్ఫూత్మమార్గమున' చనుదుకిడ'స సప్త టు రాల పవనుడు 


సః 





a wm rR ws a! 





re TERR జ = 130 - శ ఇనప” 


కాలె ధి గ రా తష లు (నోడు nate BO పంత ARIE" లతో 


లలో 


శాంతి ర్వము - ఆశ్వా-5 


వివ క 
శా 
శ 


ర 
స్టో ఆక ఇం ము అమ 
(టి వ్య 

a 
జ, 


mE తెర క్‌! 
ప! ప్‌ో గీ క స క్‌ 


ఆకాశమునకు బేర్చును. రజిస్టూ స సత్త్వపరమగతికి, సత్త్వము 
నారాయణుని, బందులు సంర డ్య. తందు సాధకుని ఆత్మ 
నిత్యమైన | పార్లిద్లున్ను, =; అభచతైను దటి 


A ts Te "ర 


~ 
జ 
క్ష ఆ వా రః చరి! త జ్ఞానము | చనా ఆజ 2 యం సెలా నిన 
న me అదు ఇ "= 
స 


pi 


a 


ల 
న గ్‌ 


.- అయిక్తే. os లయల స్టగనందిసమనాసే యందు తన పూర్వ చర్దిత్రే 
ను తలచునా అని ధర్మజుడడుగగా: భీప్ముడిళట్రు నుడివెను. [ = రక ద ఒజిన కద 
- ధర్మజ్యా-శ్హూవిషయమైక పలుని: ఉపదేశముటిబదినవార్‌ అభిప్రాయ 
మిల్టున్నది. పురుషుని: ఇంథైయుములెటుగను: అవిమమవస్సుసంటెంధమైనమే మెడెక్షు 
మార్గమున జ్ఞానమగ్నుడయిన ప్తుకుషునకుఇవోద్రియ్యములతా పనిలేదు. ఆమిజ్లర- 
డినటుల.తో చినను నిర్వికారుడై. వాని ఫ్లిలెక్క చేయతుయమననును బంద్దిని అణచు=. 
కొనియే జీవుడు పరమ. షదనబనందునురాన అతికి పుణ్యషాపములతో పనిలేదు 
పునర్హన్మ నందడు."అధియే మోక్షము. అంతకన్న కావలసినదిలేదు. ఇది సం 
మతము... బ్రహ్మము ఈ=-భావమును గౌర లించును. ఈ ట్రహ్య'భావమునకు' సరి. 
మరిలేదు. వేధశ్వాస్త్ర పురాణములు: నుడువు: జ్ఞానమువకు.ఈ ప్రరమపడమే ఏడునడు 2 


. సాంఖ్యులు'యోగులు చూచు గమ్యస్థినమోకటియేక పరులే వేరు. ఓకే భావమూ 
నందు మరియొకటి పరస్పరము: ఉండున్తుబకవేళసొధకునకుయో అభ్యున్నత" 5 
స్టితితప్పినను దేవలో కమునకు'వచ్చీ తిరిగి భూమిపై సదాదారులు భర్మపఠులయి 
న వారి-.వంశమున జనించి తన య. ప నఠదును--నారాయ"” 


Paar rire 


ణుడే" మోక్షమార్గమునుూ చూష్గఅడైష్తమున్వనల “టై == వం. 


మ ణు 
శ మ్‌ ౯ 0) య 
sk. Kr నో 
- క ట్‌ ఆజా * లే er య. భి య్‌ 





మహాభారత ధర్మశాస్త్రము 
శాంతి పర్వము - షషాశ్వాసము 
క్షర అక్షర స్వ భావము 


యోగ సాంఖ్య విదులు అక్షర త్వము నంది పరమానంద స్వరూపులగుదురని 
భీష్ముడునుడువౌ ధర్మరాజు దేవా! దయానిధీ! ఆ అక్షరక్షర అను దశలెట్టివి అనగా 
జనకునకు వశిష్టుడు చెప్పిన విశేషములను విశదీకరించెను. 

కళ్ళు ముఖము చేతులు పాదములు ఏదశయందు వృద్దిగాని క్షీణముగాని 
లేక ద్వివిధముగాని తత్వమునందు ఉండునో అది అక్షరము. క్షరము వలన క్షీణించు 
తత్వములు ఇరువది నాలుగున్నవి. క్రియా రహితమై అక్షరము మార్పు జెందును. 
ఆ మార్పులకు వివిధ నామములున్నవి. అవ్యక్త ప్రకృతి, మహత్తు, దానివలన అహం 
కారము అందుండి పంచభూతములు అయిదు, వానిగుణములైదు ఇం(ద్రియములు 
పది, మనస్సు. ఇవి ఇరువది నాలుగును క్షరము. విజ్ఞానము చేతనే తెలియనగునవి. 
మొత్తము ఇరువదియైదుగనిఏ అక్షర మనబడును. (తిగుణముల వలన అక్షరము 
మాయా లీలల (ప్రదర్శించును. దేవతలనుండి క్రిమికీటకాదుల వరకు గల జన్మలు 
ఆ (ప్రభావమే. నిజ తత్త్వమెరుంగలేక అవి తామే యనిన భావమున నుండును. 
అనేక వర్ధములలో అనేక రూపములనున్న ఈ అక్షరము నిరాకారమయ్యు ఆకారత 
నుండును. నిర్గుణమయ్యు సగుణమగును. ఆ రూపములందే అక్షరము తన్ను దాను 
తెలియక వ్రతములని పూజలని ఉపవాసములని శరీరమును కష్టపెట్టును. (ప్రకృతి 
గుణములవలననే ఈ యజ్ఞానము. నిర్మల వర్తనము శాంతి బోధము వలన అక్షరము 
(ప్రకాశించును. 


(స్తీ, పురుష భేదములు అన్ని జీవులలోను వాని వాని జన్యవిధమును బట్టి 
ఆ రూపముగుణము పొందును. నరనారీ సంబంధము మొదటినుండియు ఉన్నదే. . 
ఇట్ట రూప జనితచేష్టలలో బడి ప్రాణులు తమ అక్షర తత్వము మోక్ష మార్గమెటుగ 
కున్నవి. వసిష్టుడు జనకునకు చెప్పిన అజరము అనంతమైన జ్యోతీ రూపము నిట్లు 
నుడివెను. 

సత్వరజస్తమముల (ప్రభావముననుసరించి నరజంతు పక్షి యోనుల జనించి 
అక్షరము తన్నుదానెణుగలేక క్రీడించుచుండును. తెలుపు ఎఆుపు నలుపు వర్ణము 
ల్‌ “ంది మరల త్రిగుణ ప్రభావమున వికృత వ్షర్ణమగును. అక్షరము నిర్గుణమైనదయ్యు 








గుణ సహితమై. అహంకొరము విడిచినపుడే నిర్గుణత శోభిల్లును. వ్రతములు తీర్థములు, 
ఉపవాసములు మున్నగు వాని వలన అక్షరము శరీరమును బాధపెట్టుటయే గౌక 
తనకు దాన బంధము లేర్సరనుకొన్లును. జ ఘనత వలన నిర్మలమై అక్షరము. 
ప్రకాశించును. 


జన్యముల స్వభావము - మోక్ష త తము క. 

జనకుడు వసిష్టునిట్లుడను. మునీంద్రా! పురుషుడైనను ప్రీయైననుత తనకు 
దానుగా మరియొక రూపము నొనరించలేరు. చర్మమాంస శోణితములైన వనిత 
గుణములు, మజ్ఞాస్టి స్నాయువులగు పురుష గుణములతో కలిసి జన్యములు పుట్టునన్ని 
(ప్రతిసూక్తి. నరనారీ సంబంధమే (ప్రజాస్నష్టికి కారణము. 

జనకుడు మరల  మునివర్యా ప్రకృతి పురుషులను గూర్చి సృష్టముగ ౩ వచిం. 
చినట్టే, అతీం(ద్రైయము, అనంతము, అజరము న. 
తెలిసికొను మార్గము నుడువుమన వసిష్టుడిట్టు నుడివెను. 

కేవలము. గ్రంథపఠనము ఫలప్రదము కాదు. దాని యందున్న అర్థమును" 
గ్రహించినపుడే తత్రయోజన మవగతమగును. యోగ విధానముననుసరించియే 
కా కలదు. 'ప్రయోజనమున ఆ అవి' "రెండును' బకటే. ప్రకృతి యందు గల 
(స్త్రీ పుంస నపుంసక లింగములు ఆత్మకులేవు...ఆత్మ నిర్గుణుడు. బీజము ఇం ద్ర" 
యము మనసు ఆత్మకు లేవు. జ్ఞాన బోధ లేనివారు అక్షరక్షర' వివేకమును గ్రహింప 
లేరు. సాంఖ్యులు యోగులు బుద్దికి గ మ. షష 
యాతత్త్వమును చూడగలరు: స Br es es sre 

జనకుడు మరల వసిష్టునిట్టడోను. (ఆత్మకు వీకత్వము అేళ్ళము కల- 
దందురు. సాంఖ్యము యోగము అను చిషియములు నాకు విశదముగా క 


న. 


అనగా వసిష్టుడిట్టు. చ్రైప్పైను.. మ చదు న ల్లు పుటల ఆ వమ 
ఇతర-ఆసక్తి-లేని. ధ్యానము యోగము. మ. మనసు" ఏకాగ్రత 
నుండుట ఇవి'సగుణ నిర్గణ-భావములు: మల-మూత్రముల' కాలమున భోజహ: 
నంతరము' యోగమలవడదు: అనన్య'చింతనుడై మిత ర మనసును" 
ఆత్మయందు నిలుపషగలమయోగి ఆనందమనుభఖవించును..:.. వ. 
ఇక సారఖ్యుషహ్రకార్రము? బనుము... Ss OM CTE 
(పకృతి అవ్యక్త్షమైనదని కొరదజందురు: ల. అహంకారము 
పంచభూతములు ఇం(ద్రియములు విషయములుగా తన్ను డాను ఏస్తరింధుక్‌' మను. 


మాం 





SCS ACEI 

















మహాభారత ధర్శశార్మ్మము 

పురుషుని వలన నివా కలుగును; ఆతడధవ్యత" సృష్టి" ప్రళయమాళతనికికడ్ను 

అహ్యక్షము క్షేత్రమే ఆన సైకత. “టోసోనెటేగ్‌న వాడు కేత్రజ్ఞుడు ఆదు వసించు 
వాడుగోన పురుషుడు అని" “జీవునకు పద్మ క్షేత్ర ' క్షేత్రజ్ఞులు వేర్వేరు. 'పక్పతి స్ప 

ణాత్మిక, పురుషుడు నిర్గుణుడు ఇది సారఖ్యము.' ఇరువదినాల్లు తత్త్వములు కలది. 

పురుషుడు తన్నుదాను తెలిసికొనుటయే కైవల్యసద్ది దానికి పునరావృత్తి లేదు. అధి 

న. మ. 





ప ప. షక విద్య అవిద్యల ప్రకా రమెటుగుము 
క్‌ 'వీద్య "అనగా ఇరువది యైదు త్‌ో అక్షరము. ఆ ఆ విద్యను 
తెలిసికొనుము. ' | 
_ కర్మం ద్రియములకు బ్ఞనేంర్రియము. ఏద్య, జ్ఞానమునకు మను. మనస్సు 
నక్తు పంచభూతములు, పంచభూతమ్లులకు అహంకారము, .అహంకారమునకు 


బుద్ది, "బుద్దికి అవ్యక్తము, ఉన్యక్తమునకు ఇరువది. యైదు  తత్వములును విధ్య అన 
బడ్డును, 


. జీవుడు అక్షరము, ప్రకృతీకరము.' రెథడును ఆద్యంతరహితములు. ఈళ్వ 
రత్వము: కలసి, పక్షతి గు గుణములు అహంకారాద్ది కములు క్షలసినపుడ్లు. పురుషుడు 
క్షర్లమ్లు అనబ్బడినము గుణవికారములు; ల్రేవ్విచే, అక్షర్లము. .. oa 


బం -సంాభి భ్లూతమైనది. బహుర్లూపములు గలది. బహ్వాజష్మములిష్పు మవ 


తన్హువిడ్సీవినప్పుడు, జీవుడు నిర్ములుడసును “తది నిశ్చయమైన ప్రదము, ఇట్టి బోర 


వలన క్షరము వదలి అక్షరమగును. ఈ నామాల స్తాంఖ్య భ్రహస్య 
వెలి గివగారే విదితము, ఈపరమైను ఫితిట తరు కరువది యూ. రుతత్త్యముల్లు గలి! 


తక్షిన్నణత్వముల. జూన్తుచు[సాశీంచును ఇది వనాతనమ్వుజీవతత్వవ మ్లుద్భుశ్యము, 
పరతత్వము అదృశ్యము వీనికి బ్రహ్మము అనిపేరు. ప్రకృతికిఇవిలేవ్య క. 


పరం సగుణమ్టైనం ప్రకృతిని శదభిన జీవుడుపఠమ: వధమునుక్రనుటలే కైవల్య 
సిద్ది ఏకత్వము. అనేకత్వము అిట్బు:రల పుకుషుని;తెలియువితమిదియే.టఇదియే 
మోకము పూర్వచులేస్తానిద్యలత ల sip 


అవి హరము, బ్రహ్మముణశిమముఫషాతవమగుథదమిద్‌యమదయాల యయ 


'జనకమహారాజా! ఈ విధమున సిమీ ఆత్యవిడ్యనూశ్రలిసకాన ఛన్యుడవ 
మం ల్‌ వానికి 
ERs నత్తా SoC Us అడంరుద్రండ యడల న... 











తడక లా 








తత్త్వము మొదట (బ్రహ్మవసిస్టునకు, అతడు నారదునకు నారదుడు 
భీష్మునకు జెప్పినది. భీష్ముడు దానిని ధర్మరాజునకు తేటపరచి మణీయొక 
వృత్తాంతము నుడవెన 


వసుమంతుని వృత్తాంతము 
జనకుని కుమారుడు వసుమంతుడను వాడు ఒకనాడు వేటకు చని, అచ 


టనొక మునిం (ద్రుజూచి ఇహపరసౌఖ్య ములెట్టు పాందనగును అని అడుగగా ముని 
యిట్లు నుడివెను. 


సకల ప్రాణులకు హితము చేయుట సుఖ(ప్రదము. కీడు చేయుట దుఃఖ 
ప్రదము. నరుడు తన సుఖము కొరకే ఆశ పడును. అందుగల చేటు నెరుగుడు. 
ధర్మము, జ్ఞానము, చిత్తశుద్ది వలన ఇహపరములు రెండు లోకముల యందు మేలును 
పొందును. (క్రోధమును కామమును అణచుకొనుము. ఉత్తములయిన విప్రులకు 
ఇతరులకు దానము చేయుచు, ఇచ్చితినని బాధపడకు. కామ(కోధము లణచుకొన 
లేక మహాభిషుడను రాజు స్వర్గ పదము నుండి భ్రపషుడయ్యెను. యయాతి ఆ 
దుర్గుణముల వదలి కీర్తి మంతుడయ్యెను. 


యా వలు జనకరాజ సంవాదము 
భీష్ముడు నుడివినదంతయు విని ధర్మరాజు మరల జనన మరణములులేని 


సంశయములు లేని అవ్యయమైన పరము ఎట్టిది, ధర్మాధర్మము లెట్ట్రివి అనగా భీష్ముడీ 
యితి హాసము నుడివెను. 


యాజ్ఞ వల్క్మ్యుడు మృునీం[ద్రులలో మహా మునీంద్రుడు. వేదోపనిషత్‌ 
సర్వశాస్త్ర) రహస్యము లెణీగిన విజ్ఞాన ఘనుడు. జనక మహారాజాతని వద్దకేగి 
వినతుడైై ఇంద్రియములు - అవ్యక్తము (బ్రహ్మము పరము - భూతసర్ల ప్రళయములు 
కాల సంఖ్యను గూర్చి తెలియ జెప్పుడని ప్రార్ధింపగా ఆ ముని వరుడిట్టు చెప్పెను. 

అవ్యక్తము స్వ ప్రళయముల నొనరించును. పది కల్పములు బ్రహ్మకు ఒక 
పగలు. రాత్రికిని అంతకాలమే. షగటి వేళ సృష్టియగును. రాత్రి ప్రళయము సర్వము 
నశించును. మరల సృష్టి ప్రారంభము. సర్వ భూతములకు సర్వ (ప్రాణులకు సర్వ 
లోకముల వారికి జీవనాధారమగు ఓషధులను ధాత సృజించును. ఇంద్రియములు 
శరీర భాగములు. ముక్కుచెవి మున్నగునవి, వావికని తమంతట పనిచేయవు. మనస్సు. 
యొక్క. ప్రభావమున అవి పనిచేయును. మనస్సు ఆ సవమియే. "ఈ మనస్తు.వలననే 
ఇంద్రియముల చంచలత్వమును అణగింపవలయును. య 

135 


TEs sc Ss LPP Pr కరతల పాలిత ఖటదతంలంకు rr rr Pr PS PP రా ర రాము క. 
అన్నాం తం పరక కము. అదం టకు అంతయును తం 1 "5 పిన రు క కది TARE IIE ... 
. ళ్‌ 


మహాభారత ధర్మశాస్త్రము 


రాత్రి యగుటతో (ప్రళయ అవ్యక్తము అహంకృతి యొక్క బోధము వలన 
పురుషుడు 12 రూపముల తనరశ్మిచే సర్వ భూతములను రూపు మాపును. క్ర 
సమయమున పృథ్వి జలమయమగును. జలముపై అగ్నులు లేచును అగ్నులపై 
వాయువు వీచును. ఇవి ఒకదాని నొకటి అణగింపజూడగా ఆ వాయువును ఆకాశ్ష్సు 
మింగును. ఈ సర్వమ్మును అహంకార పూర్ణుడైన పురుషుడు కబళించును. ఆ 
అహంకృతిని అవ్యక్తము తనలో లీనమొనర్చుకొనును. మరల ఎప్పటియట్టు సృష్టి 

అధ్యాత్మ అధిభూత అధిదెవతములు 

మనస్సు అధ్యాత్మము. చేయించునది అధిభూతము, బ్రహ్మము అధిదైవము 
అని వేదవాక్కులు - జ్ఞానమువలన తెలిసికొనగలిగినదే అధిదైవము. 

సత్వాది గుణములవలన ప్రకృతి నానావిధముల బోవును. సత్వము ఆనంద 
ప్రదము. రజోగుణములు గర్వ క్రోధాభిమానాదులు, మూఢత్వము తిండి పోతు 
తనము మోహము తమోగుణములు. ఈ గుణ వికా* యులు పురుషుని వశపరచు 
గొన జూచును. సత్వము వలన దేవతాస్టితి, రజస్సు వలన మానవ స్థితి, తమస్సు 
వలన రౌరవము ప్రాప్తించును. తనను ఎణేగిన ఆత్మ శాశ్వత పదమును బొందిన 
అక్షరుడు జరాజననమరణ రహితుడు. 


ప్రకృతి గుణాయుతము పురుషుని తత్త్వము నెజుగదు. కావున అచేతన 
పురుషుడు తనకు పరము లేదని యెజుగును గాన చేతనము. పురుషునిలో ప్రకృతి 
నిల్చును. తానే (ప్రకృతి అయినను పురుషునికి నిర్వికారత లేదు. 

ఈపై జెప్పిన దంతయు సాంఖ్యము. ఇక యోగ (ప్రకారము వినుము. రెండును 
వేరువేరు కాదు. యోగమున రెండు తంత్రములు కలవు. ఒకటి నిర్గుణమగు మనో 
ధారణ, రెండవది సగుణమగు ప్రాణాయామవిధి. 


ప్రాణాయామము శరీరమునకు పీడలేకుండ క్రమముగ సలుపవలయును. 
ఈ తం[త్రమువలన శరీరము మనస్సు శుద్ది యగును. 

నర్గుణతంత్రము. మనస్సు ఇంద్రియముల నణగ [ద్రొక్కవలయును. బుద్ది 
ధ్యానైకతత్సరతను పాందవలయును. ధ్యానము వలన జ్ఞానమయుడైన శాశ్వతుని 
తెలిసికొన గలుగును. అతని చిత్తము మేఘములు లేని ఆకాశము, తరంగ చలనము 
లేని సముద్రము వలె శాంత స్థితి నుండును. ఆత్మానంద రసము నాతడు అనుభ 
ఎంచును. వివిధములయిన శరీరాంగకములందు వివిధ దైవస్వరూపముల తేజము 
వెలుగు చుండును. ధ్యాన సమయ ఉచ్చ్వాస నిశ్వాస పవన(క్రమములందు యోగి వ 
రుడా దైవత తేజముల చూడగలుగును. సం వగ 


Pear కర్త షా స్మ బలాల ag ఖ్‌ జ్‌ 





— 1 సగ 





శాంతి పర్వము - ఆశ్వా- 6 


మరణ సూచకములు 


'ధ్రువమండలమున నున్న అరుంధతి నక్షత్రమును చూడలేనిచో, ముక్కు 
ప్రక్క భాగము వాచినను, పూర్ణ చంద్రుడు మసిమసిగా కనపడినను ఒకవత్సరమే 
ఆయువు. దేహమున కాంతి ఆకస్మికముగ ఎక్కువైనను తగ్గినను, |ప్రజ్ఞకూడ అట్లే 
ఎక్కువైనను తగ్గినను ఆణు నెలలలో మరణదశ. చంద్రునిలో గాని సూర్యునిలో 
గాని మధ్యగా తెజుపి కన్పడిన ఏడు దినములలో మృత్యువు, గుడియందున్నపుడు 
సుగంధ (ద్రవ్యములు దుర్వాసన నిచ్చిన ఆటు దినములందు మృత్యువు. ముక్కు 
క్రిందకు వ్రాలుట చెవులు (వ్రేలాడుట, పళ్ళు రంగుచెడుట కనులు మూసి కొనిపో 
వుట, దేహము నల్హబడిపోవుట వెంటనే మృత్యువగును. కనులందకారణముగ నీరు 
గారిన తలనుండి పాగ ఎగయుట మరణదశయే. 

యోగి అయినవాడు మరణ దశకన్లాని ధ్యానపరుడై ఆత్మను పరమందు జేర్చి 
కాలము గడపుచు మృత్యువును జయించును. ఇది అనామయమైన అవ్యయమైనస్రితి. 

పరమును గూర్చి యాజ్ఞ వల్క్యుడిట్టు నుడివెను. 

పరము అనగా ఎట్టిది. సరస్వతీ దర్శనము 


యాజ్ఞ వల్క్యుడు జనక మహారాజునకు చెప్పిన విధము. జనక రాజేంద్రా 
వినుము. నా అనుభవమును చెప్పెదను. నా తపః ఫలముగా సూర్యుడు ప్రత్యక్షమై 
నా కోరికను మన్నించి, నన్ను నోరు తెజువుమని అందుండి సరస్వతి నన్ను జేరున 
ట్లనుగ్రహించెను. నాకు తెలియని యొక భీతి జనింప, నన్ను కుదుట పజుచి, మార్తాం 
డుడు వేదములు నీయందు భాసిల్టును. భక్తియలవడి శరణాగతి లభించును, సాంఖ్య 
యోగ ధర్మములవగతములగును, బుద్ది యందుల్లాసము కలుగునని, నుడువగా 
చిత్తమానందమయమైనది. వచ శ్చాతుర్య మలవడినది. సూర్యుడస్తంగతుడయ్యెను. 
సరస్వతిని తలచుచు నేను నా నివాసమునకేగి ఓంకారమధ్యమున మధురస్వర వ్యం 
జన శబ్ద సహితముగ వార్లేవి నాకనుల ముందు గోచరమైనది. ఆ పూజా మూర్తిని 
ధ్యానించుచు శిష్యులచే వేదాధ్యయనమ్ము చేయించుచున్న తరుణమున వాజ్మయ 
(బ్రహ్మము ఫలముగ యోగ సాంఖ్యరూపముల ఉపాయములు బుద్దికి అవగతములలైనవి. 

విశ్వావసునకు య్యాజవల్కుని ఉపదేశము 

ఇంతలో విశ్వావసుడను గంధర్వరాజు నన్నెన్నియో విషయములడొను. వానికి 

నాయుత్తరములును వినుము. 








137 


మహాభారత ధర్మశాస్త్రము 


విశ్వము : భూతమయమగునది. వ్యక్తము. అవ్యక్తనామ (ప్రకృతి. నిర్గణుండ్యు 
సురుసుడు: 
మి(త్రావరుణులు - (ప్రకృతి పురుషులు 
జ్ఞాన జ్లేయములు, తపోజపంబులు, సూర్యాతి సూర్యులు - (పకృతి పురుషులు 
విద్య, వేద్యము, అచలము - పురుషుడు 

(ప్రకృతి వాచకములు 
అవిద్య అవేద్య, చలము 
తెలిసికొనదగినదాని తెలిసికొనలేని వేదపాఠము వ్యర్ణము 
వేదము వలన క్షరాక్షరములు విశదమగును. క్షరమును వదలి అక్షరమును 
(గ్రహించవలెను. 

అక్షరమైన 25 తత్త్వముల తత్సరతవలన కైవల్య ఛు కైవల్యము వలన 26 
తత్త్వముల దర్శనము పురుషునకగు, పురుషుని అవ్యక్తము రెండు విధములుగ జూచ్చు 
వాడే పురుషోత్తముడు. ఇరువురును రెండుగాదు ఒకే రూపము. 

సరిము అనగా పురుషోత్తమ షడ్వింశములు పరమేశ్వరుడు అని నామములు, 
ఎశ్వావసునకు మరల సందేహముకల్లినది. పంచవింశకతత్త్వ మునకు పరముగలుగుట 
అది రూపమున ఒక్కటే అని అందురు. ఇదియెట్టు అని సంశయము. పురుషునకు 
అవ్యక్తము అవగత్రమైనపుడే పురుషోత్తముడందురు. పంచవింశకుండయిన పురుషుడు 
ప్రకృతినుండ విడివడి తన్నుతానెటిగిన ప్టితియే షడ్వింశకత్వము. పురుషుడు ఫు 
రుషోత్తముడు ఇరువరయ్యు పురుషోత్తమునందు పురుషుడుండు గ్రహణ శక్తియే 
ఎకత్వమును జూచువిజ్ఞానము. ఈ జ్ఞానమే మోక్షము. జనన మరణ రాహిత్యము. 
ఈ వచనములు విని విశ్వావసుడు సంతృప్త హృదయుడై వెడలెను. జనకుండును 
ఈ గాథను విని పరితుష్ట మానసుండయ్యెను. 

గృవాస్టునకు మోక్షప్రాప్తి - జనక సులభ సంవాధము 

భష్ముడునుడువా పై విషయములన్నియు వినిన ధర్మరాజు గృహస్థుడుగా 
నున్న వానికి మోక్షప్రాప్తి కలుగునా, అను ప్రశ్ననడిగెను. భీష్ముడంతట, రాజ్యపాలకు 
డయ్యు నిష్బిమ కర్మయోగియను పేరుగన్న జనకునకును సులభయను యోగినికి 
జరిగిన సంవాదము నిట్లు చెప్పెను. 


జనకమహారాజు యోగ దీక్ష యెట్టిదో ఆతని బోధము. ఏవిధమైనదో పరీ 
138 








శాంతి పర్వము - ఆశ్యా-6 
క్షింప దలచి సులభయను వనిత తన యోగశక్తిచే సుందర కాంతాకృతి ధరించి జనకు 
నింటికేగి, అతిథి మర్యాద లందిన పిదప సమీపమున జేరి కూర్చొని ఆతని మన 
స్ఫున ప్రవేశించి కామవికారము కల్గింప యత్నించెను. 


ఆమె చేయుచున్న విలాస చేష్టలు గ్రహించి, జనకుడు చిరునవ్వుచు నామెను 
జూచి వనితా సీవెవ్వరవు. ఇచటి కెందులకు వచ్చితివి. ఐనను నా పలుకులు వినుము. 


నేను పంచశిఖుడను ముని శిష్యుడను. అతని వద్ద మూడు ధర్మములను 
నిష్టతో నేర్చితిని. సాంఖ్యము, యోగము రాజ్య పాలన. ఇవియే మోక్షధర్మములు. 
స్టీరమగు జ్ఞానము వలన విరక్తి కలిగినది. దానివలన నిస్సంగుడనై చరింతును. సుఖ 
దుఃఖములు నాకు సమానము, నా దృష్టిలో ఇనుము బంగారము సమానము, 
నన్ను నుతించి చందనము పూసినను, నిందించి కత్తితో కొట్టినను సమచిత్తమే. 
జ్ఞానము కర్మము మోక్షపథములే. గురువచనముగ మూడవ మార్గమనుసరింతును. 
గృహస్టునిగా నుండియే. నియమ నిష్టలతో నడచుకొందును. 


ఇంకను వినుము. ఏదో కారణమున గృహము వదలి సన్యాస ఆశ్రమమును 
గైకొన్నంత మాత్రమున ముక్తిరాదు. దండకమండలువులు కాషాయ వస్త్రములు 
లింగధారణము వలన ప్రయోజనమేమి. శమదమములు గలిగి మనుజుడు నిస్ఫంగి 
కావలెను. నేను రాగరహితుడునయి యట్లు వర్తింతును. వనితా నీవు (బ్రాహ్మణ 
(స్త్రీని. నాయందనురాగముచే నీ నిజరూపము దాచి కామినివై వచ్చితివి. ఇక నైన 
ను నీ చెడ్డ చూపులు మానుము. నీవు యోగినివి. నీకీ చొరవ ఎట్టు వచ్చినది అని 
జనకుడు స్నష్టముగ పలికిన మాటలు విని ఆ కాంత- 


రాజా! నీమాటలు సరియే. నా విషయమును గూడ వినుము. నీవెవరవు. 
ఎవ్వరి దానవని అడిగితివి. ఏమి చెప్పుదును. భూమిపై మనుజులు ఎవ్వరి కెవ్వ 
రగుదురు. ఇం[ద్రియములు పదియు ఒక్కొక్కటి తమపని తాము చేయునట్టు ఎవ 
రికి వారే. అయినను నా చెప్పెడు మాటలు వినుము. నీవు నిన్ను తలచునటుల 
ఒరులను గూడ అట్లే భావింపవలయునుగదా.. వీరు మిత్రులు వారు శత్రువులని 
భావించువలన ముక్తి లభింపదు. అందుచేత నీవు ముక్తుడవుగావు. ముక్తుడనని 
భావించుచున్నావు. నీవు నరపాలుడవు. నీమనసెప్పుడును పాలనా విషయము.లందే 
యుండును. అమాత్యాది పరివారమును 'ప్రజలును పరిపరివిధములనుందురు. 
వారిని చూడవలయును. నేను నీ చిత్తమున [ప్రవేశించినంత మాత్రమున "నన్ను 
నిరసించితివి. ఇది ముక్తునిచందము కాదు. ముక్తుడయిన వాని మనసు శూన్యము 








139 


మహాభారత ధర్మశాస్త్రము 
నిరాసక్తముగదా. అందులకు నిన్ను జొచ్చితి. నా శరీరాంగములు నిను దాక్రలేద్ష 
ఎందులకీ చింత. ఈ మంత్రుల ముందు పరివారముల ముందు ఒక (స్త్రీని నింద్సో 
యుట నీకు తగదు. నీకు గృహధర్మము లేదు మోక్షధర్మమును లేదు. నీ జ్ఞాన్సు 
మిథ్య అయినది. ముక్తులు ముక్తులను కలియుట యుక్తము. మనము ముక్తులము 
కాకున్నను మన సాంగత్యమున తప్పులేదు. 

నా చరిత్రమును వినుము. నా పేరు సులభ. ప్రధనుడను రాజవంశమున 
ఫుట్టినాను. మా పూర్వులు శతళశ్ళంగ (ద్రోణాది పవిత్ర ప్రదేశముల అనేక యాగ 
ములొనర్చిరి. -ఇంద్రుడే వచ్చి వారితో ధర్మచింతన సేయును. నాకు ఎనయైన 
పురుషుడు లేడు. నీకు ముక్తి ఉన్నదో లేదో చూచుటకు వచ్చితిని. అంతియేగాని 
మరొండు లేదు. నీవు నిజముగ ముక్తుడవు. అగ్ని వేడిగా ఉన్నదో చల్లగానున్నదో 
యని పరీక్షసేయుట అవివేకము. నా పలుకు లసత్యములు నీవు ముని సేవనీయు 
డవు నా అపరాధము సైచి, నిస్సంగినైన నన్నీనాడిచ్చట నుండనిమ్మనగా, జనకుడు 
మం(త్రులును సంతసించి ఆమెతో ధర్మచింతన మున నుండిరి. మణునాడాోమె అట 
నుండి వెడలెను. 


వేదవ్యాసుడు శుకునకు వైరాగ్యముపదేశించుట 

ధర్మజుడడుగగా భీష్ముడిట్టు చెప్పెను 

శుకుడు వ్యాసుని కుమారుడు. మహర్షి కుమారుడయ్యు ధర్మచింతనము 
లేక సామాన్యునివలె తిరుగు చుండెను. వ్యాసుడది గమనించి, తనయా! ఈ ప్రాకృత 
వర్తనము నీకు తగదు. ఇంద్రియములను మనస్సును అణచి యుంచుము. కోపము 
లేకపోవుట సత్యశమదమ తప అహింసలు ఓర్పు ధర్మములు. తిండిపోతు తనము 
తగ్గించుము. నీలోనున్న జీవుడెవరో గమనింపుము. దినదినము ఆయువు తరిగి 
వోవుచుండుట గమనింపుము. జ్ఞానులు చెప్పిన మాట వినకుండ విషయ తత్పరు 
లగుట అప్పటికప్పుడు సుఖము అనిపించినను తుదకు ఆపదలను తెచ్చిపెట్టును. 
ధర్మవృత్తి తెలియని అవివేకి తనకు తానే శత్రువు. ధైర్యమున ఇంద్రియ నిగ్రహము 
పాటింపవలెను. మానవ జన్మము అందు (బ్రాహ్మణత్వము లభించుట కడుదుర్గభము. 
దానిని సద్వినియోగము చేయవలయు. జన్మించినది మొదలు ముసలితనము 
మృత్యువు వెంటాడుచునే ఉండును. బంధు మిత్రులు కాపాడలేరు. నిస్సంగమున 
నుండు టొకటే మార్గము. భోగ లాలస విడచి నిర్మల భావమున తపము ముక్తికి 
మార్గము. బంధుత్వము అశాశ్ళతము. నేను ఎవరివాడనుగాను. నా మంచి నేనె 


చూచుక్‌'నవలయు. దారాపుత్రుల యందపేక్ష తన దారికి బంధనమే. ధనభోగముల 
చెంతబోక జితేంద్రియుడగుటయే జీవన ధర్మము. 








140 


పం న న ర యు 
శుకుని జన్మవృత్తాంతము 

మేరు పర్వత తటమున పరమ శివుడు పార్వతిని గూడి, తన (ప్రమథ గణ 
ములతో కొలువు దీరి యుండ, వ్యాసుడు పుత్ర సంతతిని కోరి అచ్చట యోగ బల 
మున తప మారంబించెను. ఆ మహా తపస్సునకు తృప్తి పడి పరమ శివుడు (ప్రత్యక్షమై 
వ్యాసుడు కోరిన విధమున పంచభూత సమ వీర్యుడగు పుత్ర సంతతి కలుగునని వర 
మిచ్చెను. తన యా శ్రమమున వ్యాసుడు అరణిమధించి అగ్ని హో త్ర పూజయందున్న 
యపుడు మహా సౌందర్యవతియగు ఘృతాచి యను నప్పుర అచటికి రాగా ఆమెను 
జూచి కామపరనశుడయ్యెను. ఆమెయు మన్మథుని వాహనమగు ఒక సుందరమైన 
చిలుక రూపమున అచ్చటనే చెట్టుపై నుండెను. కామ వాంఛలోనున్న వ్యాసుని వీర్యము 
స్థలితమై అగ్నియందు బడి, అందుండి మహాతేజస్వియగు సుతుడు జనించెను. ఆ 
బిడ్డకు శుకుడు అని నామము వచ్చినది. 


అగ్ని తేజస్కుడై జన్మించిన ఆ శుకునకు అ(భగంగ సాకారయ్లై వచ్చి మంగళ 
స్నానము చేయించినది. ఆకసమునుండి కృష్ణాజినదండంబు లాతని ముందు పడినవి. 
పార్వతీసహితుడయి పరమ శివుడేతెంచి ఆ బాలునికి ఉపనయనము చేసి నాడు. 
ఇంద్రుడు కమండలువు దేవతలు ఎప్పుడును మాయని వ స్త్రములిచ్చి గౌరవించిరి. 
దివ్యదుందుభులు (మోగినవి. దేవాంగనా గానములు వాయులీనములై వచ్చినవి. 
పంచ భూత (ప్రభావమునందిన ఆ బాలునియందు వేదములు చేరినవి. ఆచారాను 
సారమా బాలకుడు తండ్రియగు వ్యాసుని గురువుగా వరించి వేద వేదాంగ ధర్మ 
శాస్త్ర రాజనీత్యాది సకల విద్యలు నేర్భెను. 

తం(డ్రి ఆశ్రమము వద్దనే శుకుడుండి ముని వాటిక యందలి 'బాలురతో 
నాడుచు వేద శా, స్త్రధర్మాచరణము నందు (శ్రద్ద చూపకపోవుట వ్యాసుడు (గ్రహించి 
దేహంబు నందు మమత మంచిదికాదని సాంఖ్యయోగ శా, స్త్రములుపదేశించెను. 
శుకుండును అందలి జ్ఞానము నెటిగి, బ్రహ్మచర్య గృహస్థ వాన |ప్రస్ట ధర్మంబు లం 
దాస పడక, ధర్మమునుపదేశింపుడని తండ్రినడిగెను. . 

శుకునకు జనకుని ఉపదేశము. 


తనయా! నీకు మోక్ష ధర్మమెటేగింపగలధమ్యడు 2 జనక మహారాజు. వారి 
వద్దకేగుము. వారివద్ద అహంకారము మమత పనికిరావు. అతడు పూజ్యుడు అనిన 
తండ్రి మాటలు విని శుకుడు వెంటనే బయలుదేరి కాలినడకనే నదీనద శైల (ప్రదేశ 


SNE 








మహాభారత ధర్మశాస్త్రము 


ననన ననన 
ములు గడచి మిథిల కేగి రాజ ప్రాసాదమునచేరెను. ద్వారపాలకులడ్డ గింపగా తానే 
దెంచిన విషయమునుడినెను. వారు లోనికి పోనిచ్చిరి. భవనములో నున్న రక్షక భటులు 
అడ్డగించిరి. నమ్రస్వభావమున వారికిని తన తలపు నుడివెను. ఈయన యెవరో 
విశ్శిషవ్యక్రియని భటులు లోనికి పోయి నుడువగా జనకుడు పుర్‌ హితునంపెను. 
అతడును శుకుని జూచి ఆశ్చర్యపడి భక్తీ (శ్రద్దలతో ఆముని బాలకుని రాజు, నొద్దకు 
కొంపోయెను. జనక భూపతియు శుకునకు గౌరవ పూర్వకముగ అతిథి మర్యాదలు 
జరిపి సుఖాసీనుగావించి కుశల ప్రశ్నములడిగి, సముచితమగు నిడిదల నేర్చరచి 
అన్నపానాదులకేర్పాటు గావించి వినో దమునకై గాయనీ మణులను నియోగించెను. 
ఇన్ని మర్యాదలొనర్చినను శుకుడు వాని యందాసక్తి చూపకుండెను. మణునాడు 
మంత్రి పరివార సమేతుడై రాజు తన వద్దకు వచ్చి ఆసీనుడై ఏమి కారణమున విచ్చే 
సితిరని అడుగగనే, శుకుడతి వినయమున రాజా! నా తండ్రి వ్యాసమహర్షి పంపగా 
తమవద్ద మోకబోధము వినుటకు వచ్చితినని శుకుడు విన్నవించెను. జనకుడంతట 
మునీంద్రా! నాయభి'ప్రాయము వినుము. విప్ర డుపనీతుడయి బ్రాహ్మచర్యమున 
వేద శాస్త్రము అధ్యయనము చేస్తి గృహస్టుడయి సంతానమును బడసి క్రతువు 
లొనర్చి అతిథి అభ్యాగతుల నర్చించి, అగ్ని హోత్రయుతముగ వాన ప్రస్టముకు 
జని రాగద్వేషాది గుణముల వర్ణించి అగ్నులను తన యందారోపించుకొ"ని చిత్తశాంతి 
నొందిన వాడు (బ్రహ్మానందపదము నొందును. అని చెప్పిన జనకునుపదేశమును 
విని శుకుడు, రాజా జ్ఞానో దయమైన వారును మొదటి మూడా(శ్రమములు ఆచరింప 
వలెనా, వేద విధులెట్టున్నవి యని |ప్రశింప, జనకుడు మునీంద్రా! జ్ఞాన విజ్ఞాన 
ములు గల వాడును ఆ మూడా శ్రమములను కర్యవ్యాకులుడు కాకుండుటకు గడ 
పవలసినదే పూర్వమునులట్టు గడపిరి. పూర్వజన్మ సిద్దివలన ఏ యా శ్రమము నం 
దైనను జ్ఞానియై తనయందు సర్వమును, సర్వము తనయందు జూచిన వాడు ముక్తి 
.. జెందిన వాడే, అయినను నీ సందేహ వృత్తికి యయాతి యను మహారాజు చెప్పిన 
మాటలు చెప్పెదను వినుము. . 

జ్యోతి ఆత్మ యందె యున్నది. సర్వమును సమతా దృష్టితో జూచిసుఖ 
దుఃఖములు సమముగా నెంచి, పరులను తనవలె జూచి ఇం ద్రియచేష్టలనణచువానికీ 
(బ్రహ్మపదము లభ్యమగును. అని యయాతినుడీవెను నీ యందివి యన్నియునున్నవి. 
మోక్షబోధమునీకవగతమైనది. నీ మదికి దోచిన విధమొనర్భుమని జనకుడు శుకుని 


వీడ్కొలిపెను. 





142 





శాంతి పర్వము - ఆశా,-6 
శుకుడు తిరిగి తం డ్రినద్దకు వచ్చుట 

వ్యాసుడు హిమగిరి యా (శ్రమమున తన నలువురు శిష్యులు, సుముంత సైల 
వెశంపాయన జైమినులను అధ్యయనము చేయించుచుండెను. హీమవత్సుర్వతము 
బహు పవిత్రమైనది. సకల ప్రకృతి సంపదన్వితము. పుణ్య విభవ సంయిత'ు. ని 
భిలామరులు గరుడ గంధర్వాదులచట సుఖంబుగ నుందురు. పరమేశ్వరుపచ్చట 
బహు సంవత్సరములు ఫుత్రవాంఛ తపమాచరించెను. శివాంశ సంభవుడు కుమార 
స్వామియు ఆత్మశక్తి వలన దేవాధిక తేజస్వి యయ్యెను. శుకుడు ఆ సమయమున 
తండ్రి ఆ శ్రమమున కేతెంచెను. జనకునిచే ప్రబో ధితుడైన తనయుని జూఎ వ్యాసుడు 
సమ్ముదితుడై శుకునభినందించి శిష్యులతో గలిపి యతనికి గూడ అధ్యాపనంబొన 
రించు చుండెను. a | 

ఒకనాడా నలువురు శిష్యులును పారాశర్యుని జూచి గురుదేవా! నీ (ప్రబోధ 
మున మాకు వేద విద్య సర్వమును తెలియవచ్చినది మాకు వలె తక్కిన వారి కంత 
అధికముగా నీవు వచింప వేలయని యడుగగా, వ్యాసుడు నవ్వి భక్తుడగు వానికి 
వాగ్రహ్మము సకలవిద్యలనిచ్చును. మీరును ఇతర |ప్రాంతములెకేగి అచటి వారిని 
విద్యావంతులజేయుడని దీవించి పంపెను. 

సప్పపవనములు 

వ్యాసముని యాశ్రమంబున కొకనాడు నారదుడరుదెంచి, శిష్యులు గాన మరె 
వ్వరుగాని అధ్యయనము చేయుచుండుట లేమి చూచి ఇదేమి వ్యాస బుషి! నీవును 
కుమారుడును వేద నినాదమును వినిపింపవచ్చును గదా అనినంత వ్యాసుడట్టే 
గావించెను. ఒకనాడొక మహా భీకరమయిన వాయువు వచ్చుట చూచి వ్యాసుడు 
శన వేదోచ్చారణమానెను. ఇదియేమియని శుకుడడుగగా విష్ణువును, భానుడును 
పైన తిరుగుచున్నారు. ఆ కారణమున ఈ మహావాయువు వచ్చినది. ఈ సమయ 
మున అధ్యయనము కూడదు. సమానుడు ఉదోమడు వ్యానుడు అపానుడు ప్రాణుడు 
వీరైదుగురు జగమంతయు వ్యాపించి యుందురు. వీరుగాక అదితి పుత్రులు ప్రవ 
హుడు ఆవహుడు ఉద్యహుడు సందహుడు వివహుడు పవహుడు వరావహుడు 
అను సప్పపవనములు నిఖిల భువనముల నిండి యుండును. సమానాది పంచకమ 
హిమ గిరియందుండును. దేవయానములకు వర్తన మీ వాయువులే. వర్షమ్ముల 
గురియించునవియు ఈ వాయుఖులే అని చెప్పుచున్నంతలో ఆ (ప్రచండ వాయువు 
తగ్గిపోయెను, వ్యాసుడు కుమారుని అధ్యయనమునకు నియోగించి తాను అభ్రి 
143 








మహాభారత ధర్మశాస్త్రము 


MEET TTT ONE 
గంగ దిగిన చోటికి స్నానమునకేగెను. శుకుని అధ్యయనము నారదునకు ప్రీత్రి గల్గి 
చినది. శుకుని కోరికపై నారదుడిట్టుపదెశించెను. 


నారదుడు శుకునకు లోకూతము బోధించుట శుకుని యోగపిద్ది 


ఈ లోకంబున పుట్టిన వానికి హితము గూర్చుతత్త్వమును తొల్లి సనత్సు 
మారుడు మునులకు చెప్పిన వాక్యంబులను మరల నారదుడిట్లు చెప్పెను. 

తపము, సత్యము, విద్య, అపరిగ్రహము, అహింస, జితేంద్రియత, ఇవిమోక్ష 
ప్రాప్తికి సాధనములు. సంసారా సక్తుడు రొంపిలో దిగిరాలేని ఏనుగు వంటివాడు 
కామ క్రోధలోభమోహ మద మాత్సర్యములు రాగము దుఃఖ ప్రదములు అవియన్న 
వానికి మరొక పుట్టువు నందును, సుఖము ఉండదు. తపస్సృత్యాది సద్గుణములను 
శ్రద్దా సక్తితో నిర్మల చిత్తమున అభ్యసించు వారికి ఇహపర సుఖములు, అంతరాత్మ 
జ్ఞానము, ధర్మాధర్మ, సత్యాసత్య వివేకము కలుగును. నారదమునీం ద్రుని వాక్యములు 
చీకునకు హృదయమున బట్టినవి. ఆ దేవ మునికి కృతజ్ఞతల కల్పి శుకుడు వ్యాసుని 
కడకేగి తనకు నారదమునీం ద్రుని బోధమువలన కలిగిన చిత్త శాంతియు ఆత్మ 
జ్ఞానమును తాను సమస్తమును విడి వైరాగ్యమున తానరుగుచున్నట్టు నుడివి వెడలెను, 
కుమారుని యోగ సిద్దికి ముదితుడై వ్యాసుడు తనయా నిలువుమొకింత అనినను 
నిలువక యోగ సేవన కనుకూలమైన కైలాసగిరిచేరెను. అచట పరమ యోగ సాధ 
నమున ఆత్మయందు సర్వము విలీనము చేసి సర్వాత్మతత్త్వ దర్శనము పొందెను. 
ఇంతలో నారదుడటకు రాగా శుకుడా దేవమునికి ప్రణమిల్లి, మునీంద్రా నీ ప్రబో 
ధము వలన ప్రబుద్దుడ నయితిని యోగ నిరతి అలవడినది నిస్సంగత్వమున ఈలో 
కమును విడచిపోవుచున్నాను. అని ఆకసమున కెగసి అదృశృమయ్యెను. కిన్నర గం 


ధర్వాదులతనిని జూచి ఆహా యింత బాల్యమున ఇతని కింత యోగ సద్ది అలవడినదా 
అని ఆళశ్చర్యములందిరి. = 


వ్యాసుడు శుకుని వెనుకాడుట 
అట్లాశ్చర్యమొదవ పైకాసిన శుకుడు నదీతరుకాన నంబులు గడచి పోవు చుండ 
రెండు పెద్ద పర్వతములు ఒకటి తెల్లనిది ఒకటి పసుపు వర్గము కలది అడ్డువచ్చి 
శుకుని పాదములు తగిలి చూర్ణములైనవి. తుద కతడు మందాకినిని జేరి అతి(క్ర 
మంచి వాయుపథంబున సర్వ భూతాత్మకుడయ్యెను. అతడరుగు మార్గమున దేవ 


కన్యలు న్నముగ జలకమాడుచు గూడ దిగంబరుడై యేగు శుకుని జూచి.ఏమియు 
చలనము నందలేదు. శుకుడు యోగ సిద్ది వడసి చనిన వార్తకు వ్యాసుడు వగచి అతడు 





Terr TTR | 4 


శాంతి పర్వము అ ఆశ్వా-6 


పోయిన మార్గమున యోగ బలమున తానును బోయి అచటి పర్వతమున నిలిచి 
శుకా ఆగుము! శుకా ఆగుము! అని కేకలు వెట్టగా పరిసరములనున్న చెట్టు కొండలు 
ఎచ్చట నుండియో శుకుడు “ఓ యనిన శబ్దమును నలుదిక్కుల (ప్రతిద్వనించెనే 
గాని శుకుడు రాలేదు. 

మార్గమధ్యమున విగత వృస్త్రలై స్నానమాడు దేవకన్యలు వ్యాసుని జూచి 
సిగ్గుపడి త్వరత్వరగ లేచి తమ వస్త్రములు కట్టుకొనిరి. శుకుని ముక్తతయు తన 
సక్తతయు (గ్రహించి తనయుని వైరాగ్యమునకు సంతసించి తనమనోభావములకు 
వ్యాసుడు సిగ్గిల్లెను. 

కైలాసమునుండి శివుడేగుదెంచి వ్యాసమహర్షి! నీవు పంచభూతబలుడగు 
తనయుని కోరితివి. ఇచ్చితిని ఆతడు పరమయోగపదమంది బ్రహ్మతేజో మయుం 
డయ్యెను. ఇందులకు నీవు సంతసించవలసినది పోయి విచారింతువేల. నీకు వలసి 
నప్పుడు ఎల్లవేళల నీ తనయుని నీడ నీవెంటనుండును. నీవు మహాతపశ్శాలివి మీ 
యిరువురి కీర్తియు విశ్వమున నదీపర్వతము లుండుదనుక శాశ్వతముగ నుండునని 
వ్యాసుని సం ప్రీతుంజేసి పంపెను. 

(బహ్మచర్యాది నాలుగా శ్రమము లవారికి ఉత్తమ పదసిద్దినిచ్చు దైవము 

. నారదనారాయణ సంవాదము 


బదరికాశ్రమమున నున్న ఎశ్వాత్ముడు అవృయుడు అయిన నారాయణు 
డను మునీంద్రుని కడకేగి నారదమహర్షి ప్రణమిల్లి దేవా! సిద్దికి ఆరాధనీయమెద్ది 
యన సర్వమునకు అంతరాత్మయై వెలుగు తత్త్వమే ఆరాధనీయము. అది సూక్ష్మము 
అగోచరము అని నుడివెను. నారదుడు మరల దేవా! నీవే లోకేశుడవు అఖిల ధర్మ 
ములకు ఆవలవెలుగు మూర్తి యయిన మూలాకృతి దర్శనము దయతో నాకను 
గ్రహింపవే అని వేడెను. అంత నారాయణుడు నారదా నీవు ఉత్తమమైన ఏకాంతి 
కుడవగుము. నీకాదర్శనములభించును అనెను. నారదుడా మాటలు విని యేగి, 
మేర్లణైలమున పాలకడలి నున్న శ్వేత ద్వీపమున ఆహారములేకుండ, ఇం(ద్రియ వృత్తి 
లేకుండ నున్నవారిని జూచెను. 


ధర్మజుడది విని, దేవకీ నందనా! నీవునుడీవిన శ్వేత ద్వీపము వారెట్టి వారు. 
ముక్తులయిన వారుగా దోచుచున్నదనగా భీష్ముడొక కథ నిట్లు చెప్పెను. తొల్లి భూవ 
లయమ్మును సదాచారుడై ఏలు ఉపరిచరవసువనునృపతి కలడు. అతడు తపోధ్యాన 


145 








మహాభారత ధర్మశాస్త్రము 


నిమగ్నుడై అడవులనుండగా ఇంద్రుడు ప్రత్యక్షమై రాజా నీ తపమునకు మెచ్చితిని 
రాజ్యమును వీడకుము, నీకొక రత్నదిప్తమైన విమానమును వరమునిచ్చుచున్నాను నా 
మిత్రుడవై దానిపై వచ్చిపోవు చుండుమన వసురాజట్టు చేసెను. అతనిని గూర్చి 
మజొక విశేషముగలదు. 

కల్పాది యందు సప్తబుషులు; మరీచి, అత్రి అంగీరసుడు, పులస్తుడు 
క్రతువు వసిష్టుడు స్వాయంభువమనువు విష్ణుని గూర్చి తపమొనర్చిరి. విష్ణువు సం 
ట్రీతుడై అదృశ్య రూపమున బుషులారా! మీరు సదాచారణులు ధర్మశాస్త్ర, విదులు. 
సరస్వతి మీయందు నిలుచును. అంగిరసుని పుత్రుడైన మహామేధావి బృహస్పతి 
వలన ఈ ధర్మములు (ప్రచారము కావలెను. నా భక్తుడయిన ఉపరిచర వసువు అను 
రాజు ద్వారా ఈ కార్యమునడుపుడు అనెను. 

ఉపరిచరవసు మహారాజు అశ్వమేధయాగము నారంభింప సప్త బుషులును 
తోడ్పడిరి. బృహస్పతి ముఖ్య బుత్విక్కు. పెక్కుమునులును సదస్యులై వచ్చిరి, 
వసురాజు అహింసా (వ్రతుడు ఆరణ్యక ఉపనిషత్తున చెప్పబడిన వాక్యములతో విష్ణుని 
కీర్తింప ఆ దేవుడు వసురాజునకొక్కనికిని కనపడునట్టు వచ్చి హవిర్భాగమును తీసి 
కొనెను. తనకేల కనుపింపకుండ విష్ణువు వచ్చెను అని బృహస్పతి మహా కుపితుడు 
కాగా, వసురాజు, సదస్యులు మునులును ఆతనిని శాంతపరచిరి. 

బృహస్పతికి మునులు విష్ణుమహిమను నుడువుట 

అచ్చట నున్న ఏకద్వితత్రితులను మునులు బృహస్పతిని జూచి గురువర్యా! 
నీకేలనయ్యా యీ కోపము. (శ్రీహరి కొజుకయిన హవిస్సు (శ్రీహరివచ్చి తీసి 
కొనినాడు. మనమెంతవారము (శ్రీహరి కన్సడు భాగ్యము మహాతపశ్శాలులైన వారికే 
పట్టదు. మేము (బ్రహ్మ మానస పు(త్రులము. మేము హరిదర్శనము గోరి తపస్సు 
చేయుచుండ ఒక అశరీర వాణి ఇట్టు చెప్పినది. పాలకడలిలోనున్న తెల్లని ఒక దీవి 
యందు, తెల్లని వారు హరిదర్శన పరులు, నిరాహారులు సుగంధ శరీరులు కలరు. 
వారికి హరినిజ తేజో రూపము కనుపడును. అచటికేగుడని నుడువగా అచటికే 
గితిమి. ఒకనాడు ఇట్టి దట్టిదనరాని భాను సహస్ర సమంబగు తేజము తోచినది. 
అచటనున్నవారు జయ పుండరీ కాక్ష జయ హృషీకేశ! జయ విశ్వాత్మ! యనుచు 
ఎల్లిత్తి స్తుతించిరి. మేమాతేజమును చూడజాలక మిన్న కుండితిమి. ఇంతలో నొక 
అశరీర వాణి, ఇచటనున్న పురుషుల జూచుట హరిని జూచినట్లే మీకు తొందర 





146 





శాంతి పర్వము - ఆశ్వ్యా-6 
మేల అనేక వత్సరములింకను తప మొనర్చుడు. అనగా మేమును వెనుదిరిగితిమి. 
ఈ మాటలు విని బృహస్పతి శాంతుడై వసురాజు యాగమును పూర్తి నొందించెను. 


దేవలోకమున నొకప్పుడు సురలకు మునులకు ఒక వివాదంబైనది. అజము 
లగు మేకపోతులు యెల్లవేళల యాగంబుల వధార్లములని దేవతలు, కృతయుగమ్మున 
అట్టు కాదని మునులు వాదించు కొనుచు అచటికేతెంచిన వసుమహారాజునడిగిరి. 
అతడు సురల వాదమే యుక్తమని నుడువ మునులు కోపించి వనువును భూమిపై 
బడుమని శపించిరి. సురలాతని కెట్టి బాధయులేకుండ చేసిరి. వసువు తన దీక్షను 
వీడక హరి నామత త్పరుడై యుండుట చూచి (శ్రీహరి కరుణించి గరుత్మంతుని 
పంపి వసువును ఊర్వ్వలోకములకు రప్పించి బ్రహ్మ పదప్రాప్తి నొసాను. 

అచట నారదుడు క్షీర సాగరమున శ్వేత ద్వీపమునకేగి అచట నున్న ఏకాం 
తికుల గలసి, నారాయణస్తుతి జప పరాయణత్వముననుండగా నారాయణుడు తన 
నిజతేజో రూపమున (ప్రత్యక్షమై తత్వోపదేశమొనరించెను. 


నారాయణుడు నారదునకు చేసిన తత్త్వోపదేశము 


నారదమునీం(ద్రా వినుము. ఇటనున్న ఏకాంతికులకు తప్ప మతెవ్వరికిని 
ననుజూడ అ్హాతలేదు. నీవును ఏకాంతికుడవు పరమ భక్తుడవగుట నీకు నా దర్శ 
నములభించినది. నా తత్త్వంబ్‌కింత వినుము. 


నేను శాశ్వతుడను. ఇంద్రియములకు అందువాడను కాను. అఖిలమ్మునకు 
ఆత్మయగు సర్వసాక్షిని. వాసుదేవుడు సంకర్షుణడు అనిరుద్దుడు అను నామములు 
నాతత్త్వములే, ఇట్టిరువది నాల్గు తత్త్వములకు అధిపతిని పంచవింశతితత్వా భిఖ్యుడను. 
నాకంటె పరములేదు. పరమపురుషుడను. ఏకాంతికులకు గోచరమైన పరమునేనే. 
ఈ యఖిలమును బీవవ్యాప్తి గలదే. జీవుడు నా సంబంధమైన వాడే. భక్తి గలిగి నన్ను 
ఆశ్రయించిన వానికి ముక్తి నిచ్చెదను. ఆదిత్య వసురు(ద్రాదులు బ్రహ్మ అట్టివారే. 

బ్రహ్మను జగత్‌ సృష్టి కావించుటకు నియోగించి నేను నివృత్తిగా ఏకాకినై 
మధ్యస్థుడనై యుందును. ఒకానొక సమయమున పరిస్థితులను బట్టి జన్మకర్మముల 
చరింతును. ధర్మరక్షణకు వలయు కార్యము లొనర్హును. మున్ను మత్స్యమై వేద 
ములను కూర్యమై దేవతలను రక్షించితిని. లోకరక్షణకు నరనారాయణులను బుషి 
త్వరూపములనుంటిని. మజీయు వరాహరూపమైై హిరణ్యాక్షుని, నారసింహోక్స 
తిని హిరణ్య కశిపుని, పరశురాముడనై దుష్ట రాజన్యులను రాముడనై రావణ ది 
రాక్షసులను, కృష్ణుడనై కంస కాలయవనమురనరకాది దుష్టులను పాలియించి నరు 








147 


మహాభారత ధర్మశాస్త్రము 


ననన 
ని సాయమున భూభారమును బాపుదును. శివుడడ్డు పడినను బాణుని నిర్హింత్స 
తిరిగి నా సహజ (ప్రకృతిని పాందుదును. నారదా! నీవేకాంతికుడవగుట నాచరి[త్ర 
మును చెప్పితి. ఈశ్చేత ద్వీపముననున్న వారు మద్భక్తులు. నన్ను గూర్చిన ధ్యాన 
మందున్నవారు. సందడి చేయవలదు. నీవిక బొమ్మనిన, నారాయణ దర్శనము శ్ర 
త్రోపదేశము కాంచిన మహా నందముతో నారదుడరిగి ముని బృందమునకు బ్రహ్మ 
లోకమున తానువినిన దానిని ప్రచారము చేసెను. (క్రమముగ నది భూలోకమున 
వాజ్మ్యయమై వ్యాపించెను. 

ఈ యుపాఖ్యానము చదివినను వినినను దీర్ణాయు ( శీ, విభవంబు కలుగును, 
వ్యాసుడు నిత్యము దీనిని పఠించుచు శ్వేత ద్వీపమున కరిగి విష్ణుని దర్శించును. 
వారి శిష్యుల మైన మేమును పాలకడలి తీరమున తపస్సు చేసితిమి. ఆదిత్య మరు 
ద్వసురుద్రాదులు బ్రహ్మయు అట్లేకడు భక్తి తత్సరులై తపమ్ము చేసిరి. 

బ్రహ్మాదులకు విష్ణువు అదృశ్వరూపమున శే:ఎన ఉపదేశము 

మీరందరు పుణ్యాత్ములు మీవచ్చిన పని నెటుగుదును. బ్రహ్మ జగద్లురుడు. 
అతడు చెప్పినది వేదవాక్యము. వేదహితంబగు యాగమొనర్చి వైష్ణవమను యాగ 
మును (బ్రహ్మహితముగా జేసిరి. ఈ యాగఫలమును వినుడని విష్ణువిట్టు నుడివెను. 

వేదాచార పరాయణులు మరీచ్యాది సప్తబుషులు విధింపషగా, మాననీయులు 
మానవులు నడప మీకా భాగంబుల ఫలము కలుగును. సనక సనందన కపిల సనా 
తన సనత్కుమారులు సహజ జ్ఞానులు. బ్రహ్మ నిష్టితులు సాంఖ్య ధర్మమును 
(ప్రచారమొనర్తురు. మోక్షధర్మములు బోధింతురు. సర్వులకు తల్లి తండ్రియగు విరించి 
నా శాసనమున వర్తిల్టును. నా ఫాలమ్మున బుట్టిన రుద్రుడు సకల వరదుడు ఇది 
కృతయుగము. వీరు విధించినట్లే వేదోక్త కర్మలు నడచును. ఈ యుగమున యాగ 
ములందు పశువులను హింసింపరాదు.. యజ్ఞభాగార్హుడు, యజ్ఞధారి విష్ణువు ఆ 
రీతినుడివి, సకలమునకు గురువు (ప్రభువునై వర్తిఖ్ణమని బ్రహ్మను నియోగించెనని 
వ్యాసమహర్షి శిష్యులకు చెప్పినట్టు వైశంపాయనుడు జనమే జయునకు బోధించెను. 
ఇది సకల కార్య విజయ (ప్రదము. 


భగవన్నామ నిర్వచన ప్రకారము 


అర్జునుడడుగగా కృష్ణుడు చెప్పినది వైశంపాయనుడు జనమే జయునకు 
నుడివిన విధము. =. = 








—— 148 


శాంతి పర్వము - ఆశ్వా-6 


నరనారాయణులు: అర్జునా నీవును నేనును నరనారాయణులనిన నామములతో 
భువన హితమాచరించుటకు పుట్టిన వారము. 

నారాయణుడు : నారములనగా నీరు. అయనము అనగా శయనము. నాకు 
జలము శయనము నెలవు అగుటచే నారాయణుడను. 

వాసుదేవుడు : నేను జగములందు'వసింతును. జగము లెల్ల నాలో వసించును 
గాన వాసుదేవుడను. 

విష్ణువు : ఆకాశభాగమంతయును వ్యాపంచిన వాడనగుట విష్ట్ణుడను. 

దామోదరుడు : దమము అనగా ఇం(ద్రియని[గ్రహము అను సద్గుణము గలిగి 
నన్ను పూజించు వారు నామధ్య యందు తేజరిల్టుదురు గాన 
దామోదరుడను. 

పృల్నిగర్భుడు : అన్నము జలము అమృతము వేదము అనునవి పృశ్ని 
యనబడును. అవి నాగర్భమందుండుటచే ప్పశ్నిగర్భుడను. 

కేశవుడు : సూర్యుని కాంతి కిరణములు చంద్రుని వన్నెల కిరణములు, 
అగ్ని జ్వాలలు నాకు శిరోజములగుట నన్ను కేశవుడందరు. 

అగ్నిష్టోమ మాహాత్మ్యములు; క్షత్రములు బ్రహ్మము, అవి అగ్ని సోముడు. వానిచే 

అఖిల జగమునకు సంతోషము కలిగింతును. వీనిచే రాజుల విప్రుల మహాను భావ 

ములు విలసిల్టును. 

పరమ వరదుడు, లోక భావనేశ్వర, హృషీకేశ నామములు నాకు కలిగినవి. 


హరి : యాగ భాగముల హరించువాడను. 

గోవిందుడు : గోవర్రన మహిని గుహలోనికి బడకుండ ఎత్తితిని గాన గోవిందు 
డందురు. 

శిపివిష్ణుడు : రోమములుండవు గాన నాకీ నామము వచ్చినది. 

కృష్ణుడు : భూమిని దున్నునట్టు చేయుదును. నామేని చాయ నలుపు 
అగుట వలన కృష్ణుడందురు. 

అజుడు : పుట్టుకలేని వాడను. 

సత్యుడు : సదసద్వయంబు నాయందుండుటవలన ఈ పేరు వచ్చినది. 

అధోక్షజుడు : జాతత్వ వికృతి (పుట్టుకు లేని యపుడు తదనంతరము 


క్షయము లేనివాడనుగాన అధోక్షజు డందురు. 
149 








మహాభారత ధర్మశాస్త్రము 


సాత్త్వతుడు 


అచ్యుతుడు 
త్రిధాతువు 


ఘృతార్చి 
వృషుడు 
అనాది 
అమధ్యుడు 
అనంతుడు 
శుచి(శ్రవుడు 
ఏకళశ్ళంగుడు 
వఐదించుడు 
కపిలుడు 


ధర్మజుడు 


ముంజకేశుడు 


ఖండపరశువు 


: సత్త్వమునుండి వేరుగాను. నావలన సత్త్వము శక్తి వంతము 


చున్నది. సత్త్వముగల జన్మము కలవాడనగుట సాత్త్వతుడను. 


: చ్యుతము (నాశనము) లేని వాడను. 
: వాతపిత్త శ్లేష్మములను ధాతు త్రయము శరీరమున కవ 


గాన ఈ నామము వచ్చినది. 


: ఘృతము అనగా నీరు. నీటికి కాంతిగలదు. జలశయనుడన 


ఆకారణమున ఘృతార్శి నామము వచ్చినది. 


* వృషము అనగా ధర్మము. ధర్మస్థితి నాయందుండుటే 


వృషుడను 


; ఆదిలేనివాడు 
: మధ్యలేని వాడను 
: అంతములేనివాడను. 


పేరులు నాచెవులకు ఇంపుగ నుండును గాన శుచి శ్ర 
డందురు. 


: వరాహవతారమున ఒక కొమ్ముతోనే ఉర్విని పైకెత్తుటచే ఈ 


పేరు వచ్చినది. 


: లోకమునకు రేచనము ( ఊపిరి) కలుగజేయువాడను. 
: సూర్యుని యందు విద్యాస్థితిగనున్నవాడను. 
హరజణ్య గర్భుడు : 


యోగమనగా హిరణ్యము. యోగ గర్భుడనుగాన హిరణ్య 
గర్భుడను గూడ. 


: లోకరక్షణమునకు నరుడు నారాయణుడనగ ధర్మమునకేను 


పుట్టిన వాడనుగాన ధర్మజుడందురు. 


: గంధమాదనమున నేను తపస్సు చేయునపుడు, శివునకు 


భయపడి దక్షయజ్ఞము నావక్షప్టలమున దాగినది. అచటి 


కేశములు ముంబి గడ్డివలె అయినవి. ఆకారణమున ఈ పేర్రు 
వచ్చినది. 


: శివునిపై నేనొక గడ్డిదుబ్బును పరశువు అనగా గండ్రగొడ్డలా 


మంత్రించి వైచితిని. దానికి పదును లేకుండ శివుడొనర్చుటచే 
ఖండపరశువు అను పేరు కలిగినది. 








150 


శాంతి పర్వము - ఆశ్వా-6 
శివకేశవుల పరస్పర కలహము 

విష్ణుని మాటలు విని అర్జునుడు, నారాయణా! మహాత్ములైన మీకిరువురకు 
కలిగిన కలహామెట్టు అంతమొందినది వినదలతునన ఎష్టువిట్లు చెప్పెను. 

అవును మా ఇరువురి మధ్య మహా ఘోర రణమైనది. రుద్రుడు మహా 
రౌద్రాకారమున వచ్చినాడు. నారాయణుడను నేనును విజృంభించినాను. మామా 
ఆయుధముల ఘర్షణకు లోకములు తల్లడిల్లినవి. పర్వతములదరినవి. నదీ నద 
ములింకినవి. సాగరములు ఘోపషిల్లినవి. అగ్నులు వెలుగలేదు. ఈ భీభత్సమునకు 
బ్రహ్మయే భయకంపితుడై రణ భూమికేగి శివునకు (ప్రణమిల్లి పరమశివా! లోక 
ములకు శివమును కూర్చువాడవు నీవే యిట్టు పరాక్రమించిన లోకములాగునా. 
ప్రాణికోటి నశించును. శివ విష్ణువులు, అద్వంద్వంబు, నిర్గుణము అమూర్తమగు 
తత్వము మూర్తి భేదము మాత్రమె. (ప్రసన్నుడవై దివ్య బుద్దిని జూడుమని ప్రార్దింప 
శివుడును శాంతినొంది విష్ణువును తేర్చెను. నారాయణుడును శివునుద్దేశించి మన 
మిర్వురము ఒక్కరూప, నిను బూజించిన నను బూజించినట్లే. మనమధ్య భేద 
ములేదు. ఇటనుండి (శ్రీవత్సము శూలాంకితమగును. నా హస్తము(ద్ర గలిగి శ్రీ 
కంధుడను నామము నీకు వరలును. ఇట్టు ఆ ఇరువురకును సఖ్యము గలిగి లోక 
ములు సంతసించినవి. అర్జునా రుద్రుడు శూలపాణియై సమరమున నీ శత్రుకోటిని 
వరుసగ వధింగును. 


నరనారాయణులతో నారదుని సల్హాపము 


శ్వేత ద్వీపము నుండి తిరిగి యథా పూర్వస్థానమున నరనారాయణులను 
గాంచిన నారదునకు ఆశ్చర్యము కలిగెను. వారిరువురిచే అతిథి సత్కారములంది 
ఆ దేవముని నారాయణా! శ్వేత ద్వీపమున అచ్యుతుని చూచితిని మరల ఎచ్చట 
ఆ రూపమే యిది. ఇది అద్భుతముగ నున్నది. అచ్చటి శ్వేతులు శమదమ సంపన్నులు 
ఆ అచ్యుతుని కృపకనినవారు. ఆ మహా దేవుడు నాయందును కరుణించి క్షేత్రజ్ఞాని 
తత్త్వమును, రాబోవు తన (ప్రాదుర్భావములను తెల్సి నన్నను గ్రహించెను. శ్వేతద్వీ 
పము పరమ శాంతి నిలయము. సూర్యసోముల కాంతిగాని, వాయుసంచారము 
గాని ఉండదు. నేను ఏ కాంతికుడనై యచట నుంటిని. నన్నను గ్రహించి ఆ మహా 
త్ముడు వీడ్కాలిపి షంపెను. ఇచ్చటికి వచ్చితిని. నన్ను కరుణింపుము ఇచ్చట నుం 
డెదననెను. - క 





మహాభారత ధర్మశాస్త్రము 


వారిరువురును నారదుని మాటలకు ముదమంది, నీవా దేవుని కృప బొంధ 
వారి ఉపదేశమును వింటివి. ధన్యుడవు మేమది యొల్లనెజుగుదుము. నీవి 
నుండుట మాకు ప్రీతికరము అనిరి. నారదు డామహాత్ముల ఆదరణకు సంతసించి 
వినముడై నమస్కరించి ఆ యా(శ్రమమునందే వేయి దివ్య వత్సరములు ఏక్రాంత్రి 
యై తపమాచరించెను. నారదుని భక్తి భావమునకు నరనారాయణులు సంతృప్తి పడి 
హితవచనంబులు పలుక, వారిని వీడని హిమ వత్సర్వతమునకు తన ఆశ్రమం 
బున కర్‌గెను. దేవతలేల్లరు నారదమునిని జూచి ఆతని భక్తి తత్సరతల నెంతయో 
స్తుతించిరి. 


జనమేజయునకు వైశంపాయనుని ఉపదేశము 


జనమేజయా! నీవు ప్రసిద్దికెక్కిన పాండవ వంశమున పుట్టిన ధన్యుడవు. 
విష్ణుదేవుని మహిమ ఉపదేశములు వింటివికదా. భక్తి (శ్రద్దలతో విష్ణుదేవుని 
పూజింపుము. విష్టువుపై విద్వేషము సకల విధముల చేటు. ఎల్లరకును | క్రీహ 
రియే ఆత్మ. తన ఆత్మను తెలిసికొనలేని చెడ్డ వారికెప్పుడును ఆపదలే. ఇవన్నియు 
మాగురువర్యుడు వ్యాసమహర్షి చెప్పినవే. ఆయన కేవలము నారాయణుడే కాకపో 
యిన మహా భారతము పురాణములు వ్రాయగలడా. భారతాధ్యయనమును విస్మ 
రింపకుము. వ్యాసుడనగా లోకహితముకొరకై బహివిధ ధర్మముల నిట్టు చెప్పిన 
మహనీయుడు జగద్వంద్యుడు. 


విష్ణువు హయ గ్రీవుడయిన వృత్తాంతము 

(శ్రీ విష్ణువు హయశిరుడయి బ్రహ్మకు సన్నిహితుడయ్యెనను కథను జనమే 
జయుడు వినగోరగా వైశంపాయనుడిట్టు చెప్పెను. 

'ప్రళయకాలమున విష్ణువు జలములందు యోగ నిద్రారతి నుండి మేలుకొని 
లోక సృష్టి సేయ సంకల్పింప విష్ణువు నాభినుండి కమలము, ఆ కమలము నుండి 
(బ్రహ్మయు ఉద్భవించిరి. మున్ముందు వేదములు నాల్లిటిని బ్రహ్మస్ఫబించెను. తొలుత 
ఎష్టువు నందున్న 'సత్వగుణము -నుండి (బహ్మయు, రజస్తమముల నుండి మధుై 
టభులను అసురులు జన్మించిరి. ఆ రాక్షసులు వేదములను కట్టగట్టి పాతాళమున 
బడవైచిరి. వేదములే తనకు బలము జ్ఞానమునని (బ్రహ్మ విచారించి తానేమియు 
చేయలేక విష్ణువు కడమొజులిడెను. విష్ణువు సకల వర్ష భాసురమైన హయ శిరము 
దాల్చి రసాతలమునకేగి ప్రణవనాదంబు తీవ్రముగ నొనరించె..ఆ ధ్వనివిని మధో 








152 





శాంతి పర్వము - ఆశ్వా-6 
టభులు ఆ శబ్దము వచ్చినదెస 'కేగా మటొక దారి నేగి హయ(గీవుడా వేదముల 
గొని పోయి బ్రహ్మకిచ్చెను. ఇంతలో మధుకైటభులెవ్వరినిగానక వెనుదిరిగి ఏగి 
తాముంచిన చోట వేదములు గానక వెదకి వెదకి (శ్రీహరిని చూచి యుద్దమునకు 
బిలిచి (శ్రీహరిచేత జచ్చిరి. బ్రహ్మయొక్క లోక సృష్టి కార్యము వేదబలమువలన 
నిర్విఘ్నమైనది. (శ్రీహరియే సత్వాది గుణముల కలిగింప సమర్థుడు. వేదములు 
గాని యజ్ఞములుగాని తక్కు పుణ్యకార్యములుగాని (క్రీ) మన్నారాయణ పరములైనవే. 
ఏకాంతిక ధర్మవిధానము 

వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన విధము. 

(ప్రప్రథమమున నారాయణుడు నిర్మలమగు ఏకాంతిక ధర్మమును (బ్రహ్మకు 
నుడివెను. బ్రహ్మ దక్షునకు, అతడు సూర్యునకు, సూర్యుడు మనువునకు అతడు 
ఇత్యాకునకు బోధించె. అతని వలన సజ్జనులనేకులు ఉపదేశమందిరి. నారాయణుని 
చేత నారదుడు విని తన శిష్యులకు బోధించెను. పదపడి యీ ధర్మము జగద్యాప్తి 
గనెను. పాప చిత్తులకిది అలభ్యము. 

సాంఖ్యయోగ పరమసార భూతమైన ధర్మము కురు క్షేత్ర రణ సమయమున 
కృష్ణుడర్జునునకు బోధించిన గీతలందున్నది. అహింస దీనికి మూలము. దానిచే 
హరియు (ప్రీతుఢగును. క్షేత్రజ్ఞుడతడొక్కడే. అయినను అనేకవిధ రూపముల 
సమయో నితముగ గోచరించును. వాసుదేవుడు, సంకర్షణుడు, (ప్రద్యుమ్నుడు, అని 
రుద్దుడు అను చతుర్విధాకారములు. ఇట్లు తోచిన హరి ఒక్కడే. ఇంద్రియములకు 
అతడందడు. తపము, శమము, దమము గల ఏకానూన భక్తి కావలయును. వీనికి 
తోడు చిత్తశాంతియు వలయును. ఇట్టి నిష్ట గలవారికే ఆ ధర్మము పొందవీలగును. 
చింతలనన్నిటిని బాపుధర్మమదియే. 

ఇట్టధర్మమునందాసక్టి చూపక నరులనేకపోకల పోదురు. ఇందులకు కారణము 
సత్వరజస్తమోగుణ వికారములే. వీనియందు సాత్త్విక గుణము మేలు. దానివలన 
ఏకాంతిక నిష్ట పడయవచ్చును. రజస్తమో గుణులు అన్యమార్గముల బోయెదరు. 
ఏ కాంతికులు హరిమనస్సులో నుందురు. హరికి వారికి ఏకత్వము కలదు. ఇది 
నేను నా గురుముఖమున విన్నది. 'జనమేజయా నీవును (శ్రీహరినిట్టు భావించి 
నిరంతరానంద ( శ్రీయుతుడవు. కమ్ము. 

జనమేజయున కొక సందియము తోచినది. వేదము సాంఖ్యము యోగము 
వాశుపతము పాంచరాత్రము అని బోధసాధనలు బహువిధములు. ఇవి అన్నియు 

153 











౮౮ మహాభారత ధర్మశాస్త్రము. ——————ైైై 
ఒక్కటియా, భిన్నములా అని ప్రశ్నించెను. వైశంపాయనుడు తన గురువు వ్యాస్ట 
తలచి యిట్లు నుడివెను. ఈ విధములకన్నిటికి ఆశ్రయము నారాయణుడే. హ్యృ 
పాందు సాధనములివి. వేద వ్యాసుడు వేదములకు, కపిలుడు సాంఖ్యమునకు, మో 
మునకు హిరణ్యగర్భుడు, పాశుపతమునకు శివుడు, పాంచరా త్రమునకు విష్ట్య 
(ప్రవర్తకులు. పాంచ రాత్రమనగ వైష్ణవము. 

వేదవ్యాసునకు నారాయణ నందనత్వము 

ఆదికాలమున విష్ణువు (ప్రజాస్నష్టి సేయదలచి నాభి పద్మమున (బ్రహ్మను 
కల్పింపనతడు భూత సంఘముల నెల్ల సృజించెను. అతని ముఖము నుండి వేదములు 
(ప్రసరింపజేసి వానికి వ్యాప్తి కల్షించుటకు, అపాంతరతముడను వానిని తన 
క్తిచే సృజించి అతనికాపని నప్పుగించెను. అతడు సుబో ధకమగునట్లు వేదముల విభా 
గింపగా విష్ణు వతి ప్రీతుడై నీవు వేద వ్యాసుడవు ప్రతిమన్వంతరమున నాకు తన 
యుడవై ఆహ్లాదము కల్పింతువు. నీకనేక జన్మములు కలుగును. నా చరితములు 
త్రిల్‌ కాచరణంబులు ధర్మము సమస్తము మదింజూడగలుగు (త్రికాలజ్ఞత్వము కలు 
గును. 

తరువాతి కాలమున వసిష్టమునికి మనుమడుగా పరాశరమునికి తనయుడ 
వౌదువు. నీ వంశము వారు కురురాజ్యపోలకులై అన్యోన్యవైరమున కులమును పాడు 
సేయుదురు. కాల ప్రభావమున కలిసి పోయిన వేదములను మరల నీవపుడు విం 
గడించి వ్యాప్తిగావించెదవు. ధర్మసందేహముల నెల్ల నివారించి జగత్యూజ్యుడముదువు. 
కాని రాగము నిను విడువదు. నీకు నిర్మల వైరాగ్యము గల పుత్రుడుదయించును. 
వేద జ్ఞానము, సాంఖ్యము యోగము పరిపూర్ణముగ లభించును. అని చెప్పి వేద 
వ్యాసుని బంపెను. 

ఈ విధముగ మోక్ష ధర్మ పథములు, హయగ్రీవుని లీలలు, విష్ణుని నామ 
నిర్వచనములు, ఏకాంతిక ధర్మములు, నారాయణుడు నారదుడు వ్యాసుడు వైళం 
పాయనుడు జనమే జయుడు ఒకరినుండి ఒకరికి వచ్చినవి. నారాయణీయ మనద 
గు ఈ ఆఖ్యానము చదివినను వినినను సంపదా రోగ్యాయుస్సంపదలు లభించును. 

అత్యుత్తమ ధర్మము - భృగుని చరిత్రము 

ధర్మజుడు మరల భీష్ముని కనుగొని మహాత్మా రాజధర్మము మొదలు ఎన్నియో 
ధర్మములు నీవెజీగినవి మహామునులెందరో నుడివినవి నీవు నాకు చెప్పితివి. వీని 
యందు అత్యుత్తమ ధర్మమెయ్యది అని మరల ప్రశ్నింపగా భీష్ముడిట్టు నుడివెను. 
154 














శాంతి పర్వము - ఆశ్వా-6 

కుమారా! అన్ని ధర్మములు మంచివే నిరర్ణకమగు ధర్మమనునది లేదు. ఎవరు 
దేని యందిష్టపడి ఆచరింతురో దాని ఫలము వారికి లభించును. నీ ప్రశ్నకు సమా 
ధానముగ ఒక కథ యున్నది. నారదుడు ఇంద్రునకు చెప్పినది వినుము. గంగానది 
దక్షిణపు తీరమున మహాపద్మమను పురమున భృ్బగుడను విప్రుడు కలడు. అతడు 
సద్గుణ సంపన్నుడు, ధర్మము, సత్యము, అహింస, ఇంద్రియ నిగ్రహము, నిమఘ్ర్రో 
ధము మున్నగు మంచి గుణములాతని యందు గలవు. న్యాయముగ సంపాదించిన 
ధనమునే ఆతడనుభవించును. వినయ సంపన్నులయిన పుత్ర సంతతిని కనెను. 

ఒకనా డా భృగుని యింటికి ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిర్జై వచ్చెను. 
భృగుడు సకల మర్యాదలు కావించి మునివర్యా నాకొక సందెహమున్నది. సాధ్యమైనంత 
వరకు స(త్రవర్తనమున నుందును గాని ఆత్మావలోకన మలవడలేదు. లోకసామా 
న్యగుణబద్దుడనగుట నా ఆత్మ యందు ఆత్మను చూడజాలకున్నాను. ఇది యెట్టు 
సాధ్యమని అడిగిన భృగునకు వచ్చిన అతిథి యిట్లనియె. 

భృగూ! నీవడిగిన ప్రశ్నయే నన్నును బాధించినది. బ్రహ్మ చర్యమని కొందరు, 
గృహస్ట ధర్మమని కొందరు, యజ్ఞములని కొందరు ఎన్నియో విధములెందరో చెప్పిరి. 
౩ట్రన్నియ. ధర్మమార్గములన్నవి. అందరికి స అలవడునా. ఒక్కమాట 

చెప్పెదను వినుము. 

నైమిశారణ్యమున గోమతి నదీతటమున పద్మ (హదమున పద్ముడను పేరున 
ఒక సర్పరాజుకలడు. నీవాతని యొద్ద కేగుమని చెప్పి ఆయతిథి వెడలెను. భృగుడ 
ట్లో మధ్యనున్న 'ప్రాంతములన్నిటిని దాటి పద్మ (హదమున సర్పరాజు పద్ముని యిం 
టికేగుసరికి ఆతడు గృహమునలేడు. వచ్చిన వి(ప్రవర్యునకు గౌరవముగ అర్థ్యపాద్య 
ములిచ్చి పద్ముని పత్ని, తన భర్త సూర్యుని రథము మోయుటకేగెననియు పదిదిన 
ములలో రావచ్చుననియు చెప్పినది. పద్ముడు వచ్చిన తర్వాతనే నేను మరల వచ్చెదను 
అని చెప్పి భృగుడు సమీపమున నున్న అడవి యందు నిరాహారుడై జపతపోధ్యాన 
తత్తరుడై యుండెను. తమయింటికి వచ్చిన వి(ఫ్రుడు నిరాహారుడై యుండుట తెలిసి 
సర్పరాజు పత్ని తగిన బంధు పరివారముతో నేగి, విప్రవర్యా, మా గృహమునకు 
వచ్చినవారు నిరాహారులయి ఉండుట తగునా, మేము అతిథి పూజా వ్రతులము. 
మా (వ్రత భంగము సేయకుడు మమ్ము రక్షింపుడని, వేడుకొనగా భృగుడు ఆమె 
మాటలకు సంతసించి “దేవీ ఒక దినమాగుము మీ ఆతిథ్యము స్వీకరింతునని 
పంపెను. మణునాడే పద్ముడును వచ్చినాడు. 


155 








ఎ మహాభారత ధర్మశాస్త్రము. నాం 

తిరిగి గృహమునకేతెంచిన భర్తకు ఆమె సకల సపర్యలు సలిపి ఆతడు లేని 
దినములందు అతని యభిలాషానుసారము దేవాతిధి పూజలు సమ గ్రము నెరవేరిన 
వనియు తెలిపి, వారికొరకు భృగుడను వి ప్రవర్యుడు వేచియున్నాడనియు ఆ విస్ట్ర 
కడకేగి అతనికేమి కావలెనో తెలిసికొనుట మంచిదని చెప్పెను. భార్యమాటలు విన 
గనే పద్మునకు ఆగ్రహము వచ్చినది. అతిశయము నెత్తికెక్కినది. భార్యవైపు జూచి 
మొగము చిట్టించుకొని'' ఇదియా ఇంటికి రాగానే నీవు నుడివెడు శుభవార్త సూర్యునిచే 
మన్ననలందిన వాడను నేనా ఒక బాపని వెదకు కొనుచు పోయి ఆహ్వోనించికొని 
వచ్చుట చాలుచాలు, అవపరమున్నచో ఆతడే వచ్చును. అనిన భర్త మాటలకొమె 
నిర్దాంతపడి, సర్పరాజా మీరు దీర శాంచులు, కృపాయత్త చిత్తులు, సదాచార సంప 
న్నులు ఒక వి(ప్రవర్యుడు తమను జూచు మహా శతోనున్నవాని. భీ చిత్తుని చేయు 
దురా, ఆశా భంగమొనర్చుట కన్న పాపమున్నదా. ఇట్టి చర్య మీ వంశకీర్తికి భంగ 
కరము. ఆ వి(ఫ్రడచట మిమ్ములను దర్శించు నిష్టలో వారముదినములనుండి నిరా 
హారిగానున్నాడనెను. భార్య మాటలకు పద్ముని మనసు శాంతి వహించినది. తనకు 
అకారణముగ కల్గిన కోపమునకు పశ్చాత్తాపపడి, భార్య సూచించిన సన్మార్గమునకు 
సంతసిల్లి వెంటనే బయలుదేరి వెడలి భృగుని కాంచి వినయసం భ్రమములతో 
కుశల |ప్రశ్నగావించిన వెనుక ఇరువురును అచ్చటి చెట్టు నీడల మృదుపశత్రాసీనులైరి, 

పద్ముడు భృగునకు సూర్యుని మహిమ చెప్పుట 

సర్పపతి భ్యృగునివైపుగన్గని “'విప్రవర్యా మీరు నాకొరకిచ్చట వేచియున్నారట. 
నా చేయవలసిన కార్యమెట్టిదో తెలిపిన ఆ కర్తవ్యమును నిర్వహింతు'' ననియెను. 
భృగుడామాటలకు సంతసించి సర్పపతీ? నా మనసున నున్న క్షేశమును తీర్పనీవె 
అర్హుడవని యెరిగి ఇట నీకై వేచి యున్నాను. నా వచ్చిన పనికేమిగాని మీరు సూర్య 


మండలమునకేగి అచట జూచిన విశేషముల వినదలతు se! వేడెను. 
పద్ముడంతట- 


విప్రవర్యా! మంచి ప్రశ్న అడిగితివి. సూర్యభగవానుని సేవకేగుట నాకు 
లభించిన గొప్ప భాగ్యముగా తలంతును. ఆ దేవుని మహిమవలననే ప్రాణిజాల 
మంతయు చైతన్యవంతమై అలరుచున్నది. ఆ దేవుని కిరణములవలననే అమరులు 
సిద్దులు, చెట్టున (వ్రేలాడు వాలఖిల్యాది మునులు జీవనము గడపుచున్నారు. ఎంత 
అద్భుతము. అ మహాత్ముని వలననే వాయువు (ప్రసరించి సూర్యుని మధ్యగల కాంతిని 
కలసి వర్షము కలిగించును. అతడే వర్షకుడు, అతడే తనవేడిమిచే జలమును హరిం 








156 


" శాంతిపర్శము- ఆశా 6. 





చును చోద్యముకదా. సూర్యుని వేడిమి వలననే ఆత్మనిష్ట సుస్టిరముగ నుండును. 
చరాచరములు ధరించు పుడమికి సూర్యుని కాంతియే బలము. పరముడు, 'అక్షరుడు, 
నిరంజనుడైన పురుషుడు సూర్యుని యందే ప్రకాశించును. విప్రవర్వా నే జూచిన 
మజీయొక్క విశేషము వినుమని పద్ముడిట్లు చెప్పె స్పను. 


ఉంఛవృత్తి మహిమము 


ఒకనాటి మధ్యాహ్న సమయమున సూర్యుని 'వెలుగుతో సమానమగు 
వెలుగుతో నొకడు వచ్చెను. వచ్చిన యాతడు సూర్యునికెదురేగి చేయిసాచగా సూర్యు 
డను తన చేయిసాచి యాతని చేయి పట్టుకొనెను. ఇద్దరును ఒకే రూపము. వీరిలో 
ఎవరు సూర్యుడు ఇతడా, అతడా అను సందియమునమేముంటిమి. వచ్చిన' మూర్తి 
సూర్యబింబములో లీనమై అడృశ్యుడయ్యెను. నేను దైర్యముగ జేరి సూర్యదేవునడి 
గితిని ఆ వచ్చిన.వ్యక్తి యెవ్వరు అని.. ఆ మహాత్ముడు కరుణించి యిట్లనెను. పద్మా 
వినుము. ఈతడు సుర యక్ష గంధర్వ గరుఢాదులెవ్వరును గాదు. భిక్షుక వృత్తి 
వలన జీవించు వి(ప్రోత్తముడు. నియత జీవనుడు. ఫల మూల జల వాయువులే 
ఇతని ఆహారము. దేనియందును ఆసక్తిలేదు. లేని దాన్గై 'ప్రాకులాడడు. అందరి 
యందు సమత్వబుద్ది గలవాడు. ఈ గుణముల వలన ఇతనికీ సిద్ది వచ్చినది అనెను. 

'భృగుడా కథ విని పరమాశ్చర్యమునంది, సర్ప పతీ! నీవలన చక్కని అర్ధము 
గల కథ వింటిని. నను శిష్య భావమున జూచి పంపుము నే పోయి వచ్చెదననియెను. 
పద్ముడది విని విప్రవర్యా ఇంత దూరము వచ్చితివి. నీ వాంఛను చెప్పిన నది నేను 
తీరును ఊరక పోవుట యేల. మణేయొక మాటను గూడ వినుము. నాయందు 
నీవు, నీయందునేను ఉన్నాము ఈ సర్వలోకము నీయందున్నది. ప్రాణికోటి సమస్త 
మందున్న ఆత్మ ఒక్కటే నీకిక చింతయేల అనిన పలుకులు విని తదర్టము నాత్మ 
గతమ్మున (గ్రహించిన భృగుడు, సర్పవరా! ని చెప్పినది సత్యము. తెలిసి కొనదగినది 
తెలిసినది. మిమ్ము సందర్శించుచే నా వ్రతమై నిశ్చయమనస్ట్రితికి వచ్చితిని సంతృ 
పుడనైతిని. నీవు ధన్యుడవు అని సర్భవిభునికి వీడ్కోలు సెప్పి వెడలెను. భృగుడు 
తన యీ కథను భార్గవకులముఖ్యుడగు చ్యవనునకు మడివి అతని ఉపదేశంబున 
కృతకృత్యుడయ్యెను. ఈ పుణ్యకథనే చ్యవనుడు జనకుని గృహమున నారదునకు 
నుడివె. నారదుడద్దానిని ఇంద్రునకు, ఇం|ద్రుడద్దానిని వసువులకు జొప్పెను. 





మహాభారత ధర్మశాస్త్రము 


ఈ కథా విశేషము సకల భూత సమదర్శిత్వ సంపాదకము ఉత్తమ ధర్మపు 
రతీ శయానందకరమును. పరశురాముని తోడి యుద్ద సమయమున వసువ్చలు 
నాకు ఎనిఎంచిరి అని ధర్మరాజు నకు భీష్ముడు నుడివెను. 

తరిగి వ్యాసుని పంపున తద్రచిత భారత పుణ్య కథను అతని శిష్యుడయిన 
వైశంపాయన మహామునీంద్రుడు జగత్తున వ్యాప్త జేయుచు, అర్జునుని మృ 
నుశుమడుః అభిమన్యునికుమారుడయిన పరీక్షిన్మహరాజు కుమారుడగు జ్ఞ 
మేజయునికి బోధించెను. 


ఈ పవి(త్ర చరి త్రము వినినను చదివినను దీర్దాయురారోగ్య ఐశ్వర్య | శ్రీలు 
లభించును. 


మహో భారతధర్మశాన్రుమున 
శాంతి పర్వము, షష్టాశ్వానము సర్వము సమాప్తము 
ఓమ్‌ తత్‌ సత్‌ 


x* రా శ 


మహాభారత ధర్మశాస్త్రము 
అనుశాసనికపర్వము : వచనము 
విషయ సూచిక పుటలు 


ప్రథమాశ్వాసము :- | 1-20 
ధర్మరాజు మనో వేదన (1) గౌతమి కథ భూతదయ (1) గృహ 
సులు మృత్యువును జయింపగలరా (3) యతి ధర్మము (4) 
విశ్వామిత్రునకు బ్రాహ్మణ్యము (5) వీత హవ్యునకు బ్రాహ్మాణ్యము 
(6) దైవము పౌరుషము (7) ఆశ్రితులు (7) ఎవరిని మన్నింప 
వలెను (8) గరుత్మంతుని చరిత్ర (8) ఆశాభంగము (13) 
శూద్రులకు మంత్రోపదేశము (13) లక్ష్మీ నివాసము (14) స్త్రీ 
పురుషులు రతి సౌఖ్యము (14) వైష్ణవ ధర్మము (15) పరమాత్మ 
తత్త్వము (15) గరుత్మంతుడు విష్ణు మహిమ చెప్పుట (17). 

ద్వితీయాశ్వాసము $- 21-46 
అష్టావక్రుడు - వరుని లక్షణములు (21) వర్ణాంతర వివాహ 
ములు (23) దాన పాత్రులు (23) ధర్మార్ట్థకామములు (33) 
దానమునకు అనర్హులు (24) బ్రహ్మహత్య (25) పుణ్య తీర్ధ 
ములు (25) పుణ్య నదులు, పర్వతములు, (గావుములు. 
పూజారులు (26) రాజుల కర్తవ్యము (29 పాప నాశకము (29) 
కాంతా స్వభావము- శీలవతుల రక్షణ (30) కన్యావరణము- వివా 
హముల విధములు (32) పుత్రులలో భేదము (34) స్నేహము 
సహవాస ప్రభావము (34) బ్రాహ్మణ్యము--క్షా త్రము. పరశురామ 
విశ్వామి త్రులు (36) దాన మహిమ భూదానము, అన్నదానము, 
నక్షత్ర దానము కనక దానము, గోదానము, అన్న పానీయ 
దానములు, గో భూ విద్యా తిలదానములు (38) దుష్టదానము, 
నృగ చరిత్ర (42) గో ప్రభావము గోదాన మహిమ (44) 

తృతీయాశ్వాసము :- 46-6 1 
మనుజున కాచరణీయ ధర్మములు (46) కపిలగోవు గోపూజ 
సౌదాసుడు (46) శుకునకు వేదవ్యాసుని ప్రబోధము (47) గోలో 
కము (48) ఏకాదశ రుద్రులు (48) గో ప్రభావము-సుమి 
త్రుడు (49) గోవు - లక్ష్మి (51) సువర్ణ దాన మహిమ (51) 


క్షే 


పితృపూజ (53) ఉపవాసము తపము (55) మోసము-వృషా 
దర్శి (56) చెప్పులు, గొడుగు దానము (57) శూద్రులాచరింప 
వలసినవి (58) శుచి, శుభ్రత (58) మరణ సూచనలు (59) 
గురు మహిమ (60) వందనీయులు (60) చెరువు త్రవ్వించిన 
ఫలము, వృక్షములు పాతుట (60) గృహస్థ ధర్మము (61). 

చతుర్ధాశ్వాసము :- 62-84 
ధూప, దీప, నైవేద్యము, నహుషుడు (62) ధనాపహరణము 
(64) స్వర్గము (64) తపస్సు ధర్మము (67) పూర్ణాయువు 
అల్ఫాయువు (67) 24 తత్వములు (72) దేహాంతర్గత దైవత 
ములు 73 మునుల కృత్యములు (73) సాంఖ్యయోగము (74) 
ఉత్తమ తీర్థము (75) పాపకర్మము (76) అహింస (769) యుద్ద 
రంగ మృతులు (78) విద్యా తపోదానములు (79) స్త్రీల ప్రవర్తన 
(79) దానము ప్రియ వచనములు (810 కృష్ణుని చరిత్రము82 
శివుని రూపము నాలుగు ముఖములు, నీలగళుడు, పినాక 
పాణి వృషభ వాహనము శ్మశాన వాసము భీకగాకారము, 
చంద్రమౌళి (82). 

పంచ యాశ్వాసము వ్‌ 85 


వర్ణాశ్రమ ధర్మములు (85) తపస్సు - వనవాసము వైఖానసులు 
వాన ప్రస్తులు, ప్రవృత్తి, నివృత్తి 86 రాజుత్వమహిమ్క హింస 
అహింస మానవ జీవనము, వర్ణ కర్మము 87 పూర్వ జన్మఫల 
ము, సుఖ దుఃఖములు ఆయుర్యద్ది క్షయములు 93 పురుష 
స్త్రీ విధములు 93 దాన ఫలము 96 పైతృక కర్మలు 97 ధర్మము 
- పుణ్యలోకము సుగతి దుర్గతి (98) పరమ ధర్మము సాంఖ్య 
ము కపిలముని (99) యోగము (101) ఆత్మ సాయుజ్యము 
పార్వతికి శివుడు చెప్పుట (101) పతివ్రతా ధర్మములు పార్వతి 
చెప్పుట (102) పర ప్రాప్తి (103) రోగ శోక దారిద్యములు 
(104) విష్ణు నామ ప్రభావము (104) బ్రాహ్మణ పూజ 106. 
శ్రీకృష్ణుని ప్రభావము (108) శివుని మహిమ నామములు (108) 
సాధు జనులు అసాధు జనులు (111) పూర్వకృత పుణ్య 
పాపములు శుభాశుభములు (111) భీష్ముడు ధర్మజునూరడించి 
ఇంటికి పంపుట. భీష్ముని మహా ప్రస్థానము, గంగాదేవి విచారము 
శ్రీ కృష్ణుడు గంగనూరడించుట. 116. | 


శ్రీ విష్ణు సహస్ర నామములు- 
tu 


మహాభారత ధర్మశాస్త్రము 
అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 
ధర్మరాజు మనోవేదన 


గంగానందనుడు భీష్ముడు బోధించిన ధర్మములన్నియు ధర్మరాజు విని 
ఈ ధర్మములన్నిటిలో అత్యుత్తమ ధర్మమేదియో వచింపుడని అడిగి ఆ విషయ 
మును గూడ తెలిసికొనినాడు. 


ఆగాథలన్నియు విని ధర్మరాజు మరల మొదటికి వచ్చి, భీష్మునకు సభక్తిక 
ప్రణామము లాచరించి తాతా! నీవు బహు కృపాంతరంగుడవై విశదముగ సకల 
ద్రర్మోపదేశములు చేసితివి. కాని నామనసు నందింకను శాంతి కుదుట బడలేదు. 
ఈ పాండవ కౌరవ మహారణమునకును, అందు జరిగిన నరన్ఫప సంక్షయమునకు 
కారణము నేనే అని తోచుచున్నది. దాయాది యగు దుర్యోధనుడు మాయందు 
ద్వేషమూని రాజ్య కాంక్షచే మాయా జూదమును కల్పించి మమ్ములను నానా 
బాధలపాలు జేసి మాపై యుద్దమునకు దిగినాడు. (శ్రీకృష్ణ భగవానుని సంధిరా 
యబారకార్యములయినను వినలేదు. నేనైనను త్యాగబుద్ది వహించి రాజ్యమునం 
తయు దుర్యోధనునకిచ్చి యుద్దమునుండి తొలగ జాలితినా? లెదు. సహాయ 
ముగ వచ్చిన నరపాలురు పరివారసహితముగ వధింపబడిరి. అటునిటుగల బం 
ధువర్గము మడిసిరి. పుత్రులు మడిసిరి. మేమైదుగురము ద్రౌపదియు మాత్రము 
మిగిలితిమి. ఇంతరక్తపాతమైన ఈ రాజ్యమువలన సుఖము గన్పడదు. ఇంత మం 
ది చావునకు కారణభూతుడనైన నాకు పశ్చాత్తాపము కూడ కలుగకున్నది. ఏదైన 
మార్గముపదేశింపుడని దినుడై అడిగెను. 

గౌతమి యను విప్రాంగన కథ - భూతదయ 

ధర్మజుని మనళ్చింత భీష్ముడు గ్రహించి కుమారా! చెప్పిన వన్నియు శ్రద్దగా 
వింటివి. ఇంకను మనస్సున నీకీ కలత యేల? మరియొక యితిహాసమును గూడ 
నుడివెదను వినుము. 

గౌతమి శాంతస్వభావయయిన ఒక వి(ప్రాంగన. ఒకనాడామె కుమారుడు 
పాముకాటున బడి మరణించెను. అందులకామె దుఃఖముతో వగచు చుండగా ఒక 
కిరాతుడా సర్పమును పట్టుకొని ఆమె ముందునకు తెచ్చి తల్లీ! నీకుమారుని 
1 








మహాభారత ధర్మశాస్త్రము 
చంపిన దీ సర్పమే. దీనిని తల బ్రద్దలు గొట్టమందువా, నణేకి ముక్కలు చేరు 
మందువా అని అడుగగా ఆమె ఓ అన్నా! ఈ పామును చంపకుము. విధివశమ్సన 
నా బాలుడు మరణించినాడు. ఆ పామేమిచేసినది? ధర్యమెణే గిన వారట్టు చంపరు. 
ఈ పామును జంపుట హింస. దీనిని చంపినంత మాత్రమున నా బిడ్డ |బ్రదుకునా? 
మనకు పట్టువడిన శత్రువునైన చంపరాదు అనెను. ఆ బోయవానికామె మాటలు 
నచ్చలేదు. ఏమమ్మా నీవిట్టు పిజీకిమాటలు చెప్పెదవు. దీనిని వదలిన మజా 
కరిని కరవదా? హింస అనెదవు. ఇంద్రుడు వృ(త్రుని చంపలేదా, పరమశివుడు 
దక్షయజ్ఞమును నాశనము చేయలేదా. అని బోయడెంత చెప్పినను పామును చం 
పుట కామె ఇయ్యకొనలేదు. 

అంతట ఆ భుజంగమాకిరాతునితో నేనేమి చేసితినని నన్ను చంప 
బూనెదవు. మృత్యువునకధీనుడనై ఈ బాలుని కాటువేసితిని. ఇందు నాతప్పు 
లేదు. అనగా బోయవాడు సర్పమా నీవు మృత్యువునకు సాధనమైన క్రూరుడవు 
నిన్ను చంపితీరెదను అనునంతలో మృత్యువు అచ్చటికి విచ్చేసి యిట్లనెను. 
మృత్యువు : ఓయీ బోయవాడా, ఏమినీవిట్లాడెదవు. పాముగాని నేనుగాని ఈ 
బాలుని మృతికి కారణము కాదు. ' యజ్ఞకర్త అభిలాషానుపారము 
బుత్విజులు పూజ చేయింతురు. ఫలముయజ్ఞకర్తదే కదా. ఈ 
బాలునికి కాలమాసన్నమైనదని యముడు నన్ను పంపగా నేను 
పావును పంపితినంతియే. చరాడంవరు యముడును 
వచ్చుచున్నాడు. 
ఎందులకీ సంవాదము నిట్టు పెంచుచున్నారు. సర్పము కాదు, 
మృత్యువు కాదు. నేనును కాదు. ఈ బాలుని మృతికి ఆతని 
కర్మములే కారణములు. కర్మఫలము తప్పుకొనువారులేరు. అనుభ 
వింప వలసినదే. తన కర్మఫలమున బాలుడు మరణించెను. తన 
కర్మ ఫలముగ ఈ (స్త్రీకి ఇట్టి పుత్ర శోకము సంభవించినది. 
మధ్యనున్న మేము నిమిత్త మాత్రులమే. సకల జనములును కర్మ 
వశులై పాప పుణ్యము లనుభవింతురు. 


ఆబోయవానికి యముని మాటలు తెలిసివచ్చినవి. ఆ పామును విడిచి 
తన దారిని పోయెను. 


యముడు : 


భీష్ముడీ కథనుడివి, ధర్మజా వింటివికదా. సం(గ్రామమున అంతమంది 
మరణించుటకు ప్రధానముగ వారివారి కర్మములే కారణము. నీవుగాని, దుర్యొ 


2 wc నన నప భనా ననన లన నానకనానలనననననకనననననను 





అనుశాసనిక్ర- ఆశ్వ్యా- 1 


ననన నయన 
ధనుడుగాని ఇందులకు హేతువులు కారు. నీమనసు నందలి చింతవదలి సుఖివి 
కమ్ము అని నచ్చజొప్పెను. ధర్మజుడీ యుపదేశమునకు ఎంతయు సంతసించి మరల 
నొక సందేహమడిగెను. 


_ గృహస్థ ధర్ములకు మృత్యువును జయింప సాధ్యమా? 
ధర్మజుడడిగిన ఈ ప్రశ్నకు భీష్ముడు మజియొక ఇతిహాసము నిట్లు 
నుడీవెను. 


' ధర్మజా! నీకీ విషయమున సందియమక్కలలేదు. ఒక యితిహాసము 
చెప్పెదను వినుము. పూర్వము మనువంశమున దుర్యోధనుడను రాజు కలడు. 
సర్వజనులక్షేమము కోరి పాలన చేయువాడు. ఆ నృపతిని చూచి కామించి నర్మ 
ద యను నది పెండ్లాడి ఆయన వలన దేవకాంతా సౌందర్యమును మించు కడు 
సుందరి అయిన పుత్రికను కన్నది. ఇ బాలిక పేరు సుదర్శన. తండ్రి ఆ బాలిక 
ను ప్రేమతో పెంచి పెద్దదానినొనర్చెను. ఆ రాజు చేయు అగ్ని హోత్ర హోమా 
దుల పనులా బాలిక చూచుచుండెడిది. అగ్ని దేవుడామె యందమును జూచి 
మోహపడి ఆ యువతి కరము నాసించెను. ఆమె, అగ్నిదేవా, ఇట్టి విషయములు 
పెద్దలు నిర్ణయంపవలెనుగదాయని ఊరకొనెను. ఆ నరపాలుడొకమహాయజ్ఞము 
చేయుచుండగా అగ్ని హోత్రుడొక వి(ప్రవేషమున వచ్చి తనకోరిక తెలిపెను. ఆ 
రాజు అన్య కులస్టునకు కూతునీయ సందేహించెను గాని, పిదప ఆ వచ్చిన విప్ర 
నెరిగి వారి వివాహమునకు అంగీకరించెను. వారికి సుదర్శనుడను కుమారుడుద 
యించెను. సుదర్శనుడును ధర్మతత్సరుడైన రాజయ్యెను. 


ఆ రాజునకు, ఓఘవతి యను మనుమరాలు కలిగినది. ఆమె సుదర్శనుని 
వలచి పెండ్లాడినది. ఆ దంపతులు ధర్మనిష్టా పరులై గృహస్ట ధర్మమున మృత్యువునే 
జయింతుమను 'ప్రతిజ్ఞతో, కురుక్షేత్రమునందొక పర్ణశాల నిర్మించుకొని ఆదర్శ 
గృహస్టులై కాలము గడపుచుండిరి. ఇంటివద్ద నేనున్నను లేకపోయినను ఏతెంచిన 
అతిథులకేలోపమును లేని రీతిని వారి వాంఛితముల తీర్చుచుండుము. తుదకు 
నిన్ను గోరినను, దేహాభిమానమున సందేహింపవలదని సుదర్శునుడు భార్యకు 
చెప్పెను. ఆమెయునట్లే వర్తించుచుండినది. ఒకనాడా సుదర్శనుడు అగ్ని హోత్ర 
మునకు సమిధలకై అటవికేగెను. ఆ సమయమును చూచి ధర్మదేవతయే ఒక 
విప్రోత్తముని వేషమున వచ్చి ఆమెచేసిన అతిథి గౌరవములన్నియు పొంది సుఖా 
సీనుడై, ఓఘవతిని చూచి ఓ కాంతా నీ సౌందర్యమును చూచి నీపయి నాకు 
మరులు కలిగినవి నీవొడంబడుమని పలికెను. 

3 








మహాభారత ధర్మశాస్త ,ము 


ఆ విప్రుని మాటలకామె నిర్దాంతపోయినది. ఆమె మహో పత్రి|వ్రశ్ర 
అయ్యతిథి వర్యునకెన్నియో నస్తువులేర్చరచినది. కాని అతడు తనమాట ఫ్య 
కునుమానడు. ఆమెకేమియు తోచలేదు. అతిథులమాట కాదు అనకుము కి 
భర్త చెప్పిపోయినాడు. అంగీకరించుటా మానుటా, ఇటునటు తనమనసు జాగ 
లాడి సంకోచించినది. మానినచో అతిథి పూజ తప్పును భర్తమాటను ఉల్టంఘ్రి 
చినట్లగును. తుదకెట్లో ధైర్యమున సిగ్గుతో తలవాల్చి ఆ విప్రుని మజుగునక్తు 
తీసికొనిపోవునంతలో ఇ భర్త సుదర్శనుడేగుదెంచి తలుపు తట్టి భార్యను పీలిచినాడు. 
లోనుండి మాటరాలేదు, మరల పిలిచినాడు. లోనుండి ఆ వి(పుడే నేనొక అతిధిని 
ఈమె ఆతిథ్యమున నిచటనున్నాను. అని చెప్పుటతో సుదర్శనుడు బహు సమ్మో 
దపడి, తనకు అతిథి పూజా ఫలము సిద్దించినందులకు కడు సంతృప్తి నందెను, 
వంటనే ఆ వి(ప్రుడును ధర్మదేవత రూపమున మహాతేజస్వియై ముందునిలచి ఆ 
దంపతుల గృహస్ట ధర్మమునకు మెచ్చి మీ జన్మములు ధన్యములైనవి. మీరిరు 
వురును మీ యిచ్చవచ్చినపుడు మేనితో స్వర్గమునకేగ. .ద్చును. మృత్యువు మిమ్మే 
మియు చేయదని దీవించి వెడలెను. వారి గృహస్థ ధర్మమునకు దేవతలు సంతసించి 
వారిపై వర్గము గురిసిరి. పదపడి ఆమె ఓఘవతి యను నదీ రూపము వహింగి 
భర్తకు వలయునపుడెల్ల సమీపమున నుండి.పరిచర్య సేయుచుండెడిది. ఆహా! ' 
గృహస్థ ధర్మమునందింత త్యాగము, పుణ్యము కలదా అని ధర్మజు డాశ్ళర్యపడెను. 


యతి ధర్మము అన్ని వర్ణ వర్థములకు అలవడునా? 


అని మరల ధర్మరాజడుగగా భీష్ముడు మణీయొక ఇతిహాసమును జౌప్పెను. 
ధర్మరాజా! అన్ని జన్మములలో బ్రాహ్మణజన్మము దుర్లభము. పూర్వ జన్మము 
లందు ఎంతయో తపశ్శాలి అయిన కాని, బ్రాహ్మణ జన్మము రాదు అది కూడ 
కష్టమే. వేలాది వత్సరములు శమదమ సంపన్నుడై చిత్తశుద్దితో తపస్సానరించిన 
వ్యక్తియే ఒక్కొక్క వర్ధమునందు జనించి సిద్దినందిన తరువాతగాని (బ్రాహ్మణ 
జన్మ లభింపదు అట్టు లభించిన వాడు సదాచార సద్దర్మ నిష్టా నిరతుడై తన (బ్రా 


హ్మణత్వమును నిలబెట్టుకొనవలయును. లేనిచో అతనికి అన్ని! విధములను కీ 
సంభఎంచును. 


ఈ. నుడివిన మాటలకు నిదర్శనముగ ఒక [ యితిహాసమును వినుము. 
మతంగుడను విప్రకుమారుడు యజ్ఞార్దంబడవికేగి అచ్చట నున్న ఒకగాడిద పిల్లను 
అకారణముగ కజ్టుతో కొట్టెను. అధి ఏడ్భుచు పోయి సమీపముననున్న తల్లితో 





- Ce En స 4 





అనుశాసనిక- ఆశ్యా- 1 


ద 
చెప్పెను. ఆతల్లి గాడిద ఓహో! ఈతడెవడో చండాలుడుగానున్నాడు. కాక యిట్టు 
శేయునా అనిన మాటలు మతంగుడు విని, యింటికిపోయి తం(డికి జొప్పెను. 
అటుపిమ్మట ఆ వి(ప్రకుమారుడు తనకిట్టి చండాలత్వము వచ్చుటకు కారణ 
ము తన తల్లి ఒక నీచుని సంపర్కముచే తనను కనిన విషయమెటిగి విచారించె 
ను. అట్టు విచారించి తాను మహాతఫస్సు చేసి తిరిగి బ్రాహ్మణత్వము సంపాదిం 
తునని దీక్షతో అడవికేగి నిరాహార నియమ వంతుడై వాయుజలప్టర్దములే ఆహార 
ముగా గొనుచు తీవ్ర తపము నొనర్చెను. ఇంద్రుడు (ప్రత్యక్షమై నీకేమికావలెను 
బాలకా అని అడుగగా నాకు బ్రాహ్మణత్వము వరమిమ్ము అని అతడడాను. అది 
ఇప్పటిలో అసాధ్యము మరియొక వరము కోరుకొమ్మనగా మతంగుడు నిరాకరిం 
చి ఇంకను తీవ్రతరమగు తపమారంభించెను. మరల ఇం ద్రుడేతెంచి చెప్పినను, 
అతడదేమాట. అట్టు తపముచేసిచేసి శక్తి హీనుడై మూర్చిల్లైను. ఇంద్రుడు వచ్చి 
అతనిని తేర్చి మతంగా! నీకెట్టును నీదుళశ్ళేష్టవలన హహ లము రాదు. నీకు 
వరమిచ్చెదను. నీవు చండ దేవుడను నామమున సద్గుణవతులగు (స్త్రీల పూజల 
ందుచు పక్షి భావమున స్వేచ్చగ విహరింపుమని ప పంపెను. 
విశ్వామి త్రునకు బ్రాహ్మణ్యము కలిగిన విధము 

మతంగుని కథవిని ధర్మరాజు, విన్యముడై బ్రాహ్మణత్వ' సంపాదనము ఇత 
రులకంతటి కష్టతరమైనచో విశ్వామిత్రుడు క్షత్రియుడు అతనికెట్టు కలిగినది అని 
ప్రశ్నించెను. భీష్ముడిట్టు సమాధానముగ వచించెను. 

ధర్మజా ఆ కథను గూడ వినుము. గంగానదికి భూతలమున జహ్నని 
ఆ(శమమునుండి (ప్రవహించిన కారణమున జాహ్నవియని పేరు వచ్చినది. జహ్నుని 
వంశమున గాధియను (ప్రసిద్ద నరపాలుడొకడుండెను. అతనికి సత్యవతి యను 
పుత్రిక కలదు. బుచీకుడను మునివచ్చి సత్యవతిని తనకిచ్చి వివాహము సేయు 
మనగా గాధి అంగీకరింపక ఒకచెవి తెల్లనివైన వేయిగుజ్తములను కన్యాశుల్క 
మడీగెను. బుచీకుడు వర్లుణునా(శ్రయించి అతని యాదేశమున గంగానది ఉత్తర 
తీరమున నియత తపమాచరింపగా అతని తపఃఫలముగ వేయి గుజ్జములుద్భ 
వించెను. వానిని శుల్మముగా రాజునకిడి, బుచీకుడు సత్యవతిని వివాహమై విధి 
విధానముగ గృహస్థ ధర్మమును నిర్వర్తించుచు, పుత్ర సంతానముగోరి హవ్యమును 
సంపాదింప యత్నింతునని భార్యకు జెప్పెను. సత్యవతియు ఆ మాటను త లికి 
జెప్పగా ఆమెయు పుత్రుని బడయగోరి తనకును హవ్యము నడిగెను. తనతపళ్ళ 
5 








మహాభారత ధర్మ 


క్రివే బుచీకుడు రెండిటిని సంపాదించి ఒకదానిని భార్యకిచ్చి బుతుకాలమృనశ్న్య 
చెట్టు నాలింగనము చేసి ఈ హవ్యమునుపయోగించుము. నీకు బ్రాహ్మత్యో 
ముడు పుత్రుడు కాగలడు అని నుడివెను. రెండవ హవ్యమును తల్లి కమ్మని అడే 
ఆమె బుతుకాలమున అశ్వత్రమును కౌగిలించుకొనవలసినది. క్షాత్ర న 
పుత్రుడుదయించుననెను. వారికీయబడిన రెండు హవ్యములు గుర్తు విడ్తిప్వ 
ఒకరిది మరియొకరికడ నుండిపోయెను. 


సత్యవతి గర్భిణి కాగా బుచీకుడు జరిగిన మార్పు గ్రహించి సత్యవతీ! | 
గర్భముననున్నవాడు బ్రాహ్మణుడు గాడు. క్షాత్ర తేజస్వి యగు క్రూరుడనెన్న 
సత్యవతి జరిగిన పనికి విచారించి బుషి వర్యా! నీకుమారుడు మహా తపోన్స్పు 
ముడైన బ్రాహ్మణుడు కావలె వేరు విధమైనచో వంశకీర్తి చెడునని పరిపరి విధము 
ప్రార్థించి వేడుకొనగా, బుచీకుడు దయబూని పుత్రుడు బ్రాహ్మణుడగునువా 


పుత్రుడు క్షాత్ర తేజస్వి యగునని చెప్పెను. వారే స అతని కుమార 
డు పరశురాముడు. 


అచట సత్యవతి తల్లి యైన గాధి భార్యకుదయించిన పుత్రుడు విశ్వాషి 

త్రుడు. క్షత్రియ గుణము కలవాడయ్యు, -హవ్యము 1( ఓషధి మొక్క) యొక్స 

(ప్రభావము వలన తపశ్శాలియయి తుదకు (బ్రహ్మర్షి యనిపించుకొనెను. 
వీతహవ్యునకు బ్రాహ్మణత్వము 

ఈ యితిహాసమును ధర్మజుడడుగగా భీష్ముడిట్లు నుడివెను. మను సంభ్య 
డైన శర్యాతి వంశమున హైహయుడను వాడు వత్సదేశమునకు రాజు. ఇతని! 
వితహవ్యుడనియు పేరు. ఈ రాజునకు పదుగురు భార్యలు. వారికి పరాక్టమ 
వంతులైన పుత్రులు నూర్వురు. 

ఆ నూర్వురు రాజకుమారులును ప్రబలులై విక్రమ కుతూహలముళో 
వరుసగా కాశీరాజు హర్యశ్వుని అతని పుత్రుడు సుదేవుని చంపిరి. వాని కుమారు 
డైన దివోదాసునిపై గూడ దాడి'చేయగా అతడోడిపోయి భరద్వాజముని నాశ 
యించెను. భరద్వాజుడు కరుణించి దివోదాసుని పుత్రకామేష్టి జేయింప తళ్ళం 
మున వీత ప్రతర్దనుడను సుతుడు కలిగెను. బాల్యమునందే ఆ బాలకుడు సకల 
విద్యలను ధనుర్విద్యను నేర్చి పరాక్రమ వంతుడై వీతహవ్యుని సుతుల నూర్విరిని 
వధించి వీతహవ్యుని చంపబోగా అతడు భృగువు నాశమము జేరెను. భృగుబుషి 
యాతనికి శరణునిచ్చి తన శిష్యులలో జేర్చి కూర్చుండ బెట్టెను. 

6 








అనుశాసనిక- ఆశా 1 
వీతహవ్యుని వెంటాడుచు (ప్రతర్రనుడును భృగువుని జేరి వీతహవ్యుడను 
రాజును చంపవచ్చి తినని భృగువునకు చెప్పగా ఇచ్చట రాజెవ్వడునును లేడు. అం 
దరు నా శిష్యులే అని చెప్పి ప్రతర్షనుని వెనుకకు పంపెను. భృగుబుషి శరణు 
నందిన ఏత హవ్యునికి (బ్రాహ్మణత్వమబ్బినది. తత్సలితముగ నతడు తేజస్కు 
లు మహా విఫ్రులునైన పుత్రులను బడసి కీర్తి కెక్కెను. 
దైవ పౌరుషంబుల విధము 


పురుష కారము క్షేత్రము. బీజము దైవము, రెండును అనుకూలముగ 
కలిసినపుడే ఫలసిద్ది కలుగును. అగ్నికి వాయుసంపర్కము చేతనే వెలుగు, జ్వాల 
వచ్చినట్టు పురుష ప్రయత్నమునకు దైవము తోడ్పుడినపుడే యది ఫలవంతము. 
కేవలము పురుష ప్రయత్నము వలన ఏమియు జరుగదు. అది రిత్తనేలను విత్తన 
ములు జల్లినట్లే. కర్మము గూడ మంచిదై ఉండవలయును. కర్మశుద్ది లేనిచోట 
దైవమహిమయు ఉండదు. దైవ పౌరుషములు రెండును సమానములే. 

సత్కర్మలకు మేలైన ఫలములు లభించును. అగ్ని పూజకు (శ్రేష్ణత, దానము 
నకు తద్వస్తుమహిమ, మౌనమునకు జ్ఞానశక్తి, తపమునకు అధిక భోగము, అహిం 
సకు రూపబలములు ఐశ్వర్యము, బ్రహ్మచర్యమునకు పరమాయువు, ఉపవాస 
ములకు చిత్తజుద్ది, ఫల జలాహారము వలన అధి రాజ్యము, పత్ర భక్షతకు స్వర్గమును 
ఫలము. వేద పఠనము వలన సౌఖ్యము, అర్ధబోధమునకు సుగతి, సత్యమువలన 
ముక్తీయు కలుగును. తమ తమ కర్మములను బట్టియే పురుషులకు శుభాశుభ ఫల 
ములు కలుగును. విజ్ఞాలైనవారు సత్కర్మముల వలన సుఖములందుదురు వారికి 
ముసలి తనపు బాధలుండవు. 


ఆశ్రయమిచ్చిన వారియెడల ఆశ్రితుల కృత్వుత 


కాశీపతి దేశమున ఒకలుబ్టుడు వేటకు బోయి విషము పూసిన వాడి బాణ 
మును మృగముపై వేయగా అది గురితప్పి పూలు పండ్లు గల ఒక చెట్టును కొట్టెను. 
ఆ ఎషమునకాచెట్టు ఎండి శుష్కమైనది. ఆ చెట్టు తొర్రలో వసించు చుండిన 
చిలుక ఎండిపోయిన చెట్టునందట్లే కాపురముండెను. దేవేంద్రుడది గమనించి ఏమి 
శుకమా! ఈ అడవిలో ఫలపుష్పు భరితములైన వృక్షములనేకములుండగా ఈ 
యెండు మొదలును పట్టి విడువవు. ఇంద్రుని జూచి ఆ చిలుక అమరేంద్రా! పండ్లు 
పుష్పములున్నపుడు ఈ చెట్టు నాశ్రయించి ఉండి ఆ భోగములనుభవించి ఎండి 


7 








మహాభారత ధర్మశాస్త్రము 
పోయినపుడు దానిని విడచియేగుట కృతఘ్నతకాదా, నేనట్టు చేయలేను. అనన 
చిలుక వివేకమునకు ఇంద్రుడు సంతసించి ఆ పక్షితో ఒక వరము కోరుకొను 
మనగా, తాను వసించు చెట్టు నెప్పటి యట్లు చేయుమని చెప్పెను. ఇంద్రుని 
వరమున ఆ చెట్టు వెనుకటి కన్నను మిక్కిలి పాలుపు గలిగి అనేక పక్షులకాశ్రయ 
మయ్యెను. సహృదయులైన ఆశ్రితులిట్లే ఆశ్రయమిచ్చిన వారియెడ కృతజ్ఞులై 
'ఉందురు. ' 
నరపాలు రెవరిని మన్నింప దగును 


భీష్ముడిట్టు చెప్పెను. ధర్మజా! తపస్సు వేదాధ్యయనముగల వి'ఫ్రులెప్పు 
డును పూజ్యతే. స్త్రీకి భర్తయెట్టో రాజులకు బ్రాహ్మణులట్టు. స(ద్రాహ్మణుని 
రాజు ఫుత్రునివలె సేవించి, శిష్యుని వలె పూజించి, అగ్నిదేవునికి సమానునిగా 
భావింపవలెను. బ్రాహ్మణ జాతికి అవమానము, బాధకల్ష్గించిన వారి పూర్వపు 
ణ్యము నశించి కీడే అగును. భూసురార్భన వలన పాపములు దుఃఖములు నశించును, 
ఈ వాక్యములు వేదముల వలన తెలియవచ్చినవే. 


ధర్మములకెల్ల పరమ ధర్మము, విష్ణువును తెలిసికొనుటయే అతడు యజ్ఞ 
మూర్తి యజ్ఞకర్త యజ్ఞఫలము. కృష్ణుడే విష్ణువు. వేదవేద్యుడు, వేదమయుడు 
వేదార్ధ ప్రియుడు. ఇతనినెణుగుట వలన (బ్రాహ్మణత్వ సిద్దికలుగునని వ్యాసమ 
హర్షి మద్రపతిమున్నగు వారికి చెప్పెను. కావున స[ద్రాహ్మణులు పూజ్యులు. 
గరుత్మంతుని వృత్తాంతము 

_ భీష్ముడింతదనుక నుడివిన ధర్మోపదేశములను సోదర సహితుడై విని సంతస 
మునందిన ధర్మజుడు మరల, గంగానందనా! గురుత్మంతుని చరితము పుణ్య (ప్రద 
మని అద్దానిని వినగోరెదననగా ఆ మహాత్ముడిట్టు వచించెను. 


జొను కుమారా! గరుడుని చరిత్ర మంత పవి(త్రమైనదే. గరుడుడు విహ 
గేంద్రుడు ఆ కథ వినుము. కశ్యప మహామునీం(ద్రునకు కద్రువ, వినత అను ఇరు 
వురు భార్యలు. పుత్రప్రాప్తి! మీకు వరము లిచ్చెదననియామునివర్యుడనగా కద్రువ 
బలవంతులైన వేయి మంది సుతులను కోరెను. వినత తేజో వంతులు, కీర్తి మం 
తులైన వారిరువురు చాలునని కోరినది. ఆ (ప్రకారమే వారల గర్భములందు అండ 
ములుద్భవింప వాటిని కుండములందు బెట్టి పదునైదు వందలేండ్లు రక్షింపు చుండు 
డని ముని చెప్పితపస్సునకేగను. సమయము వచ్చినంతనే కద్రువ అండములనుండీ 
న 8 








అనుశాసనిక- ఆశాా- 1 
అధికబలము గలిగిన వేయి సర్పములుదయించెను. తనసవతికి సంతతి కలిగి 
తనకు లేకపోవుట ఏల అను అసూయతో వినత ఒక అండమును పగులగొట్టుగా 
అందుండి నడుము వరకు దేహము గల పక్షి ప్రభవించెను. వికలాంగుడైన పుత్రు 
డెందులకని వినత విచారించుచుండ ఆ పుత్రుడు తల్లిని జూచి, అమ్మా! 
వివారింపకుము. నీవు చేసిన తప్పిదము వలననే నిట్లయితిని. రెండవ అండము 
నెనను సరిగా రక్షించుకొనుము. అపార జవసత్త్వములు గలిగి కీర్తిమంతుడయిన 
సుతుడుద్భవించునని చెప్పెను. ఆతని పలుకులు విని వినత సమయపూర్తి వరకు 
వేచియుండ ఒకనాటి సుముహూర్తమున ఆ యండము నుండి బాలభానునివలె 
మహాతేజో వంతుడు మహా బలిష్టుడగు విహగుడుదయించి తల్లికి, జ్యేష్ట సోదరు 
నకును ముదముగొల్సెను. ఇతడే గరుడుడు. పుట్టినప్పటి నుండియు తల్లి వద్దనే 
ఉండిపోయెను. మొదటి కొడుకు అరుణుడు సూర్యునికి పరిచర్యసేయ నేగెను. 


సవతుల సంతతి పెరిగి పెద్ద వారగుచుండిరి. ఒకనాడు సవతులిరువురు 
సముద్రతటమునకు విహారమునకేగి ఆ సమీపమున చంద్రుని కాంతిని బోలిన 
వన్నెతో నున్న ఒక తెల్లని గుర్రముకనుపించెను. వినత యా గు(ర్రమును చూచి 
అచ్చెరువడి అక్కా! చూచితివా ఆ యశము ఒడలంతయు సర్వాంగములు ఎంత 
తెల్లవిగనున్నవో! అనగా కద్రువ వెకిలి నవ్వు నవ్వుచు ఇదేమి మాట వినతా! దాని 
తోక ఎంత నల్లగా నున్నదో అనెను. నల్లన కాదు తెలుపే అని ఆమె, తెలుపు కాదు 
నలుపే అని ఈమె. ఇట్లే వాదము లాడుకొని ఎవరి మాటనిజమో తేల్చుకొనుటకు 
పందెము వేయుదమనగా కద్రువ, నామాట నిజమైనచో నీవు నాకు దాస్యము 
చేయుము. నీమాట చెల్లినచో నీకు నేను దాసినగుదుననెను. వినత అందులకంగీ 
కరించి రమ్ము దగ్గరకేగి చూతమనియెను. 


కద్రువ కుటిల స్వభావ. అప్పటికి తప్పించుకొనజూచి, ఈనాడు కాదు 

రేపు చూతము. నాకు పతిపరిచర్య సమయమైనదని చెప్పియేగెను. ఇంటికేగి కద్రువ 
వాసుకి మున్నగు తన తనయుల బిలిచి, సముద్ర తీరమున ఒక తెల్లని గుర్రమున్నది. - 
మీరేగి దానితోకను పట్టుకొని (వ్రేలాడి నల్లనగ జేయవలసినదని చెప్పి తనకు వినతకు 
గల పందెమునుగూర్చి చెప్పినది. వాసుకి మున్నగు వారు తల్లి మాటలకంగీకరిం 
పక అమ్మా! యిదేమి, వినత మాత్రము మాకు తల్లిగాదా. ఇట్టి పాపమునకు 
మేము ఇష్టపడము అని స్పష్టముగ చెప్పగా కద్రువ కోపించి, పూజ్యురాలగు తల్లి 
మాటలు వినలేదు గాన, పాండవ నంశజుడు జనమేజయుడు చేయతలపెట్టిన 
9. 








మహాభారత ధర్మశాస్త ,ము 


సర్పయాగమున మీరందరు ద్దమై నశింతురని శాపమిచ్చెను. ఆ శాపము 
భయపడి వారిలో కొందరేగి ఆ గుజ్జముతోకను చుట్టుకొని నల్లగా కనీ 
నట్టు చేసిరి. 
మణునాడు కద్రువ వినతను ఆగు(ర్రము వద్దకు తీసికొని పోయినది, వ్యు 
తన కనులను తానే నమ్మలేకపోయినది. గుజ్జపు తోక నల్లగా నున్నది. వేసికొని 
పందెము (ప్రకారము వినత కద్రువకు దాసిర్టై ఆమె చెప్పిన పనులు హైన్యము క్రై 
వైనను అణకువతో అనినమాట (ప్రకారము చేయుచున్నది. ఏమి చేయగలదు, మ్య 
తప్పని సత్యవినయాది సద్గుణవతి ఆమె. 
వినత రెండవ కుమారుడు గరుడుడు పెరిగి పెద్దవాడయి మహా బలవ 
తుడయ్యెను. యౌవన క్రీడలందు స్వేచ్చగా తిరుగుచుండెను. ఆతడు ెక్ష్యల 
విప్పి పైకెగిరెనా, ఆ వేగధాటికి వృక్షములు కూలుచున్నవి. పర్వతము అదురుషు 
న్నవి. గరుడుడట్లు విహరించుచుండగా ఒకనాడు దేవవ. ని నారదుడు చూచి 
“ఏమి గరుడా! నీవట్టు స్వేచ్చగా ఆటలాడుకొనుచున్నావు. నీతల్లి సకల సద్గుణ 
వతి వినత సవతి ఆలు అయిన కద్రువకు దాస్యము చేయుచు నానా హింసలు 
పడుచుండగా చూచుచు అసమర్ధుని వలె ఊరకున్నావు'' అని మందలించెను 
గరుడునకు ఈ విషయమే ఎణుకలేదు. నారదుడు జరి గిన దంతయు చెప్పి, గరుడా! 
వేగమే నీవు చేయగలిగినది చేయుము. నీ మాతృ బుణము తీర్చుకొనుమని హెళ్ళ 
రించెను. గరుడుడు ఎట్టైనను తన తల్లి దాస్యముదీర్పకృత నిశ్చయుడై యేగిము 
న్ముందు తన మాత్చదేవికి ప్రణతులర్పించి అటనుండి కద్రువ కడకేగి నమస 
రించి తల్లీ! నీ చెల్లెలు వినతను దాసిగా చేసికొని హింసపెట్టుట నీకు తగునా! 
నేను మాత్రము నీ పుత్రుల వంటివాడను కాదా, మీ పందెముల మాట నాకు 
తెలియదు. నా తల్లి బాధ పడుట చూడలేను. దీనికి మార్గమునివే చెప్పుమనగా 
కద్రువ మొగము చిట్టించుకొని ఓహో! (వేలెడంత లేవు నీవు నాకు చెప్పవచ్చితివి, 
వినతకు దాస్యవిముక్తి వాంఛింతువేని అమర లోకమున దేవేంద్రుని రక్షణలో నున్న 
అమృతమును దెచ్చి నాకుమారులకిమ్ము అని పంపెను. 


కద్రువ చెప్పిన మాటలు విని గరుడుడు కశ్వపునివద్రకేగి, “తండ్రీ! నాతి 
పడుచున్న బాధలు నీవెరుగుదువు. నేనది చూడలేను. సహించలేను. మౌళ్ళదా 


స్యమును అంతము జేయుటకు నిశ్చయించితిని. ఇందులకు పణముగా దేవలోక ' 
మున నున్న అమృతమును తీసికొని రావలె*నని కద్రువ అన్నది. ఈ పనికై నన్ను 


అనుశాసనిక - ఆశ్వా- 1 





దీవించి పంపుడు అనిన గరుడుని మాటలు విని కశ్యపుడు, “కుమారా! అది 
అసాధ్యమైనపని. ఎవరును దరిజేరకుండ ఇం|(ద్రుడమృతమును సురక్షితము చేసి 
నాడు. దానిచుట్టును జలము, జలము చుట్టును మహావహ్నిజ్యాలలు. ఆ (ప్రదేశ 
మును మహాభీకర మారణాయుధములతో రాక్షసులు కావలి యుందు'' రని 
కశ్యపుడు గరుడుని వారింపజూచెను. గరుడుడు వినలేదు. నేను సాధించి తీరుదును. 
నామాత్స దేవికి దాస్యవిముక్తి కల్పించెదను, అను నిశ్చయముతో నుండెను. 


గరుడుని పట్టుదల కళ్యపునకాశ్చర్యము కలిగెను. అట్టయినవో కుమారా! 
నీవు ముందుగ తూర్పు సముద్ర తీరమునకేగుము. అచట సురము అనిన మహా 
పర్వతము దానివద్ద ఒక కలను ఉన్నది. అందు ఒక పెద్ద కచ్చపమున్నది. అట 
నీరు త్రాగుటకు ఒక పెద్ద ఏనుగు వచ్చును. పూర్వము మధు కైటభులను రాక్ష 
సులవి. ఇంకను పోరాటము మానలేదు. వానిని నీ కాళ్ళ గోళ్ళతో గ్రుచ్చి పట్టు 
కొని దూరమునకేగి భక్షింపుము. అవి నీకమోఘ బలము నీయగలవు నీకు జయ 
మగును అని దీవించిపంపెను. 


తనయత్నమున కన్నియు అనుకూలముగానున్నట్టు గరుడునకు తోచినది. 
మహోత్సాహముతో బయలుదేరి తండ్రి చెప్పిన సురము పర్వతము దగ్గరకేగు 
నప్పటికి గజకచ్చపములాకొలనుగట్టున ఒకదానినొకటి పట్టుకొని పోరాడుచున్నవి. 
మహా శూలము వంటి తన ముక్కుతో వానిని విడగొట్టి చెరొక కాలితో చెరొక 
దానిని పట్టి గోళ్ళతో నొక్కిపట్టి వానిని భక్షించుట కొకమహా వృక్షశాఖపై వ్రాలెను. 
అది పళపళ విరిగి క్రిందపడబోగా దానిని పడకుండ ముక్కుతో కరచి పట్టుకొని 
ఎచ్చట దానిని విడుచుటా ఎవరైనను ఆపదకలుగునేమో అని గరుడుడు ఆలో 
చించుచుండ, ఆ శాఖను బట్టి (వేలాడుచున్న వాలఖిల్యులను మునులు ఆహా! 
ఇతడు వైనతేయుడు, ఇతడు గాక వేరొకడీ శాఖను మోయజాలడని తలచి అతని 
'ప్రయత్నమునకు విజయ మభిలషించి వేరొక చోటికేగిరి. గరుడుడా మహా వృక్ష 
శాఖను పుళింద (ప్రాంతమున విడచి సమీపముననున్న ఒక మహా పర్వత సాను 
వుపై వ్రాలి గజకచ్చపములను గోళ్ళతో చీల్చి తునాతునుకలు చేసి సంతృప్తిగ తిని 
ఇనుమడించిన జవ సత్వములతో దివిజలోకముల చేరుటకు ఒక్క ఉదుటను 
పైకెగసెను. 








11 


మహాభారత ధర్నశాస్త్రృము 

ఆకసమున మహావేగమున నేగు గరుడుని జూచి గగన చరులైన యక్షకినాం 
సాధ్య గంధర్వాదులు భీతిల్లీ ప్రక్కలకు పోయిరి. సూటిగా గరుడుడు అమృత 
భాండమున్న స్థానమునకు జని అచ్చట ఆకసమున కెగయుచున్న నిప్పు మంటలను 
జూచి, ధైర్యముగ నచ్చటికేగుచో తన జెక్కలకేదైన ప్రమాదము వాటిల్టునను భయ 
మున, ఏదైన ఉపాయము కొరకు బ్రహ్మకడకేగి తన తల్లి బాధలు, తన ప్రయత్న 
మును విన్నవింపగా బ్రహ్మ కరుణించి తగినంత వెన్నను దెచ్చి, ఆ మంటలపై 
పడవేయుము. ఆ జ్వాలలు తగ్గును లోపలి కేగుటకు నీకు వీలగునని చెప్పి పంపెను. 
ఆలమందలు గల (ప్రదేశములకేగి గరుడుడు గుట్టులుగుట్టులుగ వెన్నను దెచ్చి ఆ 
మంటలపై బడవేసెను. జ్వాలలు తగ్గినవి. తన సుద్నీర్దములైన జెక్షలతో అటనున్న 
జలములను చెదరునట్టు చేసి మంటలపై జల్లెను. ఇక అట కావలిగాయు మహో 
గ్రాకారులు మారణాయుధ ధారులు రాక్షసులున్నారు. ఒక్కుమ్మడిగా వారుగరు 
డునిపై బడిరి. వారి ఆయుధములనుండి తప్పించుకొనుచు తన ముక్కుతో 
కాళ్ళతో గోళ్ళతో, తెక్కలతో ఆ క్రూర రాక్షసులను చీల్చి చెండాడి అంగుష్ట 
మాకత్రుడై లోనికేగి అటనున్న అమృత భాండమును పెకల్ఫి తన జెక్ళ_ల మాటున 
పెట్టుకొని గరుడుడు తిరుగు ప్రయాణమైనాడు. 

గరుడుని రాక అతని అవార్య శౌర్య సాహసములు, అమృత భాండాప 
హరణము దేవలోకమున వ్యాపించినవి. ఓహో! తానుండగా, తన దేవ సైన్యము 
ల(ప్రమత్తులై యుండగా, -ఒక పక్షి యింత చేయునా! అందునను తన రక్షణలో 
నున్న అమృత భాండమే అపహరింపబడినదా! అని ఇంద్రుడు మహాగ్రహమున 
తన సేనతో గరుడుని పైకి పెద్దయుద్రమొనర్పతలపడెను. గరుడుని ఉెక్కల విసు 
రునకు దేవసేనలు చెల్లా చెదరైనవి. ఇంద్రుని వజ్రాయుధము నిరుపయోగమైనది. 
గరుడు డజేయుడై సంకల్ప సిద్దుడై తిరిగి వచ్చి అమృత భాండమును కద్రువకు. 
జూపి, “ఓసీ! కుటిలమానసీ! నీ మాట చెల్లించితిని. ఇదుగో అమృత భాండము. 
నా తల్లి దాస్యమునకు ముక్తియైనది. నేను నామాత్సమూార్తిని తీసి కొనిపోవుచు 
న్నాను. అని ఆమెనింటికి పంపి, ఎవరును తాకకుండ మణుక్షణమే ఆ అమృత 
భాండమును పదిలముగా తీసి కొని పోయి దేవేంద్రునకొసగి సంతసింప జేసెను. 
అమృత భాండమును తీసికొని వచ్చుటలో తనవల్ల దేవలోక వాసుల కేదేని నొవ్వు 
కలిగిన చోదానికి కమాభిక్షవేడికొనెను. గరుడుని శక్తియుక్తులకు, బలసాహసము, 
లకు కార్యదక్షతకు బ్రహ్మేం(ద్రాది సురలు, మునులు సంస్తుతులొనరించి అనేక 
వరములిచ్చి దీవించిపంపిరి. 





12 





అనుశాసనిక- ఆశ్వా- 1 

గరుడుడు, ఇంటికి మగిడి వచ్చి తల్లి దం(డ్రులకు భక్తి (ప్రణామము లాచరించి 
వారి ట్రేమాదరములకు పాత్రుడై మహా కీర్తి మంతుడై విరాజిల్లెను. 

చదివినను విన్నను ఈ సౌపర్ణాఖ్యానము దీర్జాయురారోగ్య సకల సంపద 
లిచ్చును. 

(బాహ్మణునకు ఆశా భంగము కల్గీంఎనవాని గతి 

ధర్మజుడడుగగా భీష్ముడిట్లాక కథ దానికి నిదర్శనముగా ఇట్లు నుడివెను. 
ధర్మజా! ఎవరును ఎవరికిని ఆశాభంగము సేయరాదు. మాట తప్పుట వలన 
కీడే గాని మంచి యెప్పుడు జరుగదు. ఒక అడవిలో ఒక చెట్టుపై నొక వానరము 
వసించు చుండెను. ఆచెట్టు క్రింద బొరియలో ఒకనక్క వసించు చుండెను. ఒక 
నాడా నక్కను జూచి వానరము, ఓ మిత్రమా! మనమేనాడో బంధువులమేమో 
ఇప్పుడు మిత్రులమైనాము. నిన్ను జూచి నాకు జాలి పుట్టుచున్నది. ఈ కుళ్ళిపో 
యిన మాంసపు ముక్క నంజుళ్ళ ఆహారమగుట నీకేల వచ్చిన దని అడిగెను. ఆ 
నక్కకు పూర్వజన్మ స్మృతికలదు. ఓ మి(త్రుడా! నేను పూర్వజన్మమున ధనికుడనే. 
ఒక బ్రాహ్మణుడు అర్టిర్టై రాగా అతనికి వలయు ధనమిచ్చెదనని ఆస జూపి తుదకు 
ఒక్కపైస అయినను ముట్టుజెప్పులేదు. ఆ పాపఫలము నాకీ జన్మలో ఇట్టు ఫరలించినది. 
ఆశా భంగము చేసిన వారికీ గతి తప్పదు. 


శూద్రునకు వైదిక మంత్రోపదేశము తగదు 


సదాచార సంపన్నుడైన తక్కువ కులజునకు మంత్ర తం త్రాదులుపదేశించుట 
ధర్మ విరుద్దమగునా యని (ప్రశ్నించిన ధర్మరాజునకు భీష్ముడిట్లనియె. 

హిమగిరిపై అనేక బ్రాహ్మణులు తపము చేయుట జూచి ధర్మగుణము 
గలిగిన ఒక శూద్రుడు ఆ బ్రాహ్మణుల గురువును తనకును తపము జేయు మంత్ర 
ముపదేశింపుడని వేడెను. అంత ఆ మునిపతి వైదిక ధర్మము శూద్రునకుపదేశిం 
పకూడదు. ఆ మంత్రములను అవగాహన చేసికొనుటకు తగిన మనళ్ళక్తి నీకు 
లేదు. నీవిచట శుశ్రూష చేయుచుండుమని నిర్దేశించెను. 

ఆతడట్ల అచట నొకగుడిసె నిర్మించుకొని అచటివారికి తగు పరిచర్యల్‌'నర్భు 
చుండెను. కడు నిష్టతో అతడు చేయువిధులు చూచి దయగలిగిన ఆ మునీంద్రుడు 
అతనికి చేయగూడని కార్యములు తెలిపి కొన్ని పుణ్యకర్మలుపదేశించెను. ఆ శూద్రు 
డునుయథావిధి పుణ్య కర్మములు జరిప మజుజన్మంబున ఒక రాజునకు సద్గుణ 


13 








ఎ మహాభారత ధరరమ మ 
నిధియైన పుత్రుడై జన్మించెను. ఇతని కుపదేశించిన భూసురుడును ఏవేని చెప్ప 
గూడని మంత్ర తంత్రములుపదేశించిన కతంబున పరమ పదము తప్పి వర 
విప్రజన్మంబంది, తొలి జన్మమున చేసిన తప్పెరింగి పశ్చాత్తాపపడి అనేక ర్వా 
ధర్మములొనరించి తిరిగి తన తొల్లిటి యాశ్రమంబున జేరి తపోధనుడై పక్ష 
పదము-నందెను. వేద మం (త్ర తం(త్రోపదేశములు (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకో 
తగును. 
లత్మ్మీ నివాస స్థానము 

ఎట్టి వారియందు లక్ష్మీ వసించుచుండునని ధర్మజుడడుగగా భీష్ముడిట్ల 
చెప్పెను. 

రుక్మిణికి లక్ష్మీదేవి చెప్పిన విశేషములు- తపము, దానము నిర్మల బుద్ద 
సత్యము, గురు భక్తి, శమదమములు, సత్కర్మలు విజ్ఞానము. (బ్రహ్మ చర్యమ 
ఉన్న చోటుల నేనుందును. (క్రూరులు నాస్తికులు కుమతులు, మోస గాండ్ర దం! 
జేరను. మంచి నడత పరిశుభ్రత, శుచి యగు (స్త్రీ యందు నిల్తును. భర్తకు ప్ర 
కూలయు, పరుషవచన, అన్యగృహములకేగు (స్త్రీల దరి నిలువను. తామర పూ 
కొలనులందు, వృక్ష సముదాయమునందు, పుష్ట వాటికలయందును ఉందును. 
ఈ ధర్మములు (గ్రహించి (స్త్రీ పురుషులు తమ జీవనముల నడపుట ఉత్తమము. 

సాంగత్యమున (స్త్రీ పురుషులలో సుఖము ఎవరికి ఎక్కువ 

ధర్మజుడడుగగా ఈ విషయమును గూర్చి భిష్ముడిట్టు చెప్పెను. పూర్వము 
భంగాస్వనుడను నరపాలుడొకడుండెను. అతడు ఇం ద్రునకిష్టములేని యజ్ఞమొ 
కటి జేసి, యజ్ఞఫలముగ నూర్వురు సుతులను గని సుఖముగా నుండెను. ఆ 
రాజు నెట్టిన తన వశము చేసికొనవలయునని ఇంద్రుని ఊహ. ఆ రాజొకనాడు 
వేటకు పోగా ఇంద్రుడాతనికి దిగ్ర్రాంతి గొలిపి దారి మళ్ళించెను. ఆతడు తిరిగ 
తిరిగి అలసట జెంది అటనున్న కొలనులో మునిగి పైకి వచ్చునప్పటికి తన పురు 
షాకృతి పోయి (స్త్రీయాకారము తాల్చెను. అయ్యో ఈ ఆకారముతో నేనెట్లు నా 
పురమున కేగి రాజ్యము -సేయుదును. ఏమి గతి అని ఆలోచించి రాజ్య పాఠ 
పుత్రుల కప్పజిప్పి తాను తపస్సునకు పోయెను. అచట ఒక తపస్వి తనకు ప్రియ 
డయ్యెను. వారిరువురికి మరి నూర్వురు తనయులు కలిగిరి. ఆ శిశువులు పెద్ద 
వారైన తరువాత వీరు నాకు పుట్టిరి మీరు వీరు అన్నదమ్ముల వలె అన్యోన్యమ!. 
నుండుడని మొదటివారికి చెప్పెను. వారట్లే ఒకరికొకరు సహాయకులుగా నుండీ 





——— లల అతా ల. 


అనుశాసనిక- ఆశాం- 1 
రాజ్యము న భివృద్ది చేసిరి. ఇం(ద్రుడది గ్రహించి సహింపలేక ఒక వి(ప్రవెషమున 
నేగి వారికి వీరికి కొండెములు చెప్పి ఒకరిపై నొకరికి ద్వేషము పుట్టింపగా అది 
క్రమముగా పెద్ద కలహమై వారొకరినొకరు కొట్టుకొని చచ్చిరి. వారి మరణమున 
కావనిత యేడ్చుచు అచటికి వచ్చిన ఇంద్రునితో తన గోడు వేటకేగిన దాదిగా నుడివి 
కరుణింపుమని వెడెను. 

ఇం ద్రుడామె దైన్యము నరసి కరుణించి వనితా! పూర్వపు త్రులనా ఇప్పటి 


వారినా నీకెవరిష్టమో కోరు క్‌ 

ప్రీ + సురేంద్రా! నేను స్త్రీగానున్నపుడు పుట్టిన వారినే ఇమ్ము ' 
ఇంద్రుడు : ఇటులేల? నీ పూర్వ పుత్రుల నెందులకు కోరలేదు. = 

స్రీ : బిడ్డలయందు ఆడవారికే మక్కువ ఎక్కువగాన అట్టు కోరితిని 


ఇం(దుడు : నీవు చెప్పినది నిజము. నీ పుత్రులందరిని (బతలికింతును. 
తీసికొమ్ము. నీ పూర్వ పురుషత్వమును నీకిచ్చెదను. తీసికొని 
భన 


ప్రీ ౨ నన్నిట్లేస్రీగా అ పురుషత్వము వలదు. 
ఇంద్రుడు : ఎందుచేతనీవిట్టు స్త్రీ రూపమే కోరెదవు. 
స్త్రీ  : సురతమునందు స్త్రీలకే సుఖమెక్కువ. అదియే కారణము. 


ఈ కథ వలన ర తానడిగిన ప్రశ్నకు సమాధానము గ్రహించి ధర్మజుడూరకొనెను. 
తన పుత్రులకు రాజ్యమిచ్చి ఆమె (స్త్రీగానే ఉండి తన ప్రియుని వద్దకేగినది. 
చైష్లేన ధర్మము. 

ధర్మరాజునకు మరల నొకవిచారము ఆత్మయందు య. గంగా 
నందనా! నీవు ప్రసన్నుడవై ఎన్నియో ధర్మములు చెప్పి తివి. కృతజ్ఞాడను. నా 
స్సుననున్న సందేహము మాత్రము పోవుటలేదు. ఈ ధర్మము న గ జనన 
జరామరణ బాధల నుండి దాటించునా. గర్భవాసమనగా నరకమే. నేనది సహింప 
జాలను. భవమోక్షము వైష్ణవ ధర్మము కలదని కృష్ణద్వైపాయనుడు వచించినది 
వింటిని. దాని నుపదేశింపవే అని వేడెను. 

భీష్ముడంతట, కుమారా, షగవారిని గెల్చి పూజ్యమగు రాజ్యపాలన కీడుగా 
నెంచుచుంటివి. ఇది తగదు. జన్మించిన వారికి శాశ్వత సుఖము నిచ్చునది పురుష 
రూపయగు ప్రకృతి యున్నది. వివేకము వలననే అది తెలియబడును. కామ క్రోధ 
ములు మనుజు నావంకకు జననీయవు. అవి మనసున పుట్టని రీతిని పరుడవై 
యుండుము. సంసార భయమునశించును. 





మహాభారత ధర్మశాస్త యు 
సకల భూతాత్మకుడగు పరమాత్మ తత్త్వము 


ధర్మజుడు మరల అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము సర్వమున 
కు కర్త భర్త హర్తయయి సకల భూతాత్మకుడయిన వాని తత్త్వమెట్టిది అని అడుగ 
గా బ్రహ్మమానస పుత్రులలో నొకడగు సనత్సుజాతుడు నారదునకు చెప్పిన యుప 
దేశమునే బీష్ముడిట్టు నుడివెను. 

పదివేల కల్పములు విష్ణువునకు నిద్రాసమయమగు రాత్రి. అట్టే అంత 
కాలము పవలై జాగృతి సమయము. ఆ దేవుని దివ్యాత్మ అవ్యక్తమైనది. జ్ఞాన దృష్టి 
గల వారికే తెలియనగును. ఆ పరమేశ్వరుడు రాత్రి నిద్రించి ప్రభాతమున మేల్కని 
జలముల సృజించి అందు తన సువ్యర్గకాంతి గల వీర్యమునిడ అదియొక అండ 
ముగా రూపొందును. అంతట (బ్రహ్మను కల్పించి అతనికి సృష్టి కార్యమీయగా 
అతడహంకారమున మనసు పది ఇం(దియములు నియోగించి ఆకాశపవనాగ్ని 
జల భూములగు పంచభూతముల సృష్టించి వానికి శబ్ద స్పర్శ రూప రస గంధ 
మ్ములగు గుణములను కల్పించి తదనంతరము దేవముని దానవ గంధర్వాది జంతు 
జాలముల స్పజించు, నవి యన్నియు అహంకార వ్యాప్తములయి అవ్యక్షసాగరమ్మున 
నుండును. విష్ణువునకీ సృష్టి స్థితి లయములు శుభాశుభములొకలీల. పంచభూ 
తములు (5) ఇం(ద్రియములు (10) శబ్బాది గుణములు(5) మనసు బుద్ది అహం 
కారము అవ్యక్తము (4) ఇవి 24 తత్త్వములు. ఇక అధ్యాత్మాదులను వినుము, 


కే. ఆధ్యాత్మము అధి భూతము అధిదైవతమ్ములను వినుము 
(చెవి)  శ్రోత్రము శబ్దము దిక్కులు 
(చర్మము) చర్మము స్పర్శ . మరుత్తు 
(కన్ను) నేత్రము రూపము ఆదిత్యుడు 
(నాలుక) జిహ్వ రసము ఉదకము 
(ముక్కు) [(ఘాణము గంధము భూమి 
ఇవి యైదును బుద్దీం(దియ (ప్రపంచము 


2. ఇవి కర్మేం(ద్రియములు. 
అధ్యాత్మము అధిభూతము అది దైవతము 
పాదము గంతవ్యము వాసు 
పాయువు నిసర్గము మి(త్ర 
ఉపస్థ ఓల్మము ప్రజాపతి 

16 








అనుశాసనిక- ఆశ్వ్వా- 1 


పాణి ఆనందము శక్రుడు 
వాక్కు కర్తవ్య వక్తవ్యము వహ్ని 

3. అహంకారము అభిమానము మేధ 
మనసు మంతవ్యము _ అమృతకరుడు 
బుద్ది నిశ్చయము (బ్రహ్మము. 


ఇవియన్నియు విష్ట్ణువునందుద్భవించి లయమగుచుండును. వీనివలన నతడు 
వికారము లందడు. 

అవ్యక్తమనగా మూల (ప్రకృతి. పురుషచైతన్యము వలన చేతన యగుచు 
భువన తం[త్రమును నడపు చుండును. ఇట్టు లోకకర్తయగు విష్ణువు హరుని యను 
మతమున సృష్టి లయములు నడపుచుండును. 

వీనికన్నిటికి మూలమైన విష్ణువు ఇరువది రెపైదవ తత్త్వము. 

మహాత్ములు తమలో పరమాత్మనెట్లు భావింతురు 

అమృతము కొరకు జీరాబ్ది మథించు వేళ దేవ దానవులకు యుద్దమైనది. 
అందు అమరులు అలసి (బహ్మవద్దకు పోయి వేడుకొనగా నతడు నారాయణుని 
ఆత్మయందు నిలిపి భక్తవత్సల! పరమాత్మ! సురలకు నీవే శరణమగుమని ప్రార్దిం 
పగా ఆకసము నుండి నేనిదే వచ్చుచున్నాను అని ఒక శబ్దము వినబడినది. వెంటనే 
గరుడ వాహనముపై శంఖ చ(క్రోదాశ్నార ఆయుధములతో వచ్చి దానవులను నిర్లించి 
సురలకు అమృత మందున ట్లు చేసి అంతర్జానమునందెను. సురలు ఆశ్చర్యపడిరి. 
ఆహా, ఈ తేజము ఈ ఆకారమెవ్వరిది ఎవరిట్టు మనకు సాయమొనర్ఫ్శిరి: ఇది 
యంతయు అద్భుతముగా నున్నదని దిక్కులు చూచుచుండ బ్రహ్మ ఇపుడు వైకుం 
ఠుడే వచ్చి మనకు సాయమొనర్భినాడు. ఆ దేవుని మహిమ తెలిసికొనుటకును 
అలవిగానిది అని చెప్పెను. 

గరుత్మంతుడు మునులకు విష్ణుదేవుని మహిమను చెప్పుట 

ధర్మరాజంతట ఊరకొనక విష్ణుమహిమను కొంతవరకైన తెలిసికొన 
గోరుటచే భీష్ముడొక ఇతిహాసమునిట్టు చెప్పెను. 

పూర్వమొకనాడు హిమగిరిపై మునులు, సిద్దులు చేరి సద్గోష్టి సలుపుచుండ 
గరుత్మంతుడచ టికి వచ్చి, వారికెల్లరకు ప్రణతులర్పించి వారిచ్చిన గౌరవ ఆతిథ్య 
ములు గైకొని సుఖాసీనుడై యుండెను. అటనున్న మునులు, సుపర్జా నీవు విష్ణు 
ప్రియుడవు విష్ణుమహి మను మాకు విశదీకరింపవలయునని అడుగగా, గరుడుడు 
వారలకిట్లనియె. 





17 





మహాభారత ధర్మశాస్త్రము 

త్రిలోకములను పోషించి రక్షించుటకా ప్రభువు లీలగా (ప్రవర్తించునన్ని 
విషయము ఎల్లరెజీగినదే. కాని ఆ దయామయుని తత్త్వమిట్టిదని వచించు 
ఎవరితరము. అది అసాధ్యమైన విషయము. నేనెజీంగినంత చెప్పుదును. నాత్ర 
దాస్యమును పోగ” ట్టు నిమిత్తము నేను దేవేం(ద్రుని నిర్ణించి అమృతము గొనిప్యో 
నపుడు “'విహగేం(ద్రా! నీ ధైర్యసాహసములకు జవసత్త్వ ములకు మెచ్చితిని సీ 
వరమిచ్చెదను కోరుకొనుము” అని ఆకసము నుండి నాకొక సందేశము వినిపించినది. 
ఎవరా ఇట్లందురు అని నాకు ఆశ్చర్యమైనది.'' మీరెవరో నాకు తెలియకున్నది. 
మిమ్మెణీగించి తరువాత వరమీయుడని నేను వచించునంతలో ఒక మహాజ్జ్వం 
తేజస్వి నవ్వుచు నా కనుల ముందు నిలచి నన్ను గూర్చి కాల క్రమమున నీ 
వెణుంగుదువు. నీవు జరామరణములనునవి లేక సురాసురల గెల్వజాలిన బల 
ముతో వర్ణిల్దుదువని వరమిచ్చెను. ఆ వాక్యములు నాకు పరమ హర్షము కల్గించిన 
వి. నేనును భక్తి విన్యముడనై ఆ మహా పురుషునకు ప్రణామములాచరించి స్వామీ 
నీవరము వలన ధన్యుడనైతిని. నేను మీ వాహన మగుదును. మీరెక్కిన రథము 
పై కేతనముగ నుందును నా సేవలను స్వీకరింపుడని ప్రార్దించితిని. నా మాట 
కు ఆతడియ్యకొని అంతర్జానమందెను. నేనీ వృత్తాంతము నంతయు మా తండ్రి 
కశ్యపమునీం[ద్రునకు చెప్పితిని. ఆతడాశ్చర్యపడి నాయనా! నీవు ధన్యుడవు నీకు 
కనపడిన మహా పురుషుడు (శ్రీమన్నారాయణుడు. నీతో ఆ పరమాత్మ సంభా 
షించునంతటీ పుణ్యవంతుడవని యెంతయో సంతసించి బదరికా (శ్రమంబున నున్న 
ఆ నారాయణుని సేవించుకొనుచు చరితార్జ్డుడవగుమని నన్ను దీవించి పంపెను. 


నేనును బదరికకేగి అష్ట భుజుడు శంకచ[క్ర గదాసి శా రజదారి పీతాంబర 
కలితుడైన నారాయణునకు (ప్రణమిల్లితిని. చిణునవ్వుతో నన్ను వెంట రమ్మనుచు 
తాను తూర్పుదెసగ బహు సహస్ర యోజనముల దూరమేగ బయలుదేరెను. దారి 
మధ్యమున మహాద్భుతములు ఉజ్జ్షలములగు మహావహ్ని జ్వాలలు, ఏమియు 
ఇంధనము లేకనే వెలుగు చున్నవి. అందు శివాసహితుడై శివుడు తపమొనర్భు 
చుండెను. అదియును దాటి చనుచుండ నాకు ప్రయాణ [శ్రమ యొక్కువై చాల 
అలసితిని. ముందేగుచున్న | శ్రీ మన్నారాయణునే శరణుగా భావించి అనుసరించు 
చుంటిని. కొంత దూరమేగుసరికి తారా చంద్ర భాస్కర కిరణములు లేని మహా 
తమస్సు జొచ్చితివి. నాకు దృష్టిచెడి మూఢత్వమబ్బినది. మరల ,(శ్రీమన్నారా 
యణుని నీవేగతియని |ప్రార్దించితిని. చీకటులన్నియు పోయి ఒక పెద్ద వెలుగు 
పట్టుషగలు కన్న మిన్ననైనది కనుపడినది. భాస్కరుడు లేడచట. సర్వ జంతు ప్రాణి 
18 








అనుశాసనిక- ఆశాం- 1 
కోటికి సురాసురులకును అగమ్యమే అది. ఆనందకరములైన కమలాన్విత నదు 
లున్నవి. లలిత మధుర సం గీతములు వినవచ్చుచున్నవి. 


కొందలు నరులు, కొందరు (స్త్రీలు మాత్రమా దేవదేవుడు నారాయ 
ణునకు పూజలొనర్చుచున్నారు. ఆ (ప్రదేశమంతయు అగ్ని తేజమయమై భీకర 
మయి ఉండుటగని నేను వెజగందితిని. భయము వీడుము, నాయందు నిశ్చల 
మతివై అనుసరింపుమన అటే చేతిసిని, వైనతేయా! నీవు నీ తండ్రి చెప్పిన విధ 
మున నిష్టతో నన్ను స్మరించి ధ్యానించుచున్నావు. నా స్టూలదేహము మాత్రమే ' 
నీకు కన్సడినది. అహంకార మమకారములింక విడువుము అని చెప్పుచునే ఆకస 
మునకెగసి అంతర్జానుడయ్యెను. రమ్ము! ఇచ్చటకు రమ్ము! అని మరల పిలిచిన 
వాక్యములు వినబడెను. ఆదెస వెంబడి నేగితిని. అట నొకపెద్ద కొలను. బంగరు 
తామర పూవులందు మెఅయుచున్నవి. ఎన్నియో హంసలు అటనున్నవి. ఆదే 
వుడా జలమునందు స్నానమాడుట చూచితిని. నన్నురమ్మని మరల నాతడు పిలి 
చెను. అచటికేగితిని గాని ఏమియును నాకు గన్సడక నన్నొక విషాదము (క్రమ్మి 
నది. దృష్టి చలితమైనది. అనేక శతములైన అగ్ని హోత్రము లట వెలుగుచున్నది. 
పాలపిట్టులు (సువర్ణ) గుంపులు గుంపులై నామీద వాలుచున్నవి. మనస్సున తీవ్ర 
మైన భయము తోచినది. 

అట్టు భయము బొంది అచ్యుత, శివసహ [స్రాక్ష వేదమయ, అనాది నిధన, 
త్రిభువనైక నాధ, (త్రినయన గోవింద పద్మనాభ హరకృపావిధేయ! 

అని అనేక విధముల అనేక నామముల శిరము వాల్సి (ప్రార్ధింప వైనతేయా! 
భయపడకుమని (ప్రసన్నుడయి పలుకు నంతలో నేను (ప్రథమమున జూచిన బదరి 
కా(శ్రమ వాసియు అష్టభుజుడగు నారాయణుని జూచితిని. నీతత్త్వ 'ప్రకారమెట్టి 
దో తెలియుట లేదు. నేను చిత్తశుద్దిగ నీ దాసుడను. నీ దయకు పాత్రుడ నగు 
దునేని నీతత్త్వమును వినగోరెదననగా, కరుణామృత వీక్షణముల నా పరమాత్మ 
నన్ను జూచి యిట్లనియె. 

విష్ణుదేవుడు గరుత్మంతునికుపదేశించిన ఆత్మ తత్త్వము. 

వైనతేయా, వినుము నీవు నామనసునందున్న వాడవు. మద్భక్తుడవు గా 
న చెప్పుచున్నాను నా స్వరూపమును చిత్తశుద్దిగ నెణీగి కొనుము. 

దేవతలయినను వముజౌవ్వరయినను నా రూపమెటుగలేరు. అఖిల 


భూతములు నాయందు ఫుట్టి పెరిగి లయించును. వాని వశమున నేను సర్వమున 
లా 








మహాభారత ధర్మశాస్త [యము 
వర్తింతును. సర్వ విశ్వమున నా తత్త్వము చూడనగును తెలియనగును. కామము 
అహంకారము, పరిగ్రహము ( ఒకరినడిగి పుచ్చుకొనుట) మూఢత్త్వము, హ్రీ 
సయు వదలి నిర్మల బోధము, సత్యము శాంతము భక్తి తృప్తి గలుగు నియతాశ్రు 
లకు ఆ తత్వము చూడనగును. నాంఖ్యయోగులు బాహ్య (ప్రకృతి దర్శనుళై నిశ్చయ 
సతి నందలేనిచో నన్నెటుగలేరు. ఉపవాసములు వ్రతముల నాచరించు మోహ 
బుద్ది గలవారికిని తెలియదు. ఏ కాంతిక ధ్యానపరులకే తెలియనగును. రజస్తవు 
ముల వదలి కేవల సత్త్వాధీనముయిన జ్ఞానమువలన నాతత్త్యమెటుంగ వచ్చును. 
సూక్మవిధానమున, ఆత్మయందు వాసుదేవనామమున, బుద్ది యందు సంకర్షు 
నిగ, అహంకారమున ప్రద్యుమ్నునిగ, మనస్సున అనిరుద్దునిగ ప్రాణులయందు 
వ్యాప్తి గాంతును. ఇది నా స్టూల (స్రకారము. నీవు నా స్వరూపమును తెలిసికొన 
జాలినవాడవు. ధన్యుడవుగమ్ము. 

పురుష వర్యులారా (శ్రీహరి కరుణ వలన వారి దివ 3 ప్రితము నేనెటిం 
గినది మీకు తెల్లము జేసితిని. అత్యంతాసక్తితో మునిసిద్ద జనములు గరుడుడు 
చెప్పిన దెల్లను విని పరమాదరమ్మున ఆ పక్షి దేవుని దీవించి వీడ్కోలిపిరి. ఈ 
చరిత్రము వినిన చదివిన సర్వవర్హముల వారికిని విజయధన శాంతి సౌఖ్యములు 
లభించును. 


మహాభారత ధర్జుళాన్హయు 
ఆనుశాసనిక పర్వము (ప్రథమాశ్వాసము సంవ్లూర్ధము 


xX XxX ¥ 


మహా భారత ధర్మశాశ్త్రము 
అనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 
కన్వాదానమునకు వరుడు ఎట్టవాడు కావలయును 
అష్టావ క్రుని చరిత్రము 

ధర్మజుడడుగగా భీష్ముడీయితిహాసమును జెప్పెను. 

పూర్వము వదాన్యుడను తపశ్శాలిగలడు. అతనికి సుప్రభయను పుత్రిక 
కలదు. ఆ బాలిక ఛాల సుగుణవతి. అస్థావ(క్రుడను బ్రహ్మచారి వదాన్యుని కడకు 
బోయి నీ కూతునిచ్చి నాకు పెండ్లి యొనర్పుము, ఆమెయందు నాకు మిక్కిలి 
మక్కువ అనగా వదాన్యుడును అట్ల యిచ్చెదను గాని బాలకా! నీవొకసారి ఉత్తర 
దిశకు పోయిరమ్ము ముందు కుబేరుని రాజ్యమును నగరమును చూచెదవు. దాని 
కుత్తరముగ హిమగిరియున్నది. అది పార్వతి శివుని కొరకు తపస్సు చేసి సంకల్ప 
సిద్ది పొందిన ప్రదేశమని నుడివెను. | | 

అష్టా వక్రుడు అతని మాటల యందేదో విశేషముండవలయునని తలచి, 
అతడు చెప్పినట్లే యేగెను. కుబేరుని నగరము చాల సుందరమైన హర్మ్యములు 
వీధులు ఉద్యానవనములు దీపతోరణములతో (ప్రకాశించుచుండెను. అచటనున్న 
యక్షకిన్నర గంధర్వకన్యలు కడు అందమైన వారు. అస్టైవ(క్రుని చూచివారు అత్యంత 
శ్రద్దతో అతిథి పూజలొనర్చి అనుకూలమైన శయ్యలుగల మందిరమున వసతి 
నేర్పజచి ఎన్నియో సౌకర్యములను చూపిరి. అస్ట్రావ క్రుడును ప్రయాణ శ్రమను 
బాపుకొనుటకు ఆ దినమున అందుండెను. రాత్రియగు సరికి కనకరత్న భూష 
ణాన్వితలు, సురభిళపుష్పమాలా శోభితలు అయిన విలాసవతులు వచ్చి అష్టావ 
క్రునకు మధుర పానీయ సహిత భోజన సదుపాయములేర్చణుచి, సుఖశయనుని 
జేసి ఒకరొక్కరే వచ్చి సరససల్ల్హాపములాడి ఒయ్యారములొ లికించి అంగసొష్టవము 
నొక్కింత చూపుచు శృంగారచేష్టల జేయదొడగిరి. అస్ట్రావక్రుడు ఏమాత్రము 
చలింపక.కన్యలారా మీ యాతిథ్యమునకు మెచ్చితిని గాని మీ చూపులు మీ వికార 
వర్తనము నాకు నచ్చలేదు. మీ రావలకు పాండు అని వెడలగొట్టెను. అచటి వారందరు 
అతని నిష్టనియమములు గ్రహించి గౌరవ మర్యాదలతో వీడ్కొలిపిరి. . 

అస్థావ(క్రుడు నదీ పర్వత కానన ప్రదేశములు గడచి ఉత్తర దిశ చేరెను. 
సకల బుతు పుష్ప భరితములైన హిమగిరి వనములను, నిర్మల జల (ప్రవాహము 
లైన నదీ నదములను ధాతువర్ణ శోభితములైన Bera చూచి ముదితు 
OD i జ్‌ మ. 








మహాభారత ధర్నశా 


డయ్యెను. అచట నెందటో సౌందర్య వతులైన (స్త్రీలు కలరు. యౌవన విజ ంభ 
ణమంతయు వారియందే ఉన్నది. వారెల్లరును అఫ్థావ(క్రుని జూచి అనేక విధము 
శ్చంగారవిలాసములను చూపి లోగొన జూచిరి గాని ఆ (బ్రహ్మచారి చలింపక తు 
దారిన తానేగెను. అట్టు చని చని, ఒకచోనొక సుందర హర్మ్యమును చూచెను, 
అది సురభిళఫుష్పు లతా కుంజముల మధ్య కనకరత్నస్టగిత కుడ్యములతో విల్స 
ల్లుచున్నది. మహా సుందరులైన (స్త్రీలాతనికి స్వాగతమిచ్చి ఆరతులుగొల్సి అతి 
మర్యాదలొనర్శి లోనికి గొంపోయిరి. బహువిధ శోభాయమానమైన అంతర 
మున సుందర హంసతూలికా తల్పమున త్రిభువన సుంధరియైన యొక్క దేవతా 
కన్య కనుపడి అస్ట్రైవ(క్రు నా సుందరశయనముకడకు గొనిపోయి దానిపై 
కూర్చుండజేసి తాను కూడ దగ్గరగ కూర్చొని పానీయములు ఫలరసములు వేళక్త 
రుచి సంపదలయిన భోజనములు తృప్తిగా ఏర్పాటు చేసి వింజామరల వీచుచు 
మరికొంత దగ్గరకు వచ్చి తాకుచు విలాసచేష్టలారంభించెను. అస్ట్రైవక్రుడిది గ్రహించి 
ఆమె కామ చేష్టలకు దూరముగనే జరుగుచు, యా". ఎట్టును ముగిసినదికదా 
రాత్రికిచ్చటనే యుండి బడలిక తగ్గించుకొనవచ్చునని యాగెను. 

రాత్రి పడినది. ఆ సౌధమునందు రత్నదీపికలు కనువిందుగ మెఅయుచున్నవి. 
సుగంధ శీతల వాయువు లంతటను (క్రమ్మినవి. అంతయు కామోద్దీపనముగ 
నుండెను. కొంతవడికి ఒయ్యారముగ ఆ కాంత శరీర సౌష్టవము కనుపడునట్ను 
వచ్చినది. ఆశయ్య పై అస్టైవక్రుని ప్రక్కచేరినది. ఆతడు పరుండెను. ఆతని వైపు 
ఆమెయు పరుండి అతనిమీద చెయివేసి కౌగలించుకొనబోయెను. అతడా చేయి 
విదిలించి కొని వెనుదిరిగి పరుండెను. ఒకటి రెండు సార్లిట్లే అయినది కాని ఆశ 
డెంత మాత్రమును చలింపక ఉండెను. అంతట ఆ సుందరి ఏమయ్యా యా 
వర్తనము నేనింత అందకత్తెను. ప్రాద్దుటినుండి చూచుచుంటిని ఒక నిముసమైనను 
నావంక చూడవు. మజియొక స్తీ, కావలెనా చెప్పుము. పురుషులు కామలోలుపులు 
గదా. నీ చేష్ట వింతగానున్నది. అనగా ఆతడు వనితా వినుము. నోకెవరును వలదు. 
నేనేదియో యాత్రార్ధము ఇచ్చటకు వచ్చితిని, ఉదయము కాగానే పోదును. మీరు 
దూరముగా నుండుడు. నేను బ్రహ్మచారిని. నేనొక మునికన్యను పెండ్డాడ నిళ్ళే 
యించితిని మరొకరివంక చూడను. అని వేరుగ పోయి కూర్చుండెను. ఆ స్త్రీ 
అంతట అతివినయముగా ఆతని ముందు నిలచి ఓ విప్రకుమారా! నేను ఉత్తర 
దిశను నీ బ్రహ్మచర్య నియమనిష్టలు పరిశీలింప ఇట్టుంటిని. సంతోషమైనది. క్షేమ 
ముగా నీవు నీ యింటికిపోయి నీకు నచ్చిన (స్త్రీని పెండ్లాడి సుఖముగా నుండుము 
అనిగౌరవించి పంపెను. 





అణ 22 





అనుశాసనిక- అశా-2 
అష్టావక్రుడు వదాన్యునివద్దకు పోయి తన యాత్రా విశేషములన్నియు 
చెప్పెను. అతని నియత వర్తనమున కాతాపసవర్యుడెంతో సంతసించి కుమార్తె 
సుప్రభనిచ్చి పెండ్రి కావించి దివించెను. ఆ నూతన దంపతు లత్యంత సుఖ సంప 
దలతో నుండిరి. 
వర్ణాంతర ఎవాహములు 


మునుల వలన ఇతర వర్ణముల భామినులందు పుట్టిన సంతతి 
బ్రాహ్మణులగుదురా యని ధర్మజుడడుగ భీష్ముడిట్టు చెప్పెను. మునులు బ్రాహ్మ 
ణులు. ఇతర మూడు వర్ణముల భామినులను వివాహమాడవచ్చును. వారి తపో 
విజ్ఞాన విద్యా ప్రభావములచే వారి సంతతి (బ్రాహ్మణులే. ఇచట యోని కన్న 
బీజము (ప్రధానము. వసిష్టుడు బుష్యశ్చంగుడు వ్యాసుడు ఇట్టివారే కదా. ఈ 
ప్రకారమే క్షత్రియులు తక్కురెండు వర్ణముల కాంతలను, వైశ్యులు శూద్ర వర్ణ 
మువారిని వివాహమాడ వచ్చును. ఇవి అనులోమ [క్రమములు. విలోమ [క్రమ 
మున క్రిందివారు పైవర్దములవారిని వివహమాడుట వ్యర్ధ సంకరమే. 

దాన పాత్రులు 

సద్వర్తనము కలిగిన బ్రాహ్మణులు దానమున కర్ణులు. సన్యాస వేషమున 
నున్నను లేకపోయినను (శ్రద్దతో నిడిన దానములవలన దురితములేదు. తపో నిత్యు 
లయినను తత్సంబంధ (క్రియా పరత లేనివారికిచ్చిన దానము వలన కీడేగాని మంచి 
లేదు. సత్కుల జననము, పురాణ శాస్త్ర పఠనము వలన సద్గతులు కలుగవు. 
శీలము (ప్రధానము ముఖ్యము. ఎంత విద్యా వంతుడైనను తన విద్యచే ఇతరులకు 
చెడ్డపేరు తెచ్చినవో'అది మహా పాపము. వేయియజ్ఞములకన్న ఒక్క సత్యము మేలు. 
మద్య మాంసములు మాని శమము శౌచము కలిగి యుండుట బ్రహ్మచర్యము 
కన్నమేలు. 

ధర్మార్థకామముల ఆచరణ 
.  ఈమూటిలో ధర్మము నాచరించుటకే ప్రథమ స్టానము. ఎప్పుడేది ఆచ 

రీంచినను ఆసక్తి వలదు. ధర్మమున ఆసక్తి యుండుట మేలే. గురుపూజ విప్రార్బన 
ఉత్తమములు. అగ్నిని, వేదములను విడుచుట, విఫ్రుని నిందించుట పాపము. 

అరిషడ్వర్గములను విడచి సత్యశమదమ అహింసా (వ్రతులైన వారు శౌచులు 
ధీరులు అయిన వారు దాన పాత్రులు. (ప్రజ్ఞ శీలముగల వారికి దాన మిచ్చుట వం 
శవిస్తారకము. పరమ యోగ్యుడయిన విఫ్రడొకడు సంతృప్తి నందినచో ఎందరో 
దేవతలు సంతృప్తి నందిన యంతమేలు. క 
23 








మహాభారత ధర్మశాస్త (ము 
ఈ సందర్భమునందే మటికొన్ని ముఖ్యవిషయములు వినుము. 
దేవ పూజలకు పూర్యాహ్న కాలము యోగ్యము 
పిత్సపూజకు అపరాహ్నము మధ్యాహ్నము 12 గంటలు దాటవలయును 
మానుషార్భనకు ఈమధ్యకాలము యోగ్యము. 
దేవ పితృ సమారాధనకు కాలహీనము అమంత్రకము ఎంగిలి పనికిరా 


క్రిమి కేశదుష్టము పనికిరాదు. రోగులు, దుష్టులు దుళ్ళీలురు పనికిరారు. 

నర్తకులు,' గాయకులు, వేద విక్రయులు, (ప్రాణివిక్రయులు, ధనమును 
వడ్డికిచ్చి తినువారు పనికిరారు. 

దైవపిత్ఫ దానములకు ఉత్తములు 

ఆకలి తీర్చువాడు, దొంగల వలన ధనహీనుడయిన వాడు, పూజ 
ఉద్యాపనము కొరకు అడుగు వాడును, భిక్షుకుడు, రోగ నివారణకు అడుగువా 
డు గురువు తల్లిదండ్రులు దారపుత్రులను పోషించుటకడి గినవాడు, పాపములేని 
(బ్రాహ్మణుడు, ఉంఛ వృత్తికలవారు దైవ పిత్రంబులందు దానార్దులు. 

దానమునకు అనర్హులు 

సత్రము, ఇల్టు, చలివేం[ద్ర, గ్రామచావిడి పాడుచేయుట 
గురునింద, వేదనింద, వేద విక్రయము, దానిని వ్రాయుట, కొండెము చెప్పుట 
సంధిని చెడగొట్టుట ఇతరుల (శ్రమ వలన (బ్రతుకుట, కృతఘ్నత 
మంత్ర శాస్త్ర, విధ్వంసము, అనాధను బాలవృద్ద తాపసిని వంచించుట 
అతిథులకు సేవకులకు, పిల్లలకు, పెట్టకుండ తినుట 
విషాయుధములు, కేశములు అమ్ముట 
కన్యాజనులను వి(ఫ్రులను గోవులను దీసి పోవుట 
మార్గంబులయందు కంపలు ముళ్ళు వైచి అడ్డు పట్టుట 
నేరము లేకుండనే శిక్షించి ధనము గొను పాలకుడు _. 
(ప్రజలను రక్షింపలేనిరాజు, గోవుముక్కును కుట్టువాడు, 
ఎద్దుల వృషణముల చితుకగిట్టువాడు 
వీరికి దానమీయరాదు. వీరందణేీకి నరక దుర్గతులు కలుగును. 


ధర్మ భయము గలవానికి, .దరిద్రునకు, రోగనివారణమునకు, పాప.నిరోధకమునకు 
దేవకార్యార్థ పశుహింసకును తపశ్శాలియై వేదవేత్తయై మద్యమాంస పరస్త్రీ) 





24 





అనుశాసనిక- ఆశ్వా-2 





సమాగమ విముఖుడై, తనకులస్థులను ఆశ్రమవాసులను భరించుచు (ద్రవ్యవస్త్ర 
మందిర అన్నపానము లొసగినను దీనుల కా(శ్రయమిచ్చినను స్వర్గలక్ష్మి సిద్దించును. 


రచ్చ కొట్టము చలివేంద్ర నూయి ఉద్యానవనము నిర్మించుట 
భయార్తుని కాచుట, కన్యగోవు వాహనము దాసుని, దాసిని ఇచ్చుట 
తనకు అపకారిని సైచుట, బంధు మిత్రుల బోచుట 

పెక్కం(డ్ర కొలుకు చేయవలసిన పనికి దానమునకు ధైర్యమునకు sess 
మున్నగు పనుల వలనను, ఏ కులస్టుడైనను, పెక్కు పుత్రులుగలవాడు, దయగ 
లవాడు, సహ(స్రమాసజీవి అగుట వలన స్వర్గ పద ప్రాప్తి లభించును. 


హింసలేని వయ్యును (బ్రహ్మహత్యా పాతకములు 


విప్రుని, శుష్కించిన వానిని, పిలిచి తినవచ్చినపుడు పెట్టక పోవుట, 

కులీనుడు, విద్యా వంతుడైన వాని సేవ (గ్రహించుట 

నీరు త్రాగవచ్చిన గోవులను పాణు[ద్రోలుట - 

వేద శా|స్తాదుల నిందించుట, చెవుడు మూగ గ్రుడ్డి వారల మోసగించుట 

రూప గుణ శీలములు లెక్కగొనక అన్యులకు కన్యవిచ్చుట య 
పురమునకు (గ్రామమునకు వనమునకు అగ్ని పెట్టుట, అసత్యమాడి వి(ప్రునకు 


విచారము కలుగజేయుట . ' ఇవి (బ్రహ్మహత్యా పాపతుల్యములు. 
Mes, తీర్థవిశేషంబులు 
గౌతమునకు అంగీరసుడు చెప్పిన విశేషములు . 


చంద్ర భాగ, వితస్త _ మాలిని, నదులవద్ద సప్తదినములువసించిన ముని 
సమానుడు. కాశ్మీర. మండలమున (ప్రవహించునదులు, పుష్కరము, ప్రభాస - 
ము, నైమిశము ఇం(ద్ర మార్గంబు దేవికాస్వర్గ బిందులందును స్నానము అప్పుర 
సహిత విమాన వర్తనుల జేయును, 
హిరణ్య బిందు, కుశేశయ, స్నానముల వలన పాపములు తొలగును. 
గంధమాదన సమీప ఇంద్రతోయ, కురంగ దేశమందలి కరతోయ నదులందు 
తంత్ర ఉపవాసములు స్నానములవలన అశ్వమేధయాగఫలము లభించును. 
కనఖలమున గంగా ద్వార స్నానము, నీలగిరి యందు కుశావర్తమున బిల్వకమున 
స్నానముల, వలన పాపములు హరించి స్వర్గమునకేగును. శివుని నెలవు . 
పైకి వచ్చు భాగీరథియందు ఒకనెల ఉపవాసములతో. స్నానపూజలతో గడిపిరే 
'అచటికి వచ్చు దేవతలను చూడవచ్చు. 





25 





మహాభారత ధర్న 


బింబాశ్రమమున, భృగు తుంగమహా (హ్రదమున, కన్యాకూపమున అగ్ని హ్యో 
ముతో నుండిన (బ్రహ్మ హత్యా దోషము తొలగి ఇహ పరముల కీర్తిమంతుడగును. 
సుందరికా (హ్రదస్నానము అందమైన రూపము నిచ్చును, 
వైమానిక తీర్చ సేవ స్వర్గ (ప్రదము. కృత్తికాంగార సేవలు పాపనాశకములు 
విపాశ నదీ స్నానముల (బ్రహ్మచర్య నియతినున్న వారికి మరల జన్మంబు లేదు. 
కృత్తి కాశ్రమమున బితృతర్శణము, శివుని పూజ ఆత్మానంద దాయకములు, 
ద్రోణకర్మ, శరస్తంభము, దేవదారు వనముల స్నానము అప్పరోవరుని జేయును. 
చిత్ర కూట జనస్థాన * సవలు రాజలక్ష్మీని శ్యామా |(శ్రమమున ఒక పక్షమున్న ఆత్మ 
ధ్యాన ఫలము కలుగును. 
కౌశికవాలమున ఇరువది యొక దినములు సేవ ఉత్తమ పదను 
మతంగ వాపిక, నైమిశమున ఇరువది యొక దినముల సేవ పురుషమేధ ఫలము 
ఉత్చలావనమున నివాసము సగము అశ్వమేధ ఫలము. 
గంగాయమునా సంగమ స్నానము వలన మోక్షము లభించును. ప్రయాగకు సకల 
తీర్థములేతెంచును. అందు నరేంద్ర దర్శనము ముక్తి దాయకము. 
గంగయందు (బ్రహ్మ సరమను తీరమున నెలనాళ్ళు , 'నిరాహారత సేవించిన చండ్ర 
లోకమున కీర్తి మంతుడై వసించును. 
అస్ట్రావి'క్రము ! కలవింకము దేవ పలు (బ్రహ్మ భావమొసగును. 
రామ (హదమున 12 దినముల సేవ సకల పాపహరము. 
మహా (హదమునందు నెలనాళ్ళు ఉపవసించి చేసిన సేవవలన ముని గమ్యుడగును. 
ఎంధ్యమున ఒకనెల తపమున సర్వ (ప్రాయళ్ళిత్తము గలిగి ధర్మజ్ఞుడగును. 
నర్మద స్నానము, జంబు మార్గమున మూడు మాసములు ఒక్కనాడును నిలిచిన 
సర్వసిద్దులు లభించును. 
గోకాముఖమున స్నానమొనరించి, తండులి కాశ్రమమున వ(స్త్రములు ధరించి 
శాకా హరియై మూడు దినములున్నవాడు అజరామరుడగును. ఫలము 
నందును. 
అర్హ! సనాశ్రమమందున స్నానము పాపహరము 
పిండారక మున ఒక రాత్రి నివాసము అగ్నిష్టోను ఫలదము 

__ ధర్మారణ్యమున బ్రహ్మసరస్సున స్నానము పౌండరీక ఫలము. పార్వతీ దేవికి 
పుట్ట నిలయిన హిమాచలమునందు సన్మునుల సేవజేయుచు తపమొనరించు 
వానికి (బహ్మలోకనివాసము లభించును. 


తీర్ధ సేవసీయువారిలో కామ క్రధలోభమోహమడమత్సరముల త్యజించిన 
వారికే ఫల సిద్ది కలుగును. 





అనుశాసనిక- ఆశా;-2 
అత్రి మున్నగు మహర్షులు భీష్ముని చూడవచ్చుట 

ఇట్లు మహా జ్ఞానియు గంగానందనుడయిన భీష్ముడు ధర్మరాజడిగిన ప్రశ్న 
లకు సందేహములకు తగిన సమాధానములు నుడువుచు, అర్జునుని బాణములే 
శయ్యగా వీరశయనుడై యున్న సమయమున సప్తమహర్షులు, అగస్త్యుడు జమదగ్ని 
కణ్వుడు, గౌతముడు విశ్వామిత్రుడు మున్నగు మునిం(ద్రులు తమ శిష్యులతో 
వీర శయనంబున నున్న భీష్ముని వీక్షింపదలచి వచ్చిరి. వారి తపః (ప్రభావ కాంతులు 
నలుదిక్కుల వ్యాపించినవి. అచట నున్న ధర్మజుడు తమ్ములును ఆ మునులను 
జూచి లేచి అర్ర పాద్యాది పూజలొనర్చిరి. ఆ మునివర్యులు శర తల్పగతుడు మహా 
త్ముడయిన భీష్ముని గుణములను స్తుతించి వెడలిరి. 

పుణ్య ప్రదములయిన నదులు పర్వతములు (గ్రామములు 
గంగా (ప్రభావము 
' ఈ విషయమును గూర్చి ధర్మజుడడుగగా భీష్ముడిట్టు వివరించెను. 

భిక్షుక వృత్తితో జీవించు ఒక విఫ్రనింటికి ఒక సిద్దుడు వచ్చి యీ విధముగ 
నుడివెను. భాగీరథి ప్రవహించు చో టులెల్ల పుణ్య తమములె. గంగయొక్క మహిమ 
వినుము. యాగము బ్రహ్మ చర్యము తపము త్యాగము గంగా జలములకు ఈడుగావు. 
గంగా జలపానము కల్మషములబాపును. గంగా స్నానములు అమరత్వసిద్దినిచ్చును. 
“మృతుని అస్రీకలను గంగలో గలుపుట వలన అవి ఆజలముల నెన్నియేడులుండునో 
అన్నివేలేండ్లు అతనికి సద్గతులు లభించును. దేవతలకు అమృతమెట్టిదియో నరు 
లకు గంగాజలమట్టిది. గంగలో ని యిసుక తలమీద అలుకుకొనివను, గంగా మట్టిని 
నుదుట |వ్రాసికొనినను సకల పాపహరము. అట్లే గంగమీదనుండి వచ్చు వాయువు 
శరీరమునకు సోకినను పుణ్య (ప్రదము. మనుజుని గంగా స్నానము ఇహ పరము 
లందు ఏడుతరముల వారికి సుగతులు కలుగ జేయును. గంగ గంగ అను పదము 
నుచ్చరించుచు స్నానమొనర్భుట పుణ్య (ప్రదము. దేవతలే గంగా స్నానము కోరెదరు 
మనుజులు కోరవలదా! గంగను తలచిన రాజ, చోర, భూత, పాప భయములుండవు. 
శంకరుడే ఆసక్తితో, గంగ ఆకసమునుండి పడునపుడు శిరమున ధరించినాడు. 

గంగ మూడు త్రోవల బోయి స్వర్గ మర్ష ర్వ పాతాళములు మూడు లోకములను 
పవిత్ర మొనర్భును. గ్రహములందు సూర్యుడెట్స్‌ అట్లే నదులందు గంగా నది 


(ర! సగరుని లు ముని తా భస్మరాశులై: పడి యుండ భగీ 
27 








మహాభారత ధర్నశా 
రథుడు గంగా జలము వానిపై 'ప్రవహింపజేసి వారికి స్వర్గ పదమిప్పించెను. విష 
పాదో దృవయైన గంగ సూర్యమండలము చం ద్రమండలము మేరుగిరి నుండి శృ 
కరుని శిరముపై బడి హిమగిరిని 'ప్రవహించినది. గంగ మహత్త్యము అనంతము. 
సకలమునులచే వే కీర్తింపబడిన పూజ్య చరిత్ర గంగ. మేరువున ఎన్నిమణులున్నవో 
సముద్రమున ఎన్ని నీటి బిందువులున్నవో అన్ని సుగుణములు గంగకు గలవు, 
భక్తిమొయి మనో వాక్కాయ కర్మలచే గంగను పూజించు వాడు ధన్యుడు. అట్టు 
భజించిన వానికి గంగ చిర సౌఖ్యములు కలుగజేయును. 

సిద్దుని వలన ఈ గంగా చరితము విని ఆవిఫ్రుడు చరితార్జుడై తుదకు 
నాకమునకేను. ధర్మజా, నీవును గంగా దేవిభక్తుడవై చిరకీర్తిని బడయుమని భీష్ముడీ 
కథను, ముగించెను. 


ఫపూజార్షులనవారు 

నారదుడొకనాడు ధ్వారకనున్న శ్రీకృష్ణుని జూడవచ్చెను, ఆ దేవమునికి 
అతిథి సపర్యలు గావించి (శ్రీకృష్ణుడు, దేవమునీంద్రా! నీవు త్రిలోకములు తిరుగు 
దువు. ఎన్నో విషయములు నీవెజుంగుదువు సీవెవరికి మైక్కులాచరింతువన్గా 
నారదుడిట్లు చెప ప్పెను. 

వరుణిని, వాయువును, సూర్యుని, ఇంద్రుని, అగ్నిని, శివుని కుమారుని . 
మహాలక్ష్మిని విష్ణుని బ్రహ్మను బృహస్పతిని చంద్రుని జలమును భూమిని 
ఫూజించు య (మొక్కుదును. వేదవేత్తలు, తాపసులు, దేవతా పూజనులు, 
భూధన ధాన్య గోదాన శీలురు, అతిథి పూజనులు, పితరులు పూజించువారు. 
-_భిక్షుకులు, శాంతులు, సత్య వ్రతులు పూజ్యులు. ఇంకను ధర్మార్ధకామ నిరతులు, 
అహంకార మమకారాది దుర్గుణ రహితులు నాకు పూజ్యులు. కృష్ణా దేవకీ నందనా 
నీవును అట్టి వారినెణీగి పూజింపుము. సకల శుభములు కలుగును. ధర్మరాజా 
నీవును ఇట్టి సుజన పూజా విధమునఢపి శుభములందుమని భీష్ముడు వచించెను. 

రాజులకు ప్రధానకర్తవ్య్వము 

ధర్మజా, పట్టాభిషిక్తుడైన నరపాలునకు (బ్రాహ్మణ పూజనము ఉత్తమమైన 
కర్తవ్యము. ధరణికి శుభములు గలుగజేయువారు వారే, దైవమును అదైవముగ 
_ అదైవమును దైవముగ జేయుశక్తి గలవారు వి(ప్రులు. వారి ఆదరణ పొందిన వారే 

అధిపతులగుదురు, విప్రులకు 'శాపాను(గ్రహశక్తి కలదు. వారు కోపించిన ఆఫద 

యు, (ప్రసన్నులైనచో సంపదయు ఎవరికైనను తేగలరు. (ద్రవిడ కళింగాది రాష్ట్రిధి 
28 








అనుశాసనిక ఆశ్వా2౮. 


లు 


పతులెందరో బ్రాహ్మణుల ఆ గ్రహమువలననే పదవులు పోయి వర్ణ భ్రష్టులై దీను 
లయిరి. విప్రులకు ఈశ్వరత్వమున్నది. వారు సర్వ సౌఖ్య సిద్ది పరులు ధర్మజా 
నీవప్తుడును పూజించు చుండుము. సదాచారుడగు బ్రాహ్మణునకు ృపిగభొ భోజన 
మిడినచో, దేవతలు పితరులు సంతృప్తి నందెదరు. 
- పాపనాశకమెయ్యది - వాసుదేవ - భూదేవీ సంవాడము.' 
వాసుదేవుడొకపరి భూదేవిని జూచి,' దేవీ నీవు ఎల్లిరకును తల్లి వంటి 
దానవు. ప్రజలేమియొనర్చిన 'పాపపరిపోఠమగునో చెప్పుమనగా “భూదేవి “విప్ర 
పూజ వి(ప్రసేవ విప్రులకు హితమైన పనులొనర్భుటవలన పాపములు నశించును. 
నరపతులకైనను కర్తవ్యమిదియే. . దేవేరోద్రునంతటివానిని సహ(స్రదుర్గంథములు 
పళ్ళికలుగ జేసినది, వానిని తిరిగి వేయి' వ. టు ప 
కర లంరకాలలా న. లట DSI oe అయిన 
బ్రాహ్మణ జన్మయే సకలోత్తమముః? తస స సృజించినపుడు బ్రహ్మ 
యిట్టు చెప్పినాడు. (బాహ్మణులార మీకు ఆత్మచింత ధర్మనిరతి తప్పు అన్య కర్మ 
లేదు. బ్రాహ్మణ్య ము అన్ని. వ్యర్ధములవారిక్షి.త్తారకము,_ కావున బ్రహ్మ ధర్మము 
తపస్సు వేద పఠనము. విస్తరి ంప జయుడు గణగానదికై నను అడ్డు కట్టుకట్టు చచ్చు 
గాని విప్రులను అవమ్తానింషరాదు, ఫి(ఫ్రస్తేవవము కల్పన్చత్నము నంటీది॥ దీనికి 
ఉదహరణముగ జక కథ వినుము. 2 మ ఎవం బా యప ల 
ఇంద్రుడొకప్పుడు జటాసురుని కుమారుడైన శంబలుని కడకేగి దానవ 
రాజా నీకింత ఆధిపత్యము విజయ భాగ్యము 2ం ధుచేత లభించి నలి ధినధలతు 
ననగా, శంబరుడు దేవేంద్రా నేనెప్పుడ్సును విప్రులను జూచి అసూయగాని కోపము 
గాని పడను. నా ఉన్నతి కదికారణము. దేవాసుర యుద్ద సమయమున, దేవతలు 
విప్రానుగ్రహము వలన గదా గెలిచిరి. చంద్రునడుగగా చం ద్రుడును విప్రులు వేద 
విద్యా సంపన్నులు. తపోధనులు అట్లగుటచే వారి అనుగ్రహము ఎల్లవేళలను'శు 
భ(ప్రదము ఇల్టు విడిచి గురువుల వద్దకు పోయి విద్య సంపాదిళవి తపస్సంపన్ను 
లగుదురు. వారి అనుగ్రహమున శుభములు కల్గుట కెట్టి సందియము లేదని చెప్పగా 
విని నా తండ్రియు అట్టు విప్రుల పూజించి అధిపుడయ్యెను. నేనును అట్లె 
చేయుచుంటినని శంబరుడు చెప్పగావిని ఇంద్రుడు సంతృప్తి నంది వెడలెను. 


హింసా కోధాసూయలు లేని సదాచారుల బంధు మిత్రులు, దూరాగతు 
లయిన కొత్తవారును పూజకర్ణులు. వారు'విద్యా వంతులు గౌరవ తు పెరి 
అనుగ్రహము శుభకరము. 





29 





మహాభారత ధర్మళకాస్త్త్రయు 
కాంతాస్వ భావము 

వనితలు పాప మూలములని అందురు. ఎందుచేత వనితల నిజ స్వభావ 
మెట్టిది. ఈ విషయము తెలియగోరుదునని ధర్మజుడడుగగా శాంతనవుడిట్టని 
చెప్పెను. 

ధర్మజా ఈ విషయమునే నారదుడొకప్పుడు పంచ చూడ అను నొక అపరో 
భామిని నడిగెను. అపుడామె మునీంద్రా! వనితలను గూర్చి వనితలే చెప్పుట 
తగదు. అయినను చెప్పుచున్నాను. వనితలు దుశ్చరితలనుట కొందరికే వర్తించు 
ను. అందరు (స్త్రీలకు కాదు. కులము గౌరవము కలిగి ఒకని భార్యఢైన స్రీ 
పెడ(త్రోవ త్రొక్కినదనగా ఏమనవలెను అట్టివారు పాపమునకు గయకు వారు 
చెడి యితరులను చెడగొట్టెదరు. పురుషుల మంచి తనము (స్త్రీ లెజుగక పాప 
చిత్తులు కుత్సితులై చరింతురు. అన్య పురుషుని మావమా హాలు మం 
చిచెడ్డ తెలియక వర్తింతురు. పంచచూడ తాను (శ్రీ. అయ్యు స్తీ, స్వభావమును 
గూర్చి చెప్పినందులకు నారదుడు సంతసించి వెడలెను. 


కొందటు (స్త్రీలకీ విధమగు నడవడి ఎందుకబ్బినది అని ధర్మజుడడుగగా 
భీష్ముడు మరల పూర్వ మొకప్పుడు జనులెల్లరు నిర్హోష చిత్తులై దేవత్వ వైభవము 
ననుండిరి. అప్పుడు స్ర్రీలెల్లరు సాధ్వీమణులే. ప్రజల సద్గుణము చూచి దేవత 
ల కసూయ పుట్టి వారి చింత బ్రహ్మకడ మొటులిడిరి. (స్త్రీలకు కామావేశము 
ఎక్కువగ గలుగునట్టు (బ్రహ్మయొనర్చ పురుషులు వారి చిక్కులంబడి దుర్వర్త 
నులైరి. దేవతలకు అసూయ తగ్గి ప్రియంబందిరి. 
శీలవతుల రక్షణ 


దురాచారములు దుస్ర్రవర్తన ప్రబలిన లోకమున శీలవతులయిన స్త్రీలకు 
రక్షణ లేదా అని ధర్మజుడడుగగా భీష్ముడు చెప్పిన కథ. . 

మున్ను దేవశర్మయను ముని వర్యుడొకడుండెను. అతని భార్య రుచియను 
నామె మహా సౌందర్యవతి.. నరసుర గంధర్వాదులలో అంతటి సుందరి లేదని 
ప్రతీతి. దేవశర్మ తనకొక యజ్ఞ కార్యమున బుత్విగునిగ దూరమేగవలసిన పని 
యుండి విపులుడను శిష్యుని బిలచి “దేవేం(ద్రుడు మంచిచెడ్డ లెరుగని భోగపురు 
షుడు. అతని కన్నులెప్పుడును అందమైన స్త్రీలపైననే ఉండును. నీవు రుచిని 
కాపాడు చుండవలసినదని' చెప్పి వెడలెను. విపులుడును గురుని కార్యదీక్ష యం 
ద(ప్రమత్తుడై యుండెను. 





30 





అనుశాసనిక- ఆశ్వా-2 


తనకొక అనువయిన ఆలోచనతోచి విపులుడామె యెటుగకుండ ఆమెలో 
తన యాత్మను యోగ బలమున |ప్రవేశింపజేసెను. ఆ వనితయు జడత్వము 
నంది పడి యున్నది. ఇంతలో దేవేంద్రుడొక సుందర రూపమున ఆ ముని యాశ్ర 
మమునకు వచ్చి, నిశ్చేతనుడై పడియున్న విపులుని జూచి నిద్ర పోవుచున్నాడను 
కొని రుచి దరికి జేరి, ఓ వనితా నీ అందమును జూచి నీకై వచ్చిన దేవేంద్రుడను 
నన్నుపరిగ్రహింపుము. అని యెన్నియో సర సాలాపములాడుచుండగా ఆ వనిత 
శరీరము నుండి నీవెవడవు ఎందులకిటకు వచ్చితివి. అని గద్దించి పలికెను. ఇంద్రు 
డొమాటలు విని కొంత వెనుకకు జంకి నిలుచుండగా విపులుడు తన నిజ 
దేహముతో లేచి ఏమి మహేంద్రా! నీకు సిగ్గులేదా, పరకాంతలనాసింతువు. దుర్గంధ 
శరీరుడవై శికననుభవించితివిగదా. ముని వర్యుడు రానక్కరలేదు ఈ క్షణమే 
నిన్ను శపింతుననగా వెలవెలబోవు మొగముతో ఇంద్రుడు వెడలెను. 


మణునాడు దేవశర్మ తిరిగి ఇంటీకి వచ్చెను. విపులుడును గురునకు తగిన 
పరిచర్యనడుపుచు అతడేకాంతమున నుండుట చూచి, ఇంద్రుడు వచ్చుటయు 
తానతనిని వెనుకకు పంపించుటయు చెప్పెను. దేవశర్మ సంతసించి ఇంద్రుని వలన 
శంకమాని సుఖంబుగా నుండెను. 

ఒకానాడాళ్ళర్యముగ ఆకసమునుండి దివ్య పరిమళ భరతమైన పూదండ 
యొకటి రుచిముందు పడెను. దానినామె ప్రీతిపూర్వకముగ ధరించి యుండగా 
తనచెల్లెలు ఆమె భర్త చిత్ర రథుండును ఏదియో ఉత్సవమునకు రుచీదేవ శర్మలను 
ఏలువవచ్చిరి. రుచి ధరించిన పుష్ట మాలను జూచి ఆమె సోదిరయు అట్టి దామ 
మొకటి తనకు కావలెననగా దేవ శర్మ విపులుని బిలిచి ఎట్టెనను అట్టి పూదండను 
సంపాదించుమని పంపెను. విపులుడును ఆ దండ పడిన ప్రదేశమును కన్గాని ఒక 
దండను తన యోగబలమున సంపాదించి వచ్చుచుండగా కొన్ని సంఘటనలాతని 
కెదురయ్యెను. ఒకచో ఒక మిధునము కరములు గల్సి నాట్య మాడుచున్నారు. 
ఆమె అతనితో నీవు తొందరపడి తప్పు అడుగులు వేయుచున్నావనగా నతడు 
లేదు అట్టు వేసినచో పరలోకమున విపులుని గతి నాకు పట్టును గాక అనెను. 
నమటీయొకచో ఆర్లురు జూదరులు జూదమాడుచు కలహమునకు దిగిరి. అందు . 
న్న ఒకడు నేను సరిగానే ఆడితిని నాదినేరమయినచో పరమందు విపులునకు పట్టు 
గతి నాకు పట్టును గాక అని వాదించెను. విపులుడా మాటలు విని విచారపడి అ 
య్యో నేనేమి తప్పు చేసితిని, రుచిదేహమున 'ప్రవేశించినట్టు గురువునకు చెప్పలే 
దు అని విచారపడుచు ఇంటికి చేరెను. . 





వ 31- 





మహాభారత ధర్న శాస్త్రము | 
విపులుడా పుష్ప దామమును రుచికి అందజేయ ఆమె దానిని తన సోర్య 
కిచ్చెను.' అందరును ఆ దామ సౌందర్యమునకు పరిమళమునకు ఆహ్హాదపడిగి 
దేవశర్మ విపులుని వేరుగా పిలిచి నీవు మార్గమధ్యమున ఒక మిధునమును, ఆర్వురు 
జూదగాళ్ళను చూచితివి. నీవేదో నేరము చేసినట్టు భావించి విచారి 
ఇం(ద్రునావలకు బంపు విషయమున నీవు రుచిదేహమున (ప్రవేశించితివి. ఆర్ష 
' నేరముగాదు. ఆ వరమును నీకిచ్చుచున్నాను. మొక విషయము వినుము. ఆ 
మిధునము దినము, రా(త్రియును -'ఆ ఆర్వురును బుతువులు ఇవి యెల్డవేళ 
మానవులొనరించు చెయిదములను గమనించు చునే యుండును. ఎవరికిని తప 


కొనవీలుగాదు. ఎంతరహస్యమైనను అన్యులు ఎణుగరనుకొనుట మోసమే ఆగు 
| 


విపులా నీ చర్యవలన మాకులమునకు అవమానము కలుగలేదు. అధి 
నేరము కాదు. నీవు నాకు తెలియజేయకున్నను నీవు పుణ్య లోకముల కేగుదు 
వు. ఆ మిధునము అటే ఏగును. 

భీష్ముడీ కథను చెప్పుచూ ధర్మజా వింటివి కదా. (స్త్రీలను రక్షించుటయు 
అరుదైన పని - (స్త్రీలలో మంచి వారును కలరు. అట్టి ధర్మవతులు పతి[వ్రతలు 
న్న కారణముగ భూమి నిరపాయముగ నడచుచున్నది. పతి(వ్రతదైవసమానము, 
సద్భార్యల వలననే పురుషులకు ధర్మార్ద సుఖ ఖ్యాతులు గలుగును. 


కన్యావరణము = వివాహముల ఎధములు 


ధర్మరాజునకు భీష్ముడీ క్రింది విధముగ వివరించెను. 

బ్రాహ్మ కర్మగతి వివాహము : కులము శీలము విద్యకల వరుని ఆహ్వానించి ఉదక 
(ప్రదాన సహితముగ కన్య నిచ్చు పద్దతి 
కాత్రము .:- కన్యపురుషుని కోరగా పురుషుడును ఆమెపై అనురాగముతో ఆస 
"జేసి పరస్పరానురాగ (ప్రమదమెసగు పరిణయము. 
గొంధర్వము: కన్య వరుడు పరస్పరేచ్చతో చేసికొను వివాహము 
ఆసురము : ధనమిచ్చి కన్యను తీసికొని పెండ్డి చేసికొనుట. 
రాక్షసము : వరుడు బలిమి చూపి కన్యయొక్క బంధువులను బాధపెట్టి 
దుఃఖించుచున్న కన్యను తెచ్చికొనుట. 

ఈ అయిదు విధములలో (బ్రాహ్మము క్షాత్రము గాంధర్వము ధర్మయు 

తములు ఆసురము, రాక్షసము ధర్మదూరములు దోషములు. 








అనుశాసనిక్ష- ఆశ్యా-2 


కన్యకు తలిదండ్రులు లేకపోయినను, సోదరుడు లేకపోయినచో ఆ బాలి 
క పెండ్లికి అర్హురాలు కాదు. 

(బాహ్మణునకు స్వజాతి యందు, క్షత్రియ వైశ్యులయందు వివాహము 
యుక్తము శూ (ద్రజాతియందు సంతతికనుట పాపము. 

' రాజునకు రాజకుల కన్యతో డను, వైశృకన్యతోడను వివాహము సముచితము. 
వైశ్యులు శూద్రులు తమ వంశములలోనే వివాహము చేసికొనవలెను. 
రాజులు వైశ్యులు శూ (ద కన్యలను వివాహమాడుటయు కలదు. 
విషమమైన పరిస్టితులేర్చడినపుడు (బ్రాహ్మణుడు శూ (ద్ర కన్యను వివాహ 

మాడుట దూష్యంబుకాదు. 
బ్రాహ్మణునకు, బ్రాహ్మణ క్ష(త్రియువైశ్య (స్త్రీల యందు కలిగిన 
సంతానము ద్విజులు అనబడుదురు. 
బ్రాహ్మణుని ఆస్తి 10వంతులు కాగా 
. 4 వంతులు బ్రాహ్మణఖస్త్రీ కుమారునకు 
3 వంతులు క్షత్రియ (స్ర్రీకుమారునకు 
' 2 వంతులువైశ్య (స్త్రీ కుమారునకు _ 
1వంతు శూద్ర (స్త్రీ కుమారునకు - చెల్లును. 
క్షత్రియుని ఆస్తి & వంతులు కాగా [ 
4 వంతులు స్వజాతి (స్త్రీ పుత్రునకు. 
3వంతులు వైశ్య (స్త్రీ పుత్రునకు 
1వంతు శూద్ర పుత్రిక తనయునకు చెల్టును. 
వైశ్యుని ఆస్తి 5 వంతులుకాగా 
వైశ్య( స్త్రీ తనయునకు 4 వంతులు 
శూద్ర (స్త్రీ తనయునకు 1వంతు- 
శూద్రుని ఆస్తి శూద్ర తనయులకు సమముగ వచ్చును. (బ్రాహ్మణునకు 
బ్రాహ్మణ జాతి స్త్రీ భార్యయై పూజా విషయములందు పనిచేయవలయు. ఇతర 
జాతి భార్యలు పనికిరారు. | 








33 


మహాభారత ధర్న యు 
పుత్రులలో భేదము 
జారసుడు : తనకు ధర్మపత్ని యందు ధర్మవిధి గలిగిన పుత్రుడు 
పుత్రికా పుత్రుడు : కూతురు కుమారుడు. 
క్షేత్రజుడు : తాను పంపగా తనపత్ని మజీయొక పురుష సంగతి వలన క్రల్రిస్వి 
పుత్రుడు. 
ద(త్రిముడు: జననీ జనకులు ఉదకదాన పూర్వకముగా నిచ్చినవాడు. 
కృత్రిముడు : అనాధ బాలుని తెచ్చి కుమారునిగా చేసికొనుట. 
గూఢజుడు : ఎవరికి బుట్టినది తెలియకుండ ఒకనికి పరభార్య యందు 
పుట్టినవాడు. 
అపవిద్దనాముడు : తల్లి దం(డ్రులు పెంచుటకొల్లక విడిచిపె పెట్టుబడినవాడు 
కానీనుడు : పితృగృహమున కన్యకగానున్నపుడు పుట్టినవాడు. 
సహోఢుడు: గర్భిణిగానున్నపుడు పెండ్లి యయిన తరువాత బుట్టినవాడు 
ఫౌనర్భవుడు: భర్త వదలిపెట్టిన లేక భర్తను తాను వదలినగాని, విధవగా గాని 
పుట్టినవాడు. 
క్రీతుడు : తల్లిదండ్రులమ్మగా కొనినవాడు. 
ఈ పం[డైెండు విధములైన పుత్రులు అన్ని కర్మలకు యోగ్యులు వారిలో జారస 
పుత్రుడు ముఖ్యుడు. 
గోళకుడు : విధవకు పరపురుషుని యందు పుట్టిన వాడు. 
స్నేహము 
సహవాసము వలనను, దర్శనమున గూడ స్నేహము కలుగునని భీ 
యితిహాసమును ధర్మజుడడుగగా నుడివెను. 
భృగు మహర్షి వంశీయుడగు చ్యవనుడనుముని గంగాయమునా సంగమ 
ప్రదేశమున జలములందే యుండి పం డైండు వత్సరములు తపస్సు చేసి సమాధి 
నిషుడై యుండెను. ఒక నాడుబోయవాండ్రు చేపలపట్టుకొనుట కచట పెద్దవరి 
పన్ని బయటకు లాగగా చేపలతో పాటు చ్యవనుడును దరికి చేరిరి. ఆ బోయళా 
తపస్విని జూచి మునీంద్రా మేము మహా పాపము చేసినాము. మిమ్ము వెలికి 
యీడ్చినాము మా తప్పు క్షమించి మేమేమి చేయవలెనో చెప్పుడని |ప్రార్థింహౌ 
లమ కోపము తెచ్చి కొనక ద అలాల! షక న మీనముల మధ్య 


34 








అనుశాసనిక- ఆశ్యా-2 


నుంటిని. మా మధ్య పరస్పర స్నేహము కుదిరినది. ఈ చేపలతో పాటు నన్నును 
అమ్ముకొని జీవింపుడని చెప్పెను. 


బోయలు పోయి నహుష మహారాజునకీ సంగతి విన్నవింప ఆ రాజు తన 
మంత్రిపురోహీతులతో గూడి చ్యవనుని కడకేగి నమస్కరించి మునీంద్రా 
నారాజ్యమున నున్న యీ బోయలు చేసిన యపరాధమునకు.మమ్మెల్లరను క్షమించి 
నేనేమి చేయవలెనో చెప్పుడనగా యా ముని, బోయలు తమ జీవన విధానమాచ 
రించిరి. అందు నేరము లేదు ఎప్పటీయట్ల తనవెలనా బోయలకిమ్మని నుడివెను. 
ముని వచనానుసారము రాజు బోయలకు వేయి మాడలిండని తన మం త్రులకాదే 
శించెను. అది చాలదని ముని అనెను. పదివేల మాడలిచ్చెదనని రాజనెను. అదియు 
చాలదని ముని పలికెను. తుదకా నహుష నృపాలుడు తన రాజ్యమంతయు నిచ్చె 
దననగా తరత చాలదని ముని చెప్పెను. ఇకపైనేనేమి యాయగలను అని 
రాజు విచారించు చుండగా కవి జాతుడను ముని యొకడచ్చటికి వచ్చి రాజా నీవు 
సరిగా ఆలోచింపలేదు. మునిం|ద్రుని ధనముతో వెలగట్టునెంచితివా. అది సరికా 
దు. గోవునకు మునికి వెలకట్టువారెవరును లేరు. వారి మహిమ అట్టిది. గోవు 
అగ్నిమయము, అమృతమయము చ్యననుని వెలగా సలక్షణమయిన గోవు నిమ్మ 
నగా భక్తివిన(ముడై రాజట్లే యొనరించెను. చ్యవనుడును ఆపని కెంతయో సంత 
సించెను. బోయలా ఆవునుగొని పోయి మునీంద్రా మేము కఠినులమై మీ వెలగా 
గోవును పుచ్చుకొంటిమి. మమ్ము క్షమింపుడని వేడిరి. చ్యవనుడును ప్రియముగ 
వారిని జూచి, చేపలతో వాసము చేయుటవలన చేపలు నాకు ప్రియమైనవి, మీ 
దర్శనమున మీరును హితులే, మీ సద్గుణమునకు ముదమందితిని. ఈ మీన 
ములకు మీకును గూడ స్వర్గవాసములభించునని ముని నుడివెను. వారట్టే దివికేగి 
పరలోక సౌఖ్యమందిరి. 


అంతట చ్యవనుడు, కవిజాతుడును నహుషుని పిలిచి నీ త్యాగగుణమునకు 
మెచ్చితిమి. వరములు రెండడుగుడనగా ఆ రాజు మునీంద్రులారా మీ యనుగ్రహము 
కన్న నాకేమి కావలెను. అదిచాలుననగా ఆ మునులు స మ నీవు అ 
విభవము పాందెదవు అని దీవించి పంపిరి. 


సహవాసమున, దర్శనమున, లభించు] స్నేహ భాగ్యమునుగో మ మహిమను 
భీష్ముడిట్టు చెప్పగా ధర్మజుడు విని సరమ సంతుష్టుడయ్యెను. 








35 = 


మహాభారత ధర్మశాస్త్రము 
పరశురాను వశ్వామి(త్రుల వృత్తా తము 


ధర్మజుడిట్టుడిగెను. గంగానందనా నాకొక విషయము ఆశ్చర్యము కలిగించు 
చున్నది. మహాముని జమదగ్ని వంశమున క్షాత్ర తేజస్వి పరశురాముడుదయి 
ంచెను. క్షత్రియ వంశమున నుద్భవించి విశ్వామిత్రుడు (బ్రహ్మర్షి యయ్యెను, ఈ 
చరిత్రముల నినగోరెదననగా భీష్ముడు చ్యవనకుశికుల సంవాదము కల ఇతిహాస 
మట్టుల జుస్తెను. 


చ్యవనుడు మహాముని, కుశికుడను రాజు వంశము కారణముగా తన వం 
శమునకు సంకరము కలుగ గలదని గ్రహించి ఆ వంశమునకు విపత్తు కలిగింప 
గోరి ఆ రాజు కడకేగెను. కుశికుడు భార్యా సహితుడై ఆ మునికి తగిన గౌరవ 
సం తగు సుఖాసీను జేసి మునీంద్రా తమంత తామిటకు విచ్చేసిరి, 

మేము ధన్యులమైతిమి. ఈ రాజ్యమును మీరే పాలించుడు. మేమెల్లరము మీ 
భృత్యులమే అనివేడెను. ఆ ముని వర్యుడు రాజా మ ఏ రాజ్యము లేల సదాచార 
సద్రుతములతో బ్రతుకుదుము. మీరు నాకు వలసిన పరిచర్య సేయుడనగా వారు 
ఆంగీకరించి ఆముని కొక (ప్రత్యేక నివాసము, వలసిన భోజన. సధుపాయములు: 
ఏర్పుణచిరి. రాత్రి కాగానే ముని వర్యు డారాజదంపతులతో' నేను నిదుర 
'సోయెదను. మీ యిరువురు నాపాదములొత్తుచుండుడనెను. శారట్లే చేయనుండిరి. 


.. 'మునివర్యుడు నిద్రపోయి మేల్కొను నప్పటికి ఇరువది. యొక్క చినము. 
లైనది. లేచిన మునివర్యుడు ఏమియు చెప్పుకుండగనే (ప్రక ఏడి యెచ్చటికో సోదొ' 
డగెను, రాజదపంతులాతని చర్యకు ఆశ్చర్యపడి ఆ మునివెనుకనేగిరి. వీరి రాకను 
' ఆముని లెక్కగొనకయే పోయిపోయి అంతార్దనమునందెను. ఆ సంఘటనకు 
చకితులై రాజ దంపతులు మూర్చపాలయిరి. అట్టు దుఃఖమున మునిగి తేరుకొని 
వారు రాజగృహమునకేగి మున్నా చ్యవన మునీం(ద్రుడు పరున్న గది కేగి చూడ, 
ఆ ముని వర్యుడా సెజ్జపయి మున్నుపరున్నవైపునకు గాక మటొక (ప్రక్కకు ఒత్తి 
గిలి పరుండుట చూచి పరమాళ్ళర్యపడి వారి చరణములొత్తు చుండిరి. ఇట్లు 
మరల యిరువది యొక దినములేగినవి. మరల చ్యవనుడు మేల్కాంచెను. 
మేల్కాంచి తనకు తైలాభ్యంగన మడుగగా రాజును రాణియు సుగంధిలతైల నిర్మ 
లజలముల జలకమాడించిన నిముసాన ముని అంత్వర్లితుడయ్యెను. ఆ దంపతు 
లును వేరు విధమున భావింపక అట్లే యుండి ముని మరల వచ్చినంతన వివిధ 
రసాన్నపానముల నాతని ముందు నుంచిరి. వాని నూరక చూచుచు నతడు మరల 


36 








అనుశాసనిక్ర- ఆశ్వా-2 


అదృశ్యమై ఒక పగలు రేయియుగడపి వచ్చి రాజును బిలిచి రాజా నీవును నీ రాణు 
లను కలసి లాగిన రథముపై నేనెక్కి గోధన ధాన్యములను ప్రజలకు పంచిపెట్టువ 
లయుననెను. వారట్ణే ఓపికతో రథమును లాగుచుండగా తెచ్చిన వస్తువులను ముని 
ప్రజలకు పంచి పెట్టుచు, రథమును సరిగా లాగుట లేదని రాజదంపతులను నె 
త్తురొలుక మునికోలతో మోదుచుండెను. 


ఆ దృశ్యమును జూచి (ప్రజలు నివ్వెజగంది, అయ్యో, యీ మునీం(ద్రుని 
కంత దయలేదే రాజును దేవేరులు ఈ (శ్రమకోర్వలేక డస్సితూలుచున్నారు, అని 
విచారించుచు పైకి పలుకనేరక యుండిరి. కొంత దూరమట్లేగి చ్యవనుడు ఆ రాజ 
దంపతులకు గల భక్తి విశ్వాసములు ఓర్పు ధీరత్వము (గ్రహించి సంతసించి, రథము 
నాపీ రాజూ మీ పరిచర్యకు మిగుల సంతసించితిని వరమేదేని కోరుకొనుడు, నేనీ 
సమీపారణ్యమున తపస్సు చేసికొనుచుందును. అని వారి శరీరములు స్పృశించి 
తేపకడ వచ్చి నన్ను కలిసి కొనుడని వారినింటికి పంపెను. ముని వర్యుని స్పర్శ 
మాత్రమున ఆ రాజ దంపతుల శరీరములు శక్తి మంతములును యథా పూర్వ 
సుందరములై భాసించుటేగాక నూత్న యౌవనులయిరి. తమ అనుగ్రహము తప్పు 
మాకేమి కావలయును అని కుశికుడు మునికి కృతజ్ఞతలర్పించి వెడలెను. . 


మణునాడుదయమున రాజదంపతులు కాల కృత్యములు స్నాన పూజా 

దులు ముగిసిన వెనుక ముని వర్యుడున్న చోటికి పోయి చూడగా. అచ్చటనాక 
దివ్య సుందర సౌధము, ఉద్యానవనములు విహార స్థలములు క్రీడా వేదికలున్నవి. 
ఆ పరిసరముల కిన్నెర కింపురష గంధర్వు లెందటో నృత్య గీతాది లీలాసంచార 
ములతో విహరించుటకు అచ్చెరు వంది, ఆ సౌధములోనికి పోయి చూడ ఒక 
గదియందు మణిమయ పర్యంకమున మృదు హంసతూలికా తల్చమున ఆ మునీం 
ద్రుడుండుట చూచి, కుశికుడు భార్యతో ఆహా! చూచితివా స్వర్గలోక శోభ సర్వ 
ము ఇచ్చటనే ఉన్నది. ఇది అంతయు ఆ మునివర్యుని బ్రాహ్మణత్వ తపోనిష్టల 
ప్రభావమని చెప్పుచుండగా ఆ సుందర దృశ్యము మాయమైనది.' ఒకచెట్టు క్రింద 
కుశాసనమున కూర్చుండి యున్న ముని సాదరముగ వారిని పిల్చినంత వారును 
ముకుళిత హస్తములతో మునిముందు నిలబడిరి. వారి నామునివర్యుడు (ప్రసన్న 
దృష్టితో జూచి రాజవర్యా మీకింత ఓర్పు, ఇం(ద్రియ నిగ్రహము కలుగుట, బాధ 
లకు సహించి నాకు పరిచర్య సేయుటకు చాల సంతసించితిని. వరమేదైన వేడు 
కొమ్మన కుశికుడు న(ముడై మునివర్యా నీవు అగ్నిదేవుని. సమానుడవు. నీకు 
37 








మహాభారత ధర్మశాస్త్రము 
సేవయొనర్చుట కన్న మాకేమి కావలయును. అయినను ఒక్కమాట అడిగెదను, 
తాము మాగృహమునకు వచ్చి నిదురించి మేల్కని ఎచటికో చనినప్పటినుండి ఆ 
న్నియు అద్భుతములుగానున్నవి. ఈ విశేషముల కర్ణము తెలియగోరెదనని చ్యవ 
నుడిట్లనియెను. 


ఇంద్ర సభలో గోష్టినశమున భృగు కుశిక వంశముల కలయిక వలన బ్రాహ్మణ 
క్ష్యతత్రియవంశములు వర్ణ సంకరముగానున్నవి అని ఇంద్రుడనగా ఆ పరిణామమున 
కోర్వక మిమ్ము పరీక్షింపనెంచి యింత చేసితిని. మీరు కోపము, శోకము అనక 
చేసిన పరిచర్యకు వరమిచ్చి యిచ్చట మీకు స్వర్గలోక దర్శనము కల్పించితిని. 
సీకును బ్రాహ్మణత్వమును కొనియాడుచుండుట చూచి సంతసించితి. అట్టు 
గాకున్న మిమ్ముల శపీంచి యుండువాడను. మీకు మూడవతరము వాడు బ్రహ్మ 
'తేజో విలసితుడుద్భవించుననగా, అదెట్టు సాధ్యమని కుశికుడడుగ, చ్యవనుడిట్ల 
చెప్పెను. మా వంశీయుడు బుచీకుడనువాడు నీకుమారుడు గాధి ఫు త్రికను వివాహ 
మౌడును. బుచీకుడు తన తనయుడు జమదగ్నికి ధనుర్వేదముపదేశించును. బువీక 
.గాధి భార్యల మధ్య (వ్రతానుష్టానమున పరివర్తనము కల్గుటచే జమదగ్నికి క్షాత్ర 
తేజస్వి యయిన పరశురాముడు, గాథికి బ్రహ్మతేజస్వి అయిన విశ్వామిత్రుడు జన్మిం. 
తురు. భృగు కుల సంబంధమున మీ వంశమునకును అగణిత కీర్తి లభించును. 
నీవు సుఖియై యుండుము రాజా అని ని దీవించి న. తన ర్ట యాత్రకు 
వ దానవిశేషము 
గోవును అలంకరించి దక్షీణయుతంబుగ సద్రాహ్మణునకు దానమిచ్చినవో 
దాని శరీరముపై నెన్ని రో మములున్నవో అన్ని వేలేండ్లు స్వర్గసుఖము ఏడుతరముల 
పితరులకు సద్గతులు కలుగును. 
' కన్య భూమి గృహము కనకము అన్నము జలము వస్త్రము శయనము 
ఆసనము, వాహనము వి(ప్రవరునకిచ్చిన ఇహపర సౌఖ్యము. . 
యాచకునకు కోరిన వస్తువిచ్చుట ఉత్తమదానము. 
. అభయదానము అన్ని భూతములకిచ్చుట అంతకంటెను మేలు. 
వీర శయనము మేలు. 


శత్రువైనను దీనుడైనను శరణుకో రినప్పుడిచ్చినవాడు పురుషోత్తముడు. 








38 


అనుశాసనిక- ఆశ్వా-2 ' 

భార్యాబిడ్డలను పోష ంపలేనివానికిచ్చిన దానము గొప్పది. 

స(త్రవర్తన దైవపూజ గలుగు ద్విజులకు ఇచ్చిన ధన దానము పూజ్యమైన 
దానము. 

అడిగిన వానికి దొనమిచ్చుకంటిె, నా పోయినను దాన 
మిచ్చుట ఉత్తమోత్తమము. 

బ్రాహ్మణులకు చేసిన ధనధాన్యగ్‌ భూ వస్త్ర దానము యజ్ఞములు తప 
ములు చేసిన ఫలములిచ్చును. 

భూదానమహిమ 

భూమి యందు.సర్వము ఉండును గాన భూదానము సర్వోత్తమము. 
భూమి ఉన్నంతకాలము భూదానకర్త సుఖించును. భూపాలుడును అగును. భూదా 
నము పాపిచేసినను ఫల (ప్రదమే. అశ్వమేధము చేసినంత ఫలము. 

దారి[ద్రముతో (కుంగుచున్న వి(ఫ్రునకు, యాగకర్త శాంతుడునైన వి'్రు 
నకు పిలిచి యైనను చేయుదానము అధికఫల ప్రదము. గురుపూజకులు రణ 
మృతులకన్న భూదానకర్తలు పుణ్యులు. 

భూగీతలు 

భూదేవియే చెప్పిన మాటలివి. పరుశురాముడు వీనిని వినియే తానుగెలి 
చిన భూమిని దానమొనర్చినాడు. భూమాత యిట్లని ఉపదేశించినది. 

నన్ను దానమిండు. రెండులో కములందును మీరు సుఖింతురు. భూదాన 
మిచ్చిన దుర్తనుల్రైనను ఉభయలోకముల మేలొనరింతును. 

భూమి రత్నగర్భ, వసుధ, వసుదాయిని కావున భూదాన కర్తకు సర్వ సౌఖ్య 
ములు. కలుగును. కనకరత్నములను దానకర్తకిడును. రాజులు పాపములకు నెల 
వుగాన వారు తప్పక భూదానము చేసి తరించవలెను. ఇదివరకు దానమీయబడిన 
భూమిని పుచ్చుకొనువాడు తనను తనకులము వారలను నరక వాసులను చేయును. 
విఫ్రనకు భూదానమిచ్చెదనని యీయనిచో అంతకన్న పాపములేదు. 

న. అన్నదానము _ 
అన్నకనక పానీయ దానములు, ఇతరములు కూడ చాల ముఖ్యమైనవే. 
అన్నము తోనే యజ్ఞాదులునడుచును. అన్నదానము విశిష్ట దానమని 





మహాభారత ధర్న ము 


మునులు దేవతలు పొగడుదురు. అన్ని యత్నములను పవి(త్రములుగ పుణ్యములుగ 
చేయునది అన్నదానము. 


అన్నము ప్రాణాధారము. అతిధికి, అలసిన వానికి బాల వృద్దులకు వికలులు 
వనితలు ఆకలిచే అన్నమడిగిన తప్పక అన్నము పెట్టవలయును. శునకము వచ్చినను 
నీచుడు వచ్చినను లేదనరాదు. దేవతలకు పితరులకు విధి విధానముగ పెట్టవల 
యును. విఫ్రులకే కాదు వర్ణ విభేదము లేకుండ సర్వులకు అన్న దానమిడవల 
యు. కల్పాది యందు బ్రహ్మ అన్నమే అమృతమని చెప్పెను. అన్నదానము వలన 
ధన ధాన్య నివాస సకల సౌఖ్యములు చిరకాలము ఇహపరములందు కలుగును. 


నక్ష(త్ర దానము 
నారదుడు చెప్పిన విధము 


1కృత్తిక యందు పాయసము, 2 రోహిణి యంగు గారెలు, 3 మృగశిర 
యందు నంజుమాంసము కూడిన అన్నము, 4 ఆద్రల్‌' గోవు, 5 పునర్వసున 
పులగము, 6 పుష్యమి యందు బంగారము, 7 ఆశ్లేషలో నాణెములు, 8 మఖిను 
ఉప్పు తిలలు, 9 పుబ్బను చెణుకు తేనె, 10 ఉత్తరను పాలు అన్నము, 11హస్తను 
ఏనుగు, రథము, 12 చిత్తను (శ్రీ, గంధపు చెక్క, 13 స్వాతిని తనకు ప్రియ 
మైనది, 14 విశాఖను ఎద్దు, 15 అనురాధను కండువా, 16 జ్యేష్టను కరివేము 
కూడిన ముల్లంగి, 17 మూలను మూలఫలము, 18 పూర్వాషాఢను పెరుగు, 
19 ఉత్తరాషాఢను మాక్షికా (తేనె) (ర్రాన్నము, 20-22 హరివసు జల తారకలు 
(శ్రవణం, ధనిష్ట శతభిషములందు వరుసగా కంబళము గుజ్జు లమరిన బండీ 
యవలు, 23-27 పూర్వా భాద్ర ఉత్తరాభాద్ర. రేవతి, అశ్వని, భరణులు కొవ్వు 
గల మేక మాంసము, గొణియ యెజుచి కంచుకుండతో మొదవు, అశ్వకలిత 
శకటము తిలధేనులును ఇచ్చుట శ్రేయస్కరము. 

అన్ని నక్షత్రములందును దానముల వలన స్వర్గలోక |ప్రాప్తి- 

కనకదానము 

బంగారము దానమిచ్చుటవలన సకల కామ్యసిద్దియు దీర్జాయువు, పవిత్రత, 
చిత్త శుద్ది దాతకు కలుగును. ఇట్లు హరిళశ్ళంద్రుడు నుడివెను. 

పానీయదానము చాల ఉత్తమదానమని ధర్మజ్ఞుడైన మనువనెను. 

చెజువులు, నూతులు, బావులు, కొలనులు నిర్మించుట వలన పుణ్యలో 
కములు కలుగును. ఎవరు నిర్మించిన జలాశయములందు మనుజులు మండు 


40 








స అనుశాసనిక- ఆశ్వా-2 


వేసవి యందును స్నాన మొనరించి పూజాదికములు, యజ్ఞములు నిర్వహింతు 
రో వారికే విధమగు కీడును జనింపదు. 

నేయిని ధూపవస్తువును యాగాది కార్యములకొరకు దానమిచ్చిన అగ్ని 
క్రియా యాగముల ప్రియము, గరగలు (చిన్న మట్టివిగాని లోహపు విగాని 
పాత్రలు) ఇచ్చినచో పూజ వేళల బ్రాహ్మణులొనర్చు ఆచమనాది కార్య పుఫల 
ములలో 2వ భాగము వచ్చును. వంట కట్టెలనిచ్చిన వానికి ధన ప్రాప్తి కలుగును. 

' గొడుగు దానమిచ్చినపు త్రులు కలుగుదురు 

శకటము దానమిచ్చిన సకల దాన ఫలములును కలుగును. 

చెప్పులిచ్చినవో శత్రువులు తన కాలి క్రిందబడినలుగుదురు. 

నువ్వులు పితరులకు హితముగా నుండునట్లు (బ్రహ్మచేసెను. తిలదాన 
ము వలన పి(త్రులు శుచులగుదురు. పాపములు నశించును. 


కాశ్యపముని శరీరమున నువ్వులు జనించినవి గావున యజ్ఞములందు పూజ 
లందు నువ్వులనుపయోగించుట పరమ పుణ్య (ప్రదము. ఎకతాల ఎశిష్టమైనది. 
మునులెల్లరును తిలదానములచేతనే ధన్యులైరి. 


_ యజ్రములకు దానములకు అనువగు చోట్లు 


_ “యజ్ఞములు దానములు చేయువానికి అనువయినవి, తనకధీనములైన (ప్రదే 
శములు కావలెను. మునులెల్లరు ఆయా ధర్మకర్మముల నెచట ఆచరించుట యోగ్య 
మని (బ్రహ్మనడిగి ఆ దేవుని అనుజ్ఞ పడసి చేసిరి. భూజనులకు సాధారణముగ 
లభ్యములు, అడవులు కొండలు, నదులు ae క్షేత్రములు. వారి వీలును 
బట్టి అచట చేయవచ్చును. 

గోదానమహిమ 

తపోధనులయిన మునులు గోవును సర్యోత్తమమైన దానిగా భావింతుర 

నగా గో మహిమ వర్షింపతరమా. గోవులు సత్యలోకమున ఆకాశ గంగ తీరమున 
విహరించును. హోమములకు పాలు పెరుగు నేయి నిచ్చును. గోవు శరీరము నుం 
డి వచ్చు చర్మము, కొమ్ములు మల మూ(త్రములు, అన్నియు ఉపయోగకరము 
ల ఫ్‌ ఎండవానలనక తన సాధు జీవనము గడపుకొను గోవు బ్రాహ్మణునివలె 
తిపవిత్రమయిన (ప్రాణి. es గోదానము ఇహపర hs 

41 








మహాభారత ధర్మశాస్ష్మ॥,ము 
గోలోక వాస |ప్రాప్తియు కలుగును. గోవులు ప్రాణమనియు గోదానము ప్రాణర్వా 
సమానమని పెద్దలు చెప్పుదురు. మోక్ష (ప్రాప్తి అనియు కూడ చెప్పుదురు, 


అన్నపానియదానము 


అన్నదానము జలదానము అత్యుత్తమమైనదే. అవియును |ప్రాణదానసమా 
నములు. సురలందు, నాగ కులమునందు, పితృ కోటియందు అమృత స్తూ 
స్వధానామములు చెల్టును. అట్టుగాక అన్నముకేవలము (ప్రాణ సమమే. వానికి ట్ల 
(శ్రయము జలమేకదా. జలమునుండి చంద్రుడు పుట్టెను. చంద్రుడు ఓషధులన్స 


పోషించును. తనకున్న అన్నమున సుర పితృ తర్హణములు సతర పూజలు, అతు 
త్రమములు. 


గో, భూ, విద్యా - తిలదాన విశేషములు 


మధ్యదేశమున పర్ణశాలయనునొక (గ్రామము... శర్మియను పేరుగల ఏ 
డొకడు నివసించుచుండెను. యముడొకనాడు ట్రీతితోన తనిని పిలిచి, తిలదానము 
చాల ఉత్తమమైనది. పితృకోటికి తిలలు దానమిచ్చుచో ఎట్టి పాపములును రావు, 
- పుణ్యము కోరువారు విఫ్రులకు తిలలు దానమిత్తురు. అదియుగాక వ స్త్రముఖ 

వ? చాల లాభకరము అని ఉపదేశించెను. 


మణీయును భూమి, సరస్వతి (విద్య) గోవు దానవిధికి అత్యుత్తమములు. 
ఈ మూడు దానములును మహిమయందు సమానములే. కొంచెపు వెలకు కొనిన 
గోవును దానమిచ్చినను సరియే ఫలమధికమే. దేవ పితృ పూజాస్టలములు గోవు 
విడిచిన వస్తువులచే శుచియగును. అది సుఖ (పదము. లేదూడలు పాలు కుడు 
చుటకు ముందు గోవులకు మంచి గ్రాసమిచ్చినను గోదానఫలమబ్బును. దాతకు 
గోదానము వలన సకల సౌఖ్యములు శుభములు కలుగును. 


దుష్ట గోదానము కీడు - నృగ చరిత్రము 
దుష్టమగు గోదానము వలన నృగ మహారాజునకు కష్టములు కలిగిన కథ 


యిట్లున్నది. 


'ద్వారకానగరమున ఒక నూతిలోనున్న తొండను జూచి అచటిజనులు, 
ఇది ఈ 'నీరమందున్నచో నీరు పాడగునని తలచి లలు గూడి దానిని పైకీ 





42 





చినుకా సునిక. అశ్వా 2 
లాగ జూచిరి. ఎంత ప్రయత్నించినను లాగలేకపోయిరి. అందులకాళ్ళర్యము నొంది 


యా జనులు కృష్ణుని కడకేగి చెప్పగా కృష్ణుడు వచ్చి దానిని బయటకు లాగి పడ 
వేయగా అది, దేవానేను నృగుడను రాజును అని నుడివెను. అంత శీకృష్ణుడును 
నృగరాజా నీవనేక గోవులను వి(ప్రులకు దానమిచ్చితివని వింటిని. నీకీ పాడు గ్గ 
ఏల వచ్చినదని అడుగగా నృగుడిట్టు చెప్పెను. 

దేవా ఉత్తమ విఫ్రుడొకనికి నేనొక గోవు నిచ్చితిని. మేత అలవాటు చొప్పున 
అది తిరిగి మా గోవులలో కలిసెను. మణేయొకనాడు గోదానములు చేయునపుడు 
గోపాలకు లా విషయమెణుగక ఆ గోవునే మరల తెచ్చిరి. విధి వశమున దానిని 
గూడ దానమిచ్చితిని. గోవును మొదట దానము గొనిన వి(ప్రుడా యావును 
వెదకి కొనుచు రెండవసారి దానముగొనిన వి(ప్రుని గూడ తోడ్కొని వచ్చెను. ఆ 
విఫ్రులిర్వురును ఈ గోవు నాది అనగా నాది యని తగవులాడి కలహమునకు 
దిగిరి. నా తప్పునెటిగి చాల విచారించి మొదటి వి(ప్రవర్యుని, ఈ గోవును వదలు 
ము నీకు నూటు గోవులను కావలసిన ధనమిచ్చెదనంటిని. ఆతడంతట ఈ 
గోవే నాకు కావలయును. ఇది లక్ష్మివలె మాయింటికి వచ్చినది. మా పిల్లవాడు 
దాని పొదుగు కుడిచినను పాలిచ్చును, నీ ధనములు నాకు వలదని కోపించి వెడలెను. 
రెండవ వి'(ఫ్రుని గూడ అటే అడిగితిని. అతడును నీ రాజ్యమిచ్చినను నా కక్కలు 
లేదు. ఈ గోవును విడువను అని వెడలెను కాల ప్రాప్తిని పొంది నేను యమునికడ 
నా యావేదననుడివితిని. యముడును రాజా నీవు పుణ్య కర్మములు పెక్కు 
చేసితివిగాని విప్రుని ధనము తీసికొనుటి వలన నీకీ పాపము ఘటిల్లినది. పొమ్మ 
నగా ఈ తొండ పుట్టువునంది ఈ నూతిలో .బడితిని. యముడును తుదకు 
దయా హృదయుడై (శ్రీకృష్ణుని వలన నీకీ పాపవిముక్తి యగుననిచెప్పెను. 

(శ్రీకృష్ణుడును దయ జూచి నృగునకు పూర్వ రూపమునిచ్చి ఊర్ష్ర లోక 
ముల కంపెను. భీష్ముడీయితిహాసమును జెప్పి, ధర్మజా వి(పునికిచ్చిన ధనము, 
తెలియక పోయినను, మరల తీసికొనుట వలననే యింత ముప్పు భూ వరునకు 
వచ్చినది. 





మహాభారత ధర్మశాస్త్రము 
గో (ప్రభావము - జొద్దాలకి - నాచికేతుడు 


ధర్మరాజు గోమహిమ గోదానమును గూర్చి ఇంత వినియునుగో ప్రభ్వా 
మును గూర్చి ఇంకను గల విశేషములను వినగోరగా బొద్దాల కునిపుత్ర చరిత్రము 
నిట్లు చెప్పెను. 

జౌధ్దాలకి యను నొక ముని గలడు. ఆతడు స్నానమునకు నదికరిగి శ్ర 
ధర్భలు కలశము సమిధలచ్చట మటిచివచ్చి కుమారుడైన నాచికేతుని మడుగు 
నుండి ఆ వస్తువుల దెమ్మని పంపెను. నాచికేతుడేగు సరికి వరదనీరు వచ్చి అవి 
కొట్టుకోని పోగా ఆతడూరకయే తిరిగి వచ్చెను. తన పూజ భోజనము ఆలస్య 
మైనదని కోపించి ఆ ముని నాచికేతుని నీవు యమ సదనముకేగుమని శాప్రమి 
చెను. వెంటనే ఆ బాలుడు స్పోష్టుడై పడెను. అయ్యో నా కొమరునకునేనే యిట్లు 
చేసితిని అని దుఃఖించి తానును తన తనయుని గుండెలకద్దుకొని మూర్చిల్లెను, 
రెండు దినములతడట్లే యుండి మూర్భనుండి తేరుకొని తన తనయున్లో విచారిం 
చుచుండ అతని కన్నీరు పడి తడిసిన తనయుడు తెలివి వచ్చి.కన్నులు దెజుచి 
తండ్రిని చూచెను. . 


తనయుని తెలివి వచ్చుట జూచి, జౌద్దాలకి కడు సంతసించి తనయా! 
నీవు మునుపటికన్న మిక్కిలి తేజస్వివై కనుపడుచున్నావు. నీ వూర్వ్వ లోకముల 
కేగితివా! ఏగినచో అచట ఏమేమి చూచితివి ఆ విషయములను జొప్పుమనగా 
నాచికేతుడిట్టు వచించెను. 


తండ్రీ! నీమాట ననుసరించి నేను యమలోకమునకేగితిని. అప్పుడా ధర్మ 
మూర్తి ధగద్దగాయమానముగ వెలుగు మణికాంచన భవనమందు నిండు కొలువున 
నుండెను. నన్ను జూచినంతనే యముడు నీయందున్న గౌరవముచే నాకు అర్ర 
పాద్యాది సకల మర్యాదలొనర్చి సుఖాసీను జేసెను. నేనును కొంత వడియటనుండి 
నేనేలోకములకు పోవలయునని అడిగితిని: బాలకా నిన్ను నీ తండ్రి యముని 
జూడు మనగా వచ్చితివి. నీ పనిక్టైనది నీవింటికి పొమ్ము అనెను. అట్టు కాదు 
నేను పుణ్యలోకములను తప్పక చూచికాని ఇంటికి పోవనని పట్టుబట్టితిని. 
యముడు ధర్మమూర్తి దయామయుడు. నన్నాక వాహన మెక్కించి తానును 
అందు గూర్చొని అనేక పుణ్య లోకములవెంట (దిప్పెను. వానిని జూచి నాకు ఆ 
ద్భుతాశ్చర్యము అయ్యెను. అవియన్నియు మహా కాంతిమయములు సర్వ సంప 
44 








మాత తా కో నక ఈ. అ 


దలలో నిండి యున్నవి. ఎచట జూచినను ఉన్నత హర్య్యములు విహార స్థలములు 
ఉద్యాన వనములు సర్వ సంపద్భమృద్ది కలిగి యున్నవి. ప్రత్యేకముగ నొక్కలోక 
మున నేయి నదులు, క్షీర నదులు, సకల సస్య ఫల సంపదలు కల |ప్రదేశములున్నవి. 
వానినన్నిటిని జూచి ఎట్టి పుణ్యములు జేసిన వారిచ్చటు వసింతురని అడిగితిని. 
సర్వలోక విషయములు జెప్పు యముడు ముఖ్యముగ బాలకా! నీవు చూచిన భక్ష్య 
భోజ్య వస్తుగిరులును ఘృతక్షీర నదులును గోదానము చేసిన వారివి. ఆ దానక 
ర్థలిచట వసింతురు. గోవులనగా సూర్యుని గోవుల వంటివి. అందుచే గోదాన 
పరులు సూర్యుని తేజస్సు కలిగి వర్తింతురనియెను. తండ్రీ ఆ లోకముల జూచి 
నాకు బహుళానందకరమైనది. నీ వలన గదా నాకీ పుణ్యలోక దర్శనభాగ్యమబ్బిన 
దీ. గోదాన (ప్రభావము కూడ తెలిసినది. అని తండ్రికి పణామములర్పించి యము 
నికి గూడ వందనములర్వించెను. 
గోదాన వైశిష్ట్యము 

ఇం(ద్రునకు (బ్రహ్మ చెప్పిన వాక్యములు 

గోదాన కర్తలు వసించు లోకమును గూర్చి ఆ లోక సంపదను గూర్చి ఇతరు 
లెరుగరు. సువ్రతాత్ములయిన మునులు మహాపతి(వ్రతలు ఎరుగుదురు. అచ్చట 
కాల క్రమము, దప్పి, రోగము, ముసలి తనము లేవు. అది అవ్యయము నిరంతర 
ప్రమోదకరము. దానిపేరు గోలోకము. గురు శూ(శూషకులు, సత్య సంధులు, 
శమదమ గుణాత్ములు అందు గోదాన పరులతో కలిసి వసింతురు. 

మణీయును, గో పూజనములకు ధర్మసముపార్టితమైన ధనమే యోగ్య 
మైనది. ఇతరములు పూజకన్నర్హములు. గోలోకమున కంటె ఉత్తమలోకము లేదు. 
గోదాన విధికి, వేదవిద్య, సువతము శీలము, గురు పూజ మాతృ పితృ రక్షణము 
ముఖ్యములు. ఈ విధముగ నుడివిన బ్రహ్మ పకల విని ఇం(ద్రుడు గోయజ్ఞ . 
ములు నడపి ధన్యుడయ్యెను. 

మహోభారత ధర్మాశొత్రుము 
అనుశాసనికపర్హుము -రెండనఅక్యాసము సమాప్తము 


x x 7 








45 


మహాభారత ధర్మశాస్త్ర్క,ము 
మహాభారతధర్మశాన్తము 
అనుశాసనిక పర్వము - తృతియాశ్వాసము 
ఆచరణేయములెట్టివి 
మనుజున కాచరణీయ ధర్మములను భీష్ముడిట్టు నుడివెను 


నియమముతో వేదాధ్యయనము తాను చేసి ఒకరికి బోధించుట, ఇం 
(ద్రియ నిగ్రహము, పరులనుండి ఏమియు తీసికొనకుండుట, సత్యనిరతి, దాన 
పరత్వము బ్రహ్మచర్యము పితృసేవ మాతృ సేవ గురు శుశూషణ అనుకంప గో 
(వ్రతము ఇవి ఆచరణీయములు. గో ప్రదాన విధిని గూర్చి బృహస్పతి మాంధాత 
చ[క్రవర్తికిట్లు చెప్పెను. అదియును వినుము. 


పర్వదినములందు, ఉపవసించి గోవుల మందకడకేగి రేబవలచ్చటనుండి 
మణునాడుదయమున శుచియై మంచి గోవును ప్రీతితో పిలచి గోవు నా పాపములను 
నశింప జేయుగాత. ఉత్తమ పదము నాకు |ప్రసాదించునుగాక యని బ్రహ్మ నుడివిన 
వాక్యము పఠించి, ఇదిగో గోవు నిచ్చుచున్నాను అని విప్రుని చేతిలో ఉదక ధార 
విడువవలయును. ఈ విధముగ సత్సాత్రదానము చేసిన వానికి చంద్రలోక సౌఖ్య 
(ప్రాప్తకలుగును. మణేయును ఆశ్చయుజ బహుళాష్ట్రమి నాడు గోశాలయందు మూడు 
దినములుపవసించి గోవుపేడ అన్నముగ, మూత్రము పాలుగ సేవించిన సర్వ కామ్య 
ఫలములనిచ్చునని బృహస్పుతి నుడివెను. 


ఆ విధముగ నిష్టతో మాంధాత భరత దిలీప భగీరథ దశరథులు గో వ్రత 
ముల్‌నర్చి జగద్వంద్యులైరి. ధర్మజా నీవును అట్లే రేపే యీ గో వ్రతము నాన 
రింపుము. గోవులలో కపిలగోవు (శ్రేష్టమైనది. 

కపిల గోవు గ్రేష్టత 

గోవులకు గ్రేష్టత నిచ్చిన కపిల వర్ణమెట్టబ్బినదియు వినుము. 

దేవతలకొకపరి ఆకలి ఎక్కువయి (బ్రహ్మను వేడగా అతడు అమృతమి 
చ్చెను. వారది (త్రావిరి. అందుండి సురభి కామధేనువు పుట్టినది. దానినుండి ఎ 
న్నియో గోవులుద్భవించినవి. హిమగిరియందవి విహరించుచుండ, ఒకగోవు నుండీ 
లేగ పాలు (ద్రావు సమయమున దాని నోటి నురుగు గాలికి ఎగసి అచటనే తపమా 
46 








అనుశాసనిక- ఆశ్వా-3 
బలనాననానానాననంతలననుతా తననన తననన నటనా వనన నననననా నాన రసన ననన గొను నినకున పులా భననన నన రకునన మొనను వరక ననన వానరా కా ననన 
చరించుచున్న శివుని శిరముపై బడెను. శివుడందులకు కోపించి చూచి నంతన 


ఆగోవునకు నల్లని వర్గము కలిగెను. ఆ కపిల వ్యర్ధము చూచి గోవులన్నియు బెదరి 
ఫారిపోయినవి. బ్రహ్మ దానినెటిగి శివుని కడకేగి ప్రణామములాచరించి, దేవా! 
నీవు అమృతముచే తడిసినవాడ వైతివి. గోవు చంద్రునితో సమానము. చంద్రుని 
నుండి.అమృతము కురిసినట్లే గోవు నుండి వచ్చిన పాలు అమృత 'ప్రాయములు. 
అందునను లేగ నోటినుండిన రాలిన నురుగు అతి పవిత్రమైనది. ఆ గోవును 
నీవు కరుణింప వలసినది. అని (ప్రార్థించి ఒక వృషభమును కానుకగా నిచ్చెను. 
శివుడు ప్రసన్నుడై ఆ వృషభమును తనకు వాహనముగను, తన కేతనమున చిహ్న 
ముగ దాల్ఫెను. ఆ కారణమున శివుడు వృషభ వాహనుడు వృషభికేతనుడు అని 
పేరొందెను. ఆ గోవు లన్నియు తిరిగి హిమగిరికి వచ్చునట్టును, తన కోపమున 
కపీలమైన గోవు అన్ని గోవుల కన్న ఉత్తమ మైనదని వరమిచ్చెను. మరల సౌరభే 
యులన్నియు హిమగిరిని స్వేచ్చగా విహరించెను. 

ఈ కపిలాఖ్యానము చదివినను వినినను కలిదోషములు సమసి పుణ్యుడగును. 

సౌదాసుడు గో పూజ 

ఇక్ష్వాకు వంశీయుడు సౌదాసుడను నృపతి తన పురోహితుడు వసిష్టుని 
ఏది పవిత్రమైనదని అడుగగా గోవు పవిత్రమైనదని చెప్పి, గోవు హవిస్సులకు 
జన్మభూమి, ఎల్ల ప్రాణులకు ఆధారము, పూజనీయము, లక్ష్మికి మూలము, 
పాప హారము, గోసేవ స్వర్గ |ప్రాప్తినిచ్భునని నుడివెను. గోవులను ఉదయమున 
లేవగానే తలచుట, భక్తితో చూచుట పుణ్య ప్రదము. గోమల మూ[త్రములకు 
ఏవ పడరాదు. ఎట్టి మాంసము తినువారికైన గో మాంస భక్షణ మహా పాపము. 
గోమయము కొంత గలిసిన జల స్నానముత్తమము. గో కీర్తనము వలన దుస్వప్ష 
ములు నశించును. భయము వేసినపుడు గోవును దలచి (ప్రార్థించిన భయము 
లుండవు. ఎణుపు తెలుపు నలుపు రంగుల గోదానములు సూర్య, వాయు, అగ్ని 
దేవలోకపదమునిచ్చును. ఏ వర్షము గల గోవైనను సరియే దానమునకు యోగ్య 
ము. గోదాన ఫలము స్వర్గ లోక సుఖము. వసిష్టుని ఈ (ప్రబోధము లన్నియువిని 
తదనుసారముగ గో(వ్రతము లాచరించి సౌదాసుడు దేవలోక సౌఖ్యములందెను. 


శుకునకు వేద వ్యాసుని ప్రబో ధము 


ధరణిలోనున్న వస్తువులన్నిటికన్న అధికమెయ్యది అని శుకుడడుగగా వ్యాసర్షి 
జ 47 








మహాభారత ధర్మశాస్త్రము 

గోవు అన్నిటికన్న అధికము, యజ్ఞమూలము, (బ్రహ్మ వరము వలన గోన్టక్స 
స్వర క్షణకై కొమ్ములు మొలిచెను. గోవును జూచిన పవి త్రులగుదురు. గోదాన్వు 
వలన స్వర్గ ప్రాప్తి యనియు బ్రహ్మ దేవతలకు చెప్పెను. గ్‌ విచ్చు వస్తువులన్నియు 
శ్రేయోదాయకములే. గో మహిమ వలననే దేవతలు రాక్షసులను గెలిచిరి. పెర 
గు పాలు, వెన్న, నేయి ఇవన్నియు దేవ పూ జ్ఞార్లములైన పదార్దములే. గోవుల మధ్య 
నుండుట సకల సంపత్కరము. శుకుడు తండ్రి చెప్పిన యీ వాక్యములు విని 
గోవ్రత తత్సరుడై చరితార్థుడయ్యెను. గోవుల నేయిదానమిచ్చుట, హోమము 
చేయుట ఉత్తమము. 


గోలోకము 


[బ్రహ్మ నివాస లోకమునకన్న గోలోకము ఉత్తమము. విశ్వకర్మ తపోనియ 
తుడై యజ్ఞార్థము మోక్షార్ధము అమృత మయము కామ రూపిణి యగు సురఖి 
యను కన్యను మనోబలమున కల్పించి తేజస్వియైన ఒక్క పురుషుని గూడ 
సృజించెను. అతడా కన్యను వలచి కోరగా బ్రహ్మయే అతనికి మార్తాండుడని సేరిడి 
ఆ కన్యనిచ్చెను. వారి సంతానము యజ్ఞోపయోగ ప్రదములగు క్షీరాదుల నిచ్చు 
చు తన స్థానమునకు మీదుగా నున్న లోకమున వసించునని చెప్పెను. ఆ సౌరఖే 
యులు సకల జగధ్వంద్యములై వరిల్లెను. అది కారణముగ గోపూజ సకలాభీష్టదా 
యక మయ్యెను. 


సురభీ మార్తాండుల సంతతి - ఏకాదశ రుద్రులు 


ఆ దంపతులు తమ తపము వలన పదునొకం(డు పుత్రులను బడసిరి, 
వారు వేద కీర్తనీయులు నిఖిల లోక పతులైన ఏకాదశరుద్రులు బ్రాహ్మణులకు 
(ప్రకృతి. వారి నామములు అజ పాదుడు, అహిర్భుధ్భ్యుడు త్ర్రంబకుడు, వృషాకపి, 
శంభుడు, కపాలి, రైవతుడు, హరుడు, ఉగ్రుడు బహు రూపుడు, విశ్వ రూపుడు 
లోక పూజితులైన వారి తర్వాతనే సౌరభేయీో నిచయము (ప్రభవించెను. 


గోవులకు ముఖమునందు, జిహ్వ యందు, కొమ్ములయందు ఇంద్రుడు; 
రంధ్రముల వాయువు; నూపురమున శివుడు, పదముల యందు మరుత్తులు 
కడుపు అగ్ని, చన్నుల పొదుగునందు సరస్వతి, పేడయందు లక్ష్మి మూత్రము 
న కీర్తి నెత్తురు నందు'చంద్రుడు, హృదయమున భగుడను దేవత, పాలయందు 
(బ్రహ్మ, వెండ్రుకల యందాచారములు, తోక ధర్ముడు, అక్షుల సూర్యుండు, చర్మ 
మున తపము సిద్ది తేజము; సంధి పట్ట సిద్దులు గల గోమహిమ వర్ధ.నాతీతము. 





అనుశాసనిక- ఆశ్వా- ౩ 
గోవుల ప్రభావము - సుమి(త్రుని చరిత్రము 

త్రిశఖరమను పర్వత (ప్రాంతమున రుద్ర కల్పితమగు కూలహ అను నది 
కలదు. అచ్చట భృగువంశతాపసులు ఆ శ్రమము లేర్పరచుకొని యుండిరి. వారిలో 
పరమాచార భవ్యుడగు ఒక మునికి అతని మిత్రుడు అంగిరసుడు గోశర్కరనిచ్చెను. 
సుమిత్రుడా ఓషధిచే, తనగోవును మేపెను. ఆగోవు ఆమేతను తిని బలిసి 
సుఫుష్పుయై ఒక వృషభంబు వలన రెండు లేగలను కనెను. ఒకటి పెయ్య రెండవ 
దికోడెదూడ. ఆ మిధునము వలన క్రమముగా ఆతని గో సంఖ్య పెరిగెను. అత 
డు నిత్యము గుమ్మపాలనురువును ప్రీతితో త్రావుచు గోవులను కడుశ్రద్దతో పెం 
చుచుండెను. అందువల నతనికి ఫేనపుడను పేరును గౌతముడిచ్చిను. కొన్ని గోవు 
లు (స్త్రీలుగా కామ రూపిణులై అచటికొలనులో స్నానమాడుచుండ ప్రక్కలను 
న్న సుమిత్రుని గోవులు వచ్చి మీరెవ్వరని అడిగినవి. అపుడా అంగనలు, మేము 
హవ్య కవ్యములకు అతిథి పూజలకు వలయుక్షీరము నిత్తుము. సస్యకృషికి మా 
పుత్రులను పంపుదుము. మేము గోలోకమున నుందుము. మీకును ఇట్టి సుగ 
తులు వలసినచో రంతిదేవుడను రాజు వేయేండ్లు సేయు యాగమునకు పశువు 
లై అరుగుడని నుడివెను. 


సుమి(త్రునిగోవులకీ మాటనచ్చి అచటికేగుటకు నిశ్చయించినవి. తమ యజ 
మాని యయిన సుమి(త్రుని అనుమతి కూడ అడుగుటెట్టు అని ఆలోచించి 
సుమి(త్రుని చంపిన గాని ఆ పనిచేయలేక నిశ్చయించుకొని తిరిగి వచ్చినవి. కొల 
నులో స్నానమాడు, కపిలగోవులు, అంగనల రూపుమాని పూర్వరూపమున వచ్చి 
మేము సుమి(త్రుని చంపి గోలోకవాసుని చేయుదుము, మీరు మాకేమి మేలు 
చేయుదురు. అని అడుగగా మిగిలిన గోవులు, గోకులమునకెల్ల అధికమైనది, 
కపిల గోవు. ఒక కపిల గోవు దానము వేయి సామాన్య గోవుల దానమునకు సరి 
పోవునని వరమిచ్చినవి. కపిలగోవులంతట యోగ బలమున సుమి(త్రుని పైకి గొం 
పోయి అతనిని గోలోకమునకంపి నిర్దీవ కళేబరమును క్రిందికి బడవేసినవి. గోలో 
కమున నతడు గౌరవ సమ్మానములందెను. 

సుమిత్రుని గోవులు రంతిదేవుని కడకేగి మేము యజ్ఞ పశువులుగా వచ్చితిమి. 
మమ్ము జ్ఞానులైన వారే పంపిరనగా, 'రంతిదేవుడు తుదకంగీకరించి, ఏదైన ఒక 
గోవు దీక్షమాని ఇతర వ్యామోహముననున్నచో అంతటితో యజ్ఞము నాపుదునని 
నుడివెను. యజ్ఞాగ్ని క్రియకు కొన్ని గోవులు విశసింపబడినవి. వానియందున్న 
49 అతత 





మహాభారత ధర్మ యు 


ఒక గోవు తన బిడ్డకు ప్రక్కకేగి పాలిచ్చు చుండుట జూచి అంతతో రంతి దేర 
యజ్ఞము నాపెను. అగ్నికాహుతియైన గోవులు గోలోకమునకేగినవి. వాని చర్మాస్టల్న 
నాని రక్తంబుతో కలసి చర్మణ్యతియను నదిక్షైనవి. 


రంతిదేవుడును ఫేనపుడును శాశ్వతులై గోలోకమున నుండిరి. ఈశ్యన్లో 
పాఖ్యానము చదివినను వినినను సకల సంప త్ర్రదము. 


ధర్మజునకు గోసమారాధన ఫలమిట్టు నుడివి మరల వ్యాసుడు శుక్షనక్స 
సదేశించిన కపిల గో ప్రభావమును భీష్ముడిట్టు నుడివెను. 


సకల భూత జాలము సుస్రితి నుండుటకు గోవులే మూలము. గోవలన్లు 
తిరస్కార భావమున చూడరాదు. గోమహత్త్వము నెణీ గిన యతడు బ్రహ్మలోక 
గోలోకములకు స్వగృహమునకేగినట్లేగుదురు. గోవుల కంఠధ్వనులు వినుట కానంద 
(ప్రదములు. వాని పాలు పెరుగు నేయి అమృత సమరూపములే యజ్ఞములంగు 
దేనతా ప్రీతికరములు. గోసమర్చనము ఒక ధర్మయ్య ము. ఆవుల నేయి తినుట, 
గోవుల మలము పేడ గలిపిన నీటస్నానమొనర్చ్భుట, గో కథలు వినుట అఖిల 
పాసహరము. (శ్రీ) కరము. శత్రు జయము, చోరభయములేకుండుట, మొదలగు 
సౌఖ్యములు లభించును. 


అగ్ని యొకమాలు దేవతలకు కనుపడకుండ, గోవుల నర్టించి గోవులందు 
దొగియుండుట, దేవతలు గ్రహించి గోవులను ఏల మీరిట్టు చేసితిరి అగ్ని సకం 
జనారాధకుడుగదా! యని వేడగా గోవులా యగ్నిని సురలకు చూపిరి. దేవతలు 
సంతసించి గోవులకు వరంబీయ వాయువును వేడగా, నతడు తానుగోవులయందుం 
డుటచే గోవులకు కపిల వర్ణము కలుగుననియు కపిల గోవులు సర్వజన పూజనీ 


యములనియు జాప్పెను. గోవును దానమిచ్చినను దానము తీసికొనినను అధిక 
పుణ్య వంతులగుదురు. 


కపిల గోవునకు కొమ్ములు, చెవులు, కళ్ళు, ముక్కు రంధ్రములు నలుపు 
మెడ, ముష్కములు గూడ నలుపుగ నుండును. ఇది ముఖ్యలక్షణములు. గోదే 
'హమున నలుపు రరగెచటనున్నను కపిలత్వమే. 


కపిల గోవు పాలు హోమమునకే , గాని వేరుగా ఉపయో గింపరాదు. కపీఠ 
గోవును దండింపరాదు. బరువులు మోయించరాదు. వసుధ, దివి, గాయత్రి 
సత్యము, సువర్ణము, వసంతములు గోవులు ఒక పుట్టువుగానే పుట్టినవి. కావున 
భూ దానము సువర్ణ దానము గోదాన తుల్యములే. 





మహాభారత ధర్మశాస్త్రము 
సువర్ణ దానము సకల కిల్చిషహరము పావనమని నుడివెను. సువ్యర్ణము అగ్ని 
మయము, దేవతలు అగ్ని తేజము వలననే మహిమాతిశయులైరిగాన సువర్ణ దానము 
విప్రులకిచ్చిన ఏ కొణతయు నుండదు. 

భీష్ముడు మణీయొక వృత్తాంతము, (బ్రహ్మచెప్పగా వసిష్టుడు విన్నది 
నుడివెను. పార్వతీ పరమశివులొకళ్ళొకళ్ళకై  అన్యోన్యాభిలాషతో తపస్సు చేసి, 
దంపతులై సుఖముగ నుండిరి. పార్వతి తన వద్దనుండగా శివునకు వీర్యస్టలనవ్పై 
దానిని అగ్ని యందు దాచెను. తారకుడను మహో గ్ర దానవుడొకడు విజృంభించి 
దేవతలను బుషులను బాధించసోగాను. వారేగి (బ్రహ్మవద్ద తమ గోడును విన్నవిం 
షూ అతడు శివవీర్యముగల అగ్నిని ప్రార్దించుడని నుడివెను. దేవతలా అగ్ని కొరకు 
వెదుకసాగిరి గాని యెచ్చటను అగ్ని కనుపించలేదు. అంతట నొక కప్ప, అగ్ని పాతా 
ళముననున్నట్టు తెలుపగా అగ్నియు మీరెప్పుడును నాలుక మాటలేక జలము 
నందు పడియుండెదరని కప్పకు శాపమిచ్చెను. దేవతలు ఆ కప్పలనూణడించి 
నీకు భయములేదు, ఎంత ఎండ కాసినను, నీవున్న చోటు ఎండిపోయినను నీవు 
చావవు. తిరిగి వర్షము పడగానే నీవు గొంతెత్తి అరవగలవని వరమిచ్చి వెడలిరి. 
ఒకయేనుగు తొండము సాచి అగ్నియున్న దెస చూపెను. అగ్ని మరల కోపించి 
నీనాలుక మడత పడుగాక అని శపించి జమ్మిచెట్టును దోగెను. ఏనుగును దేవతల 
నుగ్రహించి నీ నాలుక మడతపడినను రుచి తెలిసికొనునని వరమిచ్చి ముందు 
నకు కదలిరి. అచ్చట నొక చిలుక కన్సడి అగ్ని యున్న (ప్రదేశమును చెప్పెను. 
నీకు మాటలాడు శక్తిలేకుండగాక యని అగ్ని చిలుకను శపించెను. దేవతలు చిలు 
కను జూచి భయములేదని చెప్పి నీవు జనులకు సురలకు హితముగా నుండునట్లు 
పలుకగలవని వరమిచ్చి అగ్నియున్న చోటికి వెడలిరి. 


అగ్నివారిని జూచి మీకేమి కావలయును నన్ను వెంటాడి వత్తురనగా, దేవతలు 
మునులు ఏకవాక్యమున దేవా! మమ్మురక్షింపుము తారకాసురుడు మమ్మునానా 
హింసల పాలు జేయుచున్నాడు. వానిని చంపు ఉపాయము నీవే చూపవలయును. 
నీ కీర్తి నలు దిక్కుల వ్యాపింప గలదని ప్రార్దించిరి. ఎట్టకేలకు (ప్రసన్నుడై అగ్ని 
తనయందు వెలుగు శంభు వీర్యమును గంగా గర్భయుతమైనదానినిచ్చి దీనివలన 
మీకు మేలగుననగా వారది కొంపోయి మేరుపర్వత తటమున దట్టముగనున్న శర 
వణమున ( రెల్టున) బెట్టిరి. ఆ పర్వతమంతయు మహా (ప్రకాశమానమై ఒక బాలుని 
రూపమయ్యెను. కృత్తికలార్వురును వేగముగ వచ్చి వీడు నా పుత్రుడని ఆ బాలు 
52 








అనుశాసనిక- ఆశ్వా-3 


వత్తుకొని పాలుకుడిపీరి. ఆ బాలుడు ఆరుమొగములతో ఒక్క సారిగ వారి 
చనుబాలు (ద్రావెను. ఆ కారణమున ఆ బాలుడు షణ్ముఖుడయ్యెను. కృత్తికలు 
పంచుటచే కార్తికేయుడని పేరొందెను. ఇంతలో (బ్రహ్మాదులు వచ్చి దేవసేన కధిప 
ఖ్లా అతనిని నియమించిరి. షణ్ముఖుడును మహాబలుడై అర్చిర్మహిత యను శక్తిచే 
శారకుని పరి మార్చి లోకముల కానందమొసగను. 


వసిష్టుడిది నుడివి పరశురామా! ఆ శంకరుడే పురుషుడు అతడు హీర 
| ఇృయుడు, తానే తన తనయునిగ తోచెను. శివరేతో ధారణమున వహ్నిహిరణ్యా 
శ్మకరేతోమూర్తియై హిరణ్య రేతుడని పేరొందెను. పుర హరునకు వహ్ని రేతుడ 
నునామము కలిగినది. ఈ విధమున సువర్ణము రూపవంతమై జాతరూప నామ 
కముగా భాసిల్లినది. సువర్ధము తేజో మహనీయము. సువర్దదాన మహిమ శివుడే 
థెజుగును. సకల కల్మషహారము, శుచిత్వ ప్రదము సువర్ణమని వసిష్టుడు నుడు 
వగా పరశు రాముడా దానములను పరంపరగ జేసి శుచిత్వ మందెను. భీష్ముని వల 
న ధర్మజుడా మాటలను విని సువ్యర్గ మహిమను గ్రహించి సమ్ముదితుడయ్యెను. 
ఏత్ర పూజా విధానమును గూర్చి ధర్మజుడడిగెను. 
పితృ పూజా విధానము 
భీష్ముడిట్లు చెప్పెను. 
ప్రతి అమావాస్యనాడు పిండ ప్రదాన సహితముగ పిత్సయజ్ఞము చేసినవో 
ప్రతిదినము చేసినట్లగును. తిథులను బట్టి పిత్వయజ్ఞ ఫలములున్నవి. పాడ్యమి 
నాడు అందమైన కాంతలకు పతి, విదియనాడు కాంతలకు తండ్రి, తదియ; వాజి 
ధనకుడుు, చవితి : పశుభాగ్యము, పంచమి : బహుసుతుడు, షష్టి : (ప్రకాశము 
, కలవాడు, సప్తమి : కర్షకుడు, అష్టమి : వాణిజ్య లాభము, నవమి : గుజ్ట్ణ్రములు, 
దశమి : గోవులు, ఏకాదశి : దాచదగిన వస్తువులు, ద్వాదశి : (బ్రహ్మ వర్చస్వి 
పుత్రులు, త్రయోదశి : ధనము, చతుర్దశి : రణధీరుడు, పౌర్ణమి, అమావాస్య : 
కామితసిద్ది. 
బహుళ పక్షమున అపరాహ్నము మేలు. పాడ్యమి, దశమి, చతుర్దశి 
' నింద్యములు. 





____దహాభారత ధర్మనాత్తుము 
పితృ పూజా (ద్రవ్యములు 

తిలలు, పాయసము, నేయి ఉత్తమములు. అన్నము మహా ఫలము. 

విధి ప్రకారము మత్స్యములు మాంసము ఫలదాయకములు. గి"జ్హై మాంసము 

గండమృగము మాంసము, మేక మాంసము ఒకదానికన్న ఒకట మేలు. 

నక్షత్ర విశేషములు :- కృత్తిక - శత్రు నాశనము, రోహిణి - పుత్ర లబ్ది, మృగశిర - 

ఓజస్సు (బలము), ఆర్ష - కూరుడు, పునర్వసు - వ్యవసాయఫలము, పుష్యమి 

- సుపుష్టి, అశ్లేష - వీరతనయులు, మఖ వంశాభి వృద్ది, పుబ్బ - సౌభాగ్య సిద్ది, 

ఉత్తర - బహు సంతానము, హస్త - కర్మ సఫలత, చిత్త - సుందరులైన పుత్రులు, 

స్వాతి - వాణిజ్య ఫలము, ఏశాఖ - పెక్కు పుత్రులు, అనూరాధ - రాజ్యాధి 

కారము, జ్యేష్ట - ప్రభుత్వము, మూల - ఆరోగ్యము, పూర్వాషాఢ - (ప్రసిద్ది, 

ఉత్తరాషాడ - శోకనాశనము, అభిజిత్తు - విద్య, శ్రవణము - పరమగతి, ధనిష్ట - 

రాజ్యము, శతభిషము - ఆరోగ్యము, పూర్వా భాద్ర - కార్య ఫలము, ఉత్తరా 

భా(ద్ర - గోవులు, రేవతి - దాచు వస్తువులు. అశ్వని ఆయుర్వృద్ధి, భరణి 

ఆరోగ్యము. 

పితృపూజకు తగినవి : అర్హులైన వారినే నియోగింప వలయును. 


కులవయో రూప శీలములు విద్య ఉన్నవారు పూజకు అర్హులు. ఈ సద్లు 
ణములు లేనివారు అనర్హులు. 


శ్రాద్దమున పంక్తి దూషకులు :- జూదరి, మూర్చుడు, వేదములు చదువని వాడు, 
గ్రామసేవకుడు ఇళ్ళు తగులబెట్టువాడు, కుష్టరో గి, వస్తువులు అమ్మువాడు, 
సోమము (జలము) విక్రయించువాడు. సముద్ర వర్తకుడు, రాజ భృత్యుడు, తాను 
భార్య పుత్రులను పంచుకొన్న వాడు, పెక్కు పశువులున్నవాడు, దొంగ వంచకుడు. 
తలపాగ పెట్టుకొని చెప్పులు తొడుగుకొని భోజనము చేసినచో రాక్షసులకు 
చెందును, వంటకములు అశుచియయిన యడల తత్తలము రాక్షసులకు చెందును. 
తిలలు ఆ వంటకములపై జల్లిననవి శుచి యగును. 


శ్రాద్ద పంక్తి కర్ణులు :- శాంతుడు, 'వ్రతశీలుడు, ఇం(ద్రియని(గ్రహుడు, దేశికుడ 


దయగలవాడు, శాస్త్ర పురాణ విదులు బ్రహ్మ బోధము కలవారు పొవనులు 
స్నేహితులు కానివారు అనర్హులు. 








54 


అనుశాసనిక- ఆశ్వ్యా-౩ 
మునుముందు అర్హులయినవారినే ఎంచుకొని [శ్రాద్ద పంక్తికి పిలువ వలయును. 
పిలిచి కూడదు అనరాదు. 


అత్రిమహాముని నిమికి చెప్పిన శ్రాద్ధ క్రియావిశేషములు 


అత్రి బ్రహ్మమానస పుత్రుడు. నిమి అతని వంశీయుడు. తనకుమారుడు 
(శ్రీమంతుడు చనిపోగా నిమి అతనికి శ్రాద్రవిధి నెరవేర్చుచు అత్రిని దలచెను. 
అత్రివచ్చి చెప్పిన విశేషములు. 

బ్రాహ్మణులు అర్హులైనవారు కావలెను. వారికిడినవి, క్రియకు వాడినవిదర్భ 
లకొనలు దక్షిణమునకు సాగి ఉండవలెను. మునగ, ఉల్లి, దుర్మాంసము, మలిన 
మైన ఉప్పు, నల్లజీలకర్ర, కరివేప ఆకు, ఇంగువ, గురుజ ఆకు పనికిరావు. శునకము, 
రజస్వల, అంత్యజాతి వాడు దరికి రాగూడదు. 

శాద్ర భాగములు - సూర్య, వరుణ, చంద్రులకు అగ్నికిని చెందును, అని 
బ్రహ్మ వచించెను. 

పిత్సదేవతలతో విశ్వదేవతలు కూడ అక్కడ ఉందురు. ఇంకను ఎంతో 
మంది దేవతలను భాగార్జులుగ బ్రహ్మ నిద్దేశించెను. గిరివనదుర్గములందు నదిని 
దాటునపుడు ([శ్రాద్దవిధి సమయమున ఆ దేవతలను మనమున దలచుట శుభము. 
పూరిపంట బియ్యము, ఆరిక బియ్యము, జంబూఫలము (శ్రాద్ద విధికి పనికి రావు. 
తుమ్ముట, ఏడ్చుట తగదు. శ్రాద్ధ విధి సమయమున ప్రశాంతితో ఉండవలెను. 
ఇంకను మజికొన్ని విశేషము ల(త్రియిట్టు చెప్పెను. 

ఒక శ్రాద్ర బోజనము మునివర్యులు చేసి అది జీర్ణము కాక పితృ దేవతలు 
(బహ్మకడకుపోవ, అగ్ని ముఖ్యము ఆతరువాతనే భోక్తలు భుజింప వలయునని 
నిర్దేశించెను. అగ్నిలేని శ్రాద్ధ పూజ పిళ్ళ దేవతలకు పనికిరాదు. శ్రాద్ధ దినమున 
పిత్స పితామహా |ప్రపితామహుల పూజలవసరము. జ్ఞాతియిచ్చిన జందెముతో 
శ్రాద్ద విధి నెరవేర్చవలయు. గయ క్షేత్రమున పిండ ప్రదానము సుగతుల నిచ్చు 
ను. ఈ కారణమున నొక్కకొడుకైనను గయను పిండము వేయడా అని పెక్కు 
పుత్రులను తల్లి దండ్రులు కోరుదురు. 


ఉపవాసము - తపము 
పెక్కు దినము లుపవసించిన మాత్రమున తపముకాదు. అందువలన 
నరుడు తపస్వియు కాడు. కారణము ఉపవాసములచే దేహమును శుష్మింపజే 


నలల నినున నాలాల నానానాలానలనా నాయనా పన ననదా నాన తనర 55 క Ss me స్‌ 


మహాభారత ధర్మశాస్త [యు 
యుట ఆత్మను బాధించుటే. సత్యము, బ్రాహ్మచర్యము, శుచిత్వము మౌనము 
దయ (శ్రద్ద త్యాగము ఇవి తపస్సుయొక్క రూపములు. 

సప్తర్షి వృషాదర్శి సంవాదము. అప్రతి గ్రాహ్యతా విశేషము 

అ|ప్రతిగ్రాహకుని విశేషము ధర్మజుడడుగా భీష్ముడు సప్తర్షి - వృషాదర్శి 
నృపుల మధ్య జరిగిన ఒక సంఘటనను విశదీకరించి యిట్టునుడివెను. 

పెద్దలు తపస్సు అను విషయము పల్కుదురు. ఉపవాసమనగా తపమా 
లేక మజొకటా అని ధర్మజుడడుగగా భీష్ముడీ యితిహాసము నుడివెను. 

కశ్యపుడు అత్రి విశ్వామిత్రుడు గౌతముడు, భరద్వాజుడు జమదగ్ని, వసి 
ష్టుడు వీరు సప్తర్షులు. వసిష్టుని భార్య అరుంధతి. వసిష్టుని తోనే ఎప్పుడు నుండును. 
వారందరికిని గండయను (స్త్రీ పరిచారిక. ఆమెయు ఆమె భర్త పశుసఖుండును 
వారి పనులు చేయుచుందురు. ఒకసారి మహా క్షామము వచ్చి, తినుట కన్నము 
దొరకక అల్లాడు చుండిరి. శిబి వంశీయుడు నీలు :శను వాడొకడు మరణింపగా 
అతని శవము చితిపై పెట్టిరి. ఆ బుషులాకటిబాధ కోర్వలేక ఆ శవమునే తిను 
టకాలోచించుచుండ వృషాదర్శ్భి యను రాజు వచ్చి ఆ బుషులను జూచి మీరు. 
పవిత్ర చరి(త్రులు మీకీ తలపేల. నేను మీకు ఫలములు భక్ష్య భోజ్యములు సమ 
కూర్తునని కృత్రిమ ఫలములను దెప్పించి వారి కిచ్చెను. మౌని వర్యులది (గ్రహించి 
వానిని తిరస్కరించిరి. 

బుషుల చేష్టకు ఆరాజు ఆగ్రహించి కృత్తియను శక్తిని సృష్టింపజేసి ఆ 
మునుల పెకి పంపెను. కందమూలముల వెదకుచు వారు అడవుల బడియుండ 
శునస్సఖుడను సన్యాసితోడయ్యెను. సప్తబుషులును క్షుద్భాధ పడలేక తామర 
తూండ్డు తినుట కొక కొలనులోనికి పోవుచుండ కృత్తి వారి నడ్డగించెను. అడ్డగించి 
మీ నామములు చెప్పుడు చెప్పిన తర్వాతనే మీరు కొలనిలోనికి పోవచ్చుననగా, 
వారు ఆ వచ్చినది. వారిని వధింప వచ్చిన రాక్షసిగా నెజింగి దానికి అర్థముగాని 
రీతిని వారి నామములు చెప్పిరి. ఆ నామములు కృత్తికేమియు బోధపడలేదు. 
శునస్సఖుడు తన పేరు స్పష్టముగ చెప్పెను. అట్టు చెప్పినను నీవు తప్పు చెప్పుచు 
న్నావు. సరిగా చెప్పుమని గర్లింపగా శునస్సఖుడు కోపించి దండమెత్తి యాశక్తిని 
వధించి భస్మము చేసెను. 

కళ్యపాదులు కొలనులోదిగి తామర తూండ్లు సేకరించి ఒక పోగుగా ఒక 
మూలను బెట్టి వారివారి నియమ నిష్టలు నిర్వర్తించుకొని తామరతూండ్లను తిను 


56 








అనుశాసనిక- ఆశ్యా- 3౩ 


Me RR ననినన నానన ానుననలనిమునుతనమనుకాలుననననాననననకకననానానుటలనా నాననా 
టకు రాగా అవి యచ్చట లేవు. వారిలో ఒకడెవ్వరో వీనిని దొంగిలించుకొని యుం 
డునని శంకించి ఒకరి నొకరు శపింపదలచిరి. ఆ మునులును, అరుంధతి, గండయు 
ఒకరి తర్వాత ఒకరు లేచి తానాతామర తూండ్లనపహరించినదో, అతి నిక్నష్ట వులమై 
సర్వ పాపములొనర్చి నరకముననుభవింతుమని శపథము జేసిరి. శునస్పుఖుడు 
మాత్రము నేనషహరించినచ్‌ నా పుత్రికను వేదపండితుడయిన యజ్ఞకర్తకిచ్చి పెం 
గావించి యానందింతునని వింతగ పలుకుట జూచి మునులందణు శునస్సఖుడే 
తామరతూండ్డు దాచి యుంచెనని (గ్రహించి మా తామర తూండ్డు మాకిమ్ము 
మమ్ము ఇబ్బంది పెట్టుకుమని వేడుకొనిరి. శునస్పఖుడంత తానే తామర తూండ్డు 
దాచితి నని వారికిచ్చి, మీకు కొలనిలో అడ్డు వచ్చిన రక్కసిని మిమ్ము వధించు 
టై హోమ వహ్నిలో పుట్టించి వృషాదర్శి పంపినాడు. నేను ఇంద్రుడను. చంపవ 
లెననియే ఆశక్తిని చంపినాను. మీరిటునటు ఈ అడవులబడి తిరుగుటెందులకు. 
రండు మీకు అఖిల సౌఖ్యములును కలుగునని వారి నందరిని దివికి తీసికొనియోను. 


అంత ఆకలి బాధలో నుండియు వారెట్టి లోభము స్వార్ధము పడక సద్గుణ 
వర్తులగుటచే ఆ మునులును వారివారి పరి చారకులును మేం ద్రునిచే సంస్తు 
తింప బడిరని ధర్మరాజునకు భీష్ముడు వచించెను. 


(శ్రొద్ద సమయమున చెప్పులు గొడుగు దానము 


శాద్ద కర్మలయందు చెప్పులు గొడుగు దానము చేయుట విశేషము. ఈ 
విషయమును గూర్చి ధర్మజుడడుగగా భీష్ముడిద్దానికొక నిదర్శనముగా నొక యితి 
హాసము నిట్లు నుడివెను. జమదగ్ని ముని - సూర్యుల మధ్య జరిగిన వృత్తాంతమిది. 


జమదగ్ని మహాముని భార్యా పుత్ర సహితుడై ధనుర్భాణములను ధరించి 
విహారార్థము అరణ్యములకేగి, ధనుర్భాణములొకచో పెట్టి తన పుత్రుని అగ్నికి 
అర్హమగు సమిధలను తెమ్మని పంపి తాను కూడ ఫలమూలాదులకు వెడలెను. 
భార్య అచ్చటి ప్రదేశము శు(భ్రమొనర్భు చుండెను. అంతకంతకు ఎండ తీవ్రము 
దుర్భరమై సూర్యుడు నడిమింట తీక్షముగ (ప్రకాశించుచుండెను. జమదగ్నియు 
భార్యయు కూడ ఎండవేడిమికి తాళలేక చెమటలు కార్చు చుండిరి. సమిధలకేగిన 
పిలవాడు చాల ఆలస్యముగా వచ్చుట జూచి కారణమేమని అడుగగా ఎండకు తాళ 
లేక ఒకచో వి(శ్రమించితిననెను. ముని చంద్రునకు పట్టురాని కోపము వచ్చినది. 
ధనుర్భాణములెత్తి సూర్యుడింత బాధ (ప్రజలకు కలుగజేయు చున్నాడా వాని విజ్బం 
భణము నాపెదనని లేచెను. ఇంతలో సూర్యుడొక బ్రాహ్మణ వేషమున వచ్చి 
57 








మహాభారత ధర్మశాస్త్రము 
మునీంద్రా! సూర్యునిపై నింత ఆగ్రహమేల. అతనివలన కాదా జీవనాధారములైన 
జలము ఓషధులు పెరుగుచు హవ్య మహిమ గలిగి దేవతలకు ప్రీతిగానున్నవి, 
సూర్యుని తేజముడిగినచో ఇవన్నియు నశించును. నీ కోపముడుగుమని ఎంత 
వేడినను మునీంద్రుడు శాంతింపలేదు. అప్పుడా విప్రుడు మునీంద్రునితో మహాత్మా 
నేనే సూర్యుడను, నాయెడల తప్పున్నచో సైరింపుమని శరణువేడి తన మనళ్ళక్తి 
వలన గొడుగు చెప్పులు తెప్పించి మునికి సమర్పించి, మునీంద్రా ఇవి నూతన 
సృష్టి. శిరమునకు పాదములకు వేడిమి లేకుండ చేయును. ఎవ్వరేని వి(ప్రునకు 
వీనిని దానము చేసిరేని ఐహికాముష్మిక సుఖములు కల్లునని చెప్పి'ఆ మునీశ్వ 
రునానందింప జేసెను. శ్రాద సమయమున ఈ వస్తువులను దానమిచ్చినచో అధిక 
పుణ్యప్రదము. ఇవి సూర్యసృష్టి మునీంద్రుని పీతి పాత్రములయినవిగాన సాధు 
వృద్ద సజ్జనులకు దానమిచ్చిన వానికి గోలోక ప్రాప్టియని భీష్ముడు చెప్పెను. 
శూద్రున కాచరణీయములైన ధర్మములు 


శూ|ద్రునకు ఇహపర సౌఖ్యములెట్టు గలుగును. అందులకు ఆచరణీయం 
బులగు ధర్మములెట్టివి? అని ధర్మజుడడుగగా భీష్ముడిట్టు చెప్పెను. 

మున్ను పరాశరమహాముని తన శిష్యులకు చెప్పిన ధర్మములివి. ఇంద్రియ 
నిగ్రహము, కామ(క్రోధలోభాది దుర్గుణమ్ముల నణచి పెట్టి గర్వము మాని తక్కిన 
వర్గములయందు భక్తి సేవాగుణముకలిగి వర్తించుట శూ|ద్రునకు ఇహలోక సుఖ 
(ప్రదము. వేదాధ్యయనము తపము తగదు. 


(బ్రాహ్మణులకు అధ్యయనము, నరపాలురకు బల సమగ్రత, వైశ్యులకు 
వాణోజ్యము, శూ(ద్రులకు అనుచరత్వము అధిక ధన (పదములు. ఈ సదాచార 
ములను నాలుగు కులముల వారును ఆచరించునెడల ఇహపర సౌఖ్యము 
లొందుదురు. ఇట్టు గాక ఆత్మ ధర్మములు వదలి చరించువారికి సద్గతులు రావు. 
శుచిగా నుండుటకు విధులు 

మూత్ర పురీషములు రాత్రి పగలు దక్షిణోత్తర దిశాముఖముగనే సలుప 
వలయు. శౌచ(క్రియసలుపు ముందు మాటలాడరాదు. సలుపునపుడు నీరు 
తొడలపై పడరాదు. శు(భ్రమగు మట్టిచే అపానమును మలినములేకుండ చేయవ 
లయు. ఆ స్థలమును నొవ్వువచ్ళునట్టు తోమరాదు. వాసన పోవునట్లు చూడవ 
లెను. ఈ పని మెల్లగనే చేయవలెను. ఎడమచేతిని త్రివారమృత్తికచే శుభ్రము చేసి 
రెండు చేతులను మజీమటిీ కడుగుకొనవలెను. మర్మావయమును జలములచే 

58 


అనుశాసనిక- ఆశ్వొ-3 


శుభము చేసికొని మరల చేతులు శు(భ్రమొనర్చుకొనవలెను. మలమూత్ర విసర్హ 
నము జనులు చూచుచుండ జరుపరాదు. ఈ పనులకు మరుగు ఫ్రలములు కావ 
లెను. ఆపత్సమయమున ఇట్టి శుద్ది పనులు సాగవు, మల మూత్ర దుర్గంధములు 
పోవు నట్టుపాయమున చేయవలెను. 


నిర్మలమైన ఉదకము బుడగలు లేకుండ ముమ్మాటు ద్రావి, మొగమున 
పాదములందు శిరమున జల్లుకొని పెదవులు తడిపి ముక్కు కళ్ళు చెవులు బుజ 
ములు బొడ్డు నాభి శిరము తాకి చేతులు పాదయుగము మధ్యనుంచి తూర్పుగ 
తిరిగి, ఆచమానము సేయవలెను. త్రావిన నీరు డెందమున జేరును. ఇది వేద 
సమ్మతము. ఆర్యమతము. శ్యాస్త్ర హితము. కన్నులు ముట్టినపుడు సూర్యు 
డును, పాదములపై నీరు జల్లినపుడు విష్ణువును ప్రీతి చెందుదురు. వస్త్రయ 
జ్ఞోప వీత ధారణముల తరువాత అన్నపాన తంత్రముల పిదప ఈ ఆచమన (ప్రయో 
గమనుష్టింపవలెను. నోరు కడిగికొన్నపుడు ఏవైన నలుసులు పండ్లమధ్య మిగిలి 
నచో మరల కడుగుట (శ్రేయుము. ఈ శౌచవిధి సమస్త వర్ద సామాన్య ధర్మము. 
విప్రులకు అధ్యయనము అధ్యాప కత్వము, రాజులకు పాలన దండోపనితి, వైశ్యు 
లకు వాణిజ్యము నాల్గవ వర్ణమునకు శుచిత్వము తోడి తక్కిన వృర్ణముల వారి 
యెడ విధేయత యజ్ఞముల వంటివే. యతి సర్వా (శ్రమ స్థితులకు (శ్రేష్టుడు. సాధు 
సంభాషణము, శాంతి, దాంతి, అనాలస్యము, శీలము నలవరచుకొని భిక్షుక జన 
ముల యెడల (పీతి, ధర్మ విధార్హిత ధనము వలన సేవ శూద్రులకిహ పర సాధన 
ములు. యతుల యెడల గౌరవ సమ్మానములవశ్యము కావలెను. కేవలదానోప 
వాసములు చాలవు. యతులు రోగ గ్రస్తులయి యున్నపుడు సాదరముగ చేసిన 
సేవయే పరమగతినిచ్చును. ఏవిధమగు పరిచర్య సేవ చేసిన యతులకు మనః 
ప్రీతియో ఆ విధమున అణకువతో నడచుకొనుట శూద్రులకు సుగతి (ప్రదము. 

పరధనములకాస, జంతు హింస, కల్టు ద్రావుట, గురువు నెడల అపచారము, 
ఇవి మహా పాతకములు. ఎన్ని దానములొనర్చినను పోవు. తనకు కీడు కలిగినపుడు 
ప్రాయశ్శిత్తమవసరము, అందరి మేలు కోరి అందరి యెడల సమహితము కలిగి 
యుండుట (శెష్ణతరము. 

మరణ సూచనలు 

దక్షిణముఖుడు హిరణ్మయుడైన పురుషుని ఉత్తరమున చూచువానికి 
మూడు సంవత్సరములలో, సూర్యమండలము కాంతిలేనిదిగా చూచిన రెండేండ్ల 
లోను, వెన్నెల తన నీడను తూటగునట్టు చూచిన వత్సరములోను, దానిని సిగ 

59 


మహాభారత ధర్మశాస్త ము 


(కొప్పు) లేనట్లు చూచిన ఆరునెలలో, చెవులు మూసికొ నినపుడు ధ్వని వినబ 
డక పోయినను నెలలో, చెవులు ముక్కు పట్టువదలి, కనులు పండ్లు వికార వర్ణము 
కలిగినపుడు వెంటనే మృత్యువగును. అట్టి సందర్భములందు సంసార సంగము 
వదలి భగవద్దాన నిష్టలోనున్న వానికి సద్దతులు ఇహపర సుఖములు కలుగును. 

' ఆ విధమగు ధ్యాన నిష్టగల వాడు సంపదలు గలిగిన వంశములజన్మించి, 
కర్మఫలముననుభవించుచు, కర్తవ్యము నాచరించుచు, జనన మరణ కలితములైన 
సంసార విషయములశాశ్వతములని యెణేగి వానికి లోను గాక సత్కర్మ లాచ 
రించుచు, దేవపిత్స కోటుల తృప్తి గావించి, గురు శుశ్రూష జేసి యోగ శాస్తా 
భ్యాసియ్టై వైరాగ్య మున భిక్షుక వృత్తితో ఒకచో టనక ఏకాంత వాసియగు నాతడు, 
గుణాతీతుడై మాయను వీడి శాశ్వతము అచలమగు పదమునందును. ఆ(శ్రితులకు 
కూడ అట్టిపదవి లభింప జేయగలవాడగును. అట్టి విరాగికి ప్రియకారియై సేవిం 
చిన శూ|ద్రునకును శివతత్వ పదవి లభించును. 


గురు మహిమ - పరశురాముడు వచించిన ధర్మము 


ఇం|ద్రియ వ్యాపార నిగ్రహము ఎల్లరకు కావలెను. దానితో తృప్తి బొంది 
మరియొక ఆసక్తి లేనివారు పాపులైనను సుగతి బొందుదురు. పాపవర్తనమున తిరుగు 
వానికి ఇట్టి బోధము అవగతముకాదు. గురుసేవ వలననే జ్ఞానోదయమగును. 
గురు బోధమును ఎంత ఎక్కువగ తెలిసికొనిన అంతమేలు. ఇం(ద్రియములు పాట 
వమును చంచలత్వమును అణచు కొని, మనమును సరియగు మార్గమునందుం 
డునట్టు జేయువాడు వికృతిషోడశకము. ప్రకృతి సప్తకము మూల (ప్రకృతిని అర 
యు వాడయి వికృతి (ప్రకృతిగాని మహేశ్వరుని చూడగల వాడగును. గురు శుశ్రూష 
ఫలముగనే ఇట్టి కైవల్యపదము లభింపగలదు. 


నరులకును సురలకును వందనీయులు 


ఈ విషయమునే దేవేంద్రుడు మాతలికెటిగించిన విధము బీష్ముడు ధర్మ 
జునకు నుడివెను. ధర్మార్థకామములు ధర్మమార్గమున నడప గులుగువారు సుందర 
రూపములు పొందుదురు, వాంఛలు లేక వారికి గల విద్యా ధనైశ్వర్యములకు గర్వ 
పడనివారు, పరకాంతను ఆశింపనివారును సత్యము శుచిగల వారు తనకును వంద్యు 
లని ఇం(ద్రుడు నుడివెను. 








60 


తటాక నిర్మాణ ఫలము 

ధర్మరాజంతట తటాక నిర్మాణ రూపమగు ధర్మము తత్సలవిశేషము 
నడుగగా భీష్ముడిట్టు చెప్పెను. 

తటాకము దేవతలకు జంతువులకు మనుజులకు శ్రస్టమయిన ఆశ్రయము. 
గోవులందలి నీరు ద్రావుట వలన అవి తటాక కర్తకు ఈ లోకమున సుఖము కీరి, 
పీత చయమునకు ఊర్హ్వ లోకములు ప్రాప్తించును. సంపద లిచ్చును. మూడు 
కాలములందు నీరున్నయెడల వాజపేయ యజ్ఞఫలము నిచ్చును. చెరువుగట్టున 
తగిన చెట్లను పాతినవో మటింత ఫలము 

వృక్ష నిశేషము 

వృక్షములు పాతిన వానికిహలోక సుఖము. అవి పక్షులు మొదలగు జీవులకు 
వాసయోగ్యము. మణీయు చెట్టు నీడలు అతిథులకు, పూవులు దేవతలకు, పం 
డ్లుపీతరులకు (ప్రమోదమునిచ్చును. అందుచే వృక్షములు నాటుట, గొప్ప ధర్మము. 

గృహస్థ ధర్మము 

ధర్మజుడడుగగా భీష్ముడిట్లు నుడివెను. 

ఒకప్పుడు విష్ణువు భూమిని బుజ్జవములు మున్నగు వాని గురించి నడిగెను. 
భూమి, దేవా! అగ్ని హోత్రమున హోమాదికములు చేయుట వలన దేవతలు 
తృప్తి నందుదురు. అన్నము పాలు పళ్ళు నిర్మల జలము దేనితోనైనను పితృ కార్య 
ములు సలిపి శక్తీ కొలది దానము భిక్షువులకు చేయవచ్చును. వారు లేకపోయిన 
బంధు మిత్రులను భోజనముచే దృప్పులనొనరించుట (శ్రేయము. 

ఇట్ట బలి సమర్పణము రెండు విధములు. 

ధర్మాధర్మౌషధీవన రక్షోజనాది విషయంబైనది శ్రాతబలి. ఇప్పుడు చెప్పినది 
పశుపక్షి చండాల పశుగోచరంబైన స్మార్హబలి ఇదియంతయు గృహస్థ ధర్మము. ఈ 
విధమగు బలి. పూజనడపి భోజనము సేయు విఫ్రునకిహ పర సౌఖ్య సంపదలు 
కలుగును. ఈ విధముగ భూదేవి చెప్పిన యుపదేశము విని కృష్ణుడు గృహస్థ ధర్మ 
నివితత్పరుడయ్యెను. ఈ గృహస్ట్ర ధర్మము పాపహరము, పుణ్య యశస్పంపద, 
అభ్యుదయానందము ఊర్ల్యలోక ప్రదము కావున దీనిని ఆచరింపుమని భీష్ముడు 
ధర్మజునకు బోధించెను. 

మహాభారత ధర్భళాన్త్రము 
అనుళాసనికపర్పుము తృ తీయాశ్యాసము సమాప్తము. 


x శ్‌ శ 
61 








మహాభారత ధర్మశాస్త (ము 
మహాభారత ధర్మశాస్త్రము 
ఆను శాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 
ధూప దీప ప నైవీద్యముల ఫల విశేషములు 

దేవతా పూజలు పూవులు ధూపము దీపము నైవేద్యాదులచే 

చేయుచుందుము. వీని విశేషములు వినదలతునని ధర్మజుడడుగగా భీష్ముడిట్లు 
చెప్పెను. ప్రథమమున వీనిని శుక్రుడు బలికి, బలి మనువునకు, మనువు సువర్ణ 

మునికి సువర్ణుడు నారదునకును నుడివిరి. నారదుడు చెప్పగా భీష్ముడు వినిన 
ధర్మములివి. 

పూవులు : ఓషధులమృతమయమైన ఉత్తమ వస్తువులు. అందు పూలు 
గలిగినవి మేలు. పూవులతో పూజమనుజులకు మంచి మనసునిచ్చును. ఆ కార 
ణమున పూవులకు సుమనము అను పేరు వచ్చినది. అట్టి పూజలొనర్సు వారి 
కోర్కెలు దేవతలు మంచిమనస్సుతో తీర్తురుగాన దేవతలకు సుమనస్కులను పేరు 
వచ్చినది. ముళ్ళులేని చెట్టున సుగంధములు తెలుపురంగు గల పూవుల పూజలు 
సురలకిష్టము. నీటియందు బుట్టిన పూలు యక్షులకిష్టము. తామర జాజులు 
తులసీ దళములు దేవతలకు సంతోషమొసగును. 

ముండ్ల చెట్టునకు పూసినవి, ఎజ్జనివి, చేదు వాసనగల పూవులను అధర్వ 
మంత్రములతో శత్రువుల నిర్హించుటకు హోమ పూజలు సేయుదురు. 

త్మీక్షములు వెగటువాసనగల పూవులు భూత రక్షోగణములకు తృప్తి ని 
చ్చును. మంచి రంగు పరిమళము తీయన గల పూవులు మనుజులకిష్టము. 

దేవాలయమున, శ్మశానమున పూయు పూవులు, వివాహములు శాంతిక 
పౌష్టిక పూజలకు (స్త్రీల శిరో జాలంకారములకును వాడరాదు. 

ఫూవుల వాసన వలన దేవతలు, వానిని చూచుట వలన యక్షులు, వానిని 
అనుభవమువలన = ఈ మూడు గుణముల వలన మనుజులకును 
సంతృప్తి. 

పూవుల పూజలవలన దేవతలు తృప్తి పడి నరులకు మేలు న. 
వారి కోర్కెలను ఫలింపజేయుదురు. 

ధూపదానము : అందుగు చెట్టనుండి వచ్చు జిగురు ధూపము దేవతలకు 
తృప్తి. అంతకంటె గుగ్గిలము మేలు. అగరు చందనము గంధర్వయక్ష నాగులకు 
(ప్రియము. వీని యన్నిటికన్న కర్ఫూర ధూపమధిక ఫల (ప్రదము. 








62 


అనుశాసనిక్ర- ఆశ్వా-4 


మధుర గంధము గల ధూపము దేవతలకు, వెగటుకలిగించునది యక్షులకు 
త్తీక్సమైనది. రక్షస్సులకు వారి సంబంధముగలవారికిని ఇష్టము. ఈ విధమగు ధూప 
ములచే కర్తకు పరమ పుష్టి ఆయువు దేవత లిచ్చెదరు. యక్ష రక్షోరగగంధర్వులును 
కోరిక లిత్తురు. 

దీపదానము :- దేవతార్సన సమయమున నిచ్చుచో తమోగుణులగు భూత 
ప్రేత రక్షస్సులణగి దూరమేగుదురు. దీపదానము ఆలోకన దానమనబడును. 
కర్తకు ధర్మవిచక్షణ శీలమలవడును. దీప దానమున ప్రకాశము దృఢముగ నుండ 
వలయును. వత్తికి నేయి తక్కువయి కాంతి తగ్గినచో మరల మరల నేయి పోయ 
వలెను. రాజమార్గమునందు, సభలో, కొండపై, గుడి వెలుపల లోపల దీపమిడు 
వానికి ఐశ్వర్య సంపద లభించును. 


దీపమునకు ఆవులనేయి శ్రేష్టము. గేదె మేక పాలనుండి వచ్చిన నేయి 
మధ్యమము, అఫ్టిమాంసముల రసము నింద్యము అన్నర్లము. దీపదానము, దేవతా 
పూజయే. దాతకు జ్యోతిర్చొక యోగము కులాభివృద్దియు కలుగును. 


నైవేద్యము :- చేసిన వానిలో ముఖ్యమగు మొదటి భాగము దేవతలకు నైవే 
ద్యమిడి తరువాతనే తాను భుజింప వలెను. అట్టు చేయని వాడు రాక్షసుడు. పూజ 
చేయువాడు, నువుల చలిమిడి, పాలు, పెరుగు బలిగా నీయ గలిగినచో దేవతలు 
మిగుల సంతోషింతురు. ఇల వేల్పులకు నిత్య నైవేద్యము శుభ ప్రదము. అట్టు 
చేయనివాని యత్నములు వ్యర్థములు. రక్తమాంస పిండములు ఎజ్జని రంగు అన్నము 
కల్టు బలి యిచ్చినచో సర్ప యక్షరాక్షస భూతములకు ప్రియమొసగును. నైవేద్య 
మిడిన వస్తువుయొక్క సౌమ్యా సౌమ్య గుణములను బట్టి ఫలితములుండును. 
ఉత్తమమైన నైవేద్య దాతకు బుద్ది, బలము ప్రజాదరణ జ్ఞాన నిష్ట శత్రు నిగ్రహ 
శక్తి కలుగును. 

ధూపదీప నైవేద్య విశేషము - నహుషుని చరిత్ర 

నహుషుడను రాజు చాల సద్గుణవంతుడు. అతిశయమేమియు లేక ప్రజలను 
దయతో పాలించి దేవతలకు పితరులకు సాత్తికులగు విప్రులకు యథావిధి తర్ప 
బములు, అర్చనలు, ధూపదీప నైవేద్యము లర్పించుచు, యక్షరాక్షస భూత గణ 
ములకును తగిన రీతి పూజలిచ్చుచుండువాడు. తాను చేయు దేవ పితృ పూజాది 
కముల ఫలముగ దేవేంద్ర పదము నందియు తన పూజలు మజవక చేయు 
63 





మహాభారత ధర్మశాస్త్రము 


చుండుకతన అతని పుణ్యాధికఫలముగ మునులు మోయు పల్లకి నెక్కు ఉత్తమ 
పదమునందెను. రాజు లెవ్వరికిని లభ్యము కాని ఉన్నత పదవి తనకబ్బెనని గర్వ 
మునంది దుర్వర్తనుడగుటచే ముని శాపమున పెద్ద కొండ చిలువ రూపమంది 
ఒక గోతిలో పడి తన దుస్థితికి దుఃఖించుచుండెను. అతని దైన్యమునకు సదయుడై 
మున్ను శపించిన ముని వరుడే నహుషునికి శాపవిముక్తి కల్గించెను. సద్భుద్ది గలిగి 
మరల యథావిధి భక్తితో పూజలు దానము లొనర్శుకతన నహుషుడు అమరలో 
కముకేగి సర్వ సుఖములందెను. 


బ్రాహ్మణ ధనాపహరణము 
అన్ని పాపములలోను విప్రుని ధనము వంచనజేసి అపహరించుట మహా 


పాపము. దానికి ఫలము కులనాశనము నీచ జన్మయును. దినికి నిదర్శనముగ నొక 
యితి హాసమును భీష్ముడు వచించెను. 


విప్రుని పాలములు స్టలములనుండి ఒక మట్టి రేణువును తీసికొనినను 
మహా పాపమే. కడు దీనుడై యున్న నీచ జన్ముడొకడు ప్రక్కనున్న వ (ప్రక్షేత్రమునకు 
దూరముగ చనుచుండుట జూచి క్షత్రబంధుడను రాజు ఇట్లేల దూరము పోదువని 
అడుగ అతడు తన కథను ఆ నృపతికిట్టు చెప్పెను. పూర్వ జన్మమున నేనొక 
విప్ర కుమారుడనే. బ్రహ్మ చర్యము భిక్షుకాది వర్తనములు పాటించువాడను. ఒక 
నాడు నేను భిక్షు కాన్నమును గంగాతీరమున తినుచుండ (ప్రక్కనున్న విప్రక్షేత్ర 
మునుండి ధూళి యెగిరి వచ్చినా అన్నమున దట్టుముగ పడినది దానిని తింటిని. 
ఆ పాపము వలన నాకీ దుర్హన్మ వచ్చినది. అని విచారించుచు నుడివెను. అందుచే 
తాను బ్రాహ్మణ భూమిని (త్రొక్క కుండ చను చుండుట చెప్పెను. అతడు మృతు 
డయి తొల్లిటి సత్కర్మ ఫలమున ఊర్ణ్వలో కములకేగెను. 


స్వర్గలోక ప్రకారము 
ఏక విధమా, బహు విధములా అని ధర్మజుడడుగగా భీష్ముడిట్టు నుడివెను. 


పుణ్య కర్మము లనేకవిధములు. అట్లే పుణ్య ఫలములనేకములుగా కర్మ 
ములననుసరించి యుండును. అవియన్నియు దుఃఖరహితములు సుఖ (ప్రదము 


లును. ఇందులకు నిదర్శనముగ గౌతమ మునీం(ద్రునకు ఇంద్రునకు జరిగిన సంభా 
షణము వినుము అని నుడివెను. 








64 


అ 


నుశాసనిక- ఆశ్వా-4 
గౌతముడను వి(ప్రుడొకడు వనమున తపస్సు చేసి కొనుచు ఒకచోట తల్లిలేని 
ఏనుగు పిల్లను చూచి దయతో దానిని తన యా [శ్రమమున బెంచుచుండెను. అది 
పెరిగి పెద్దదైనది. ఇం(దుడాదేశపు రాజైన ధృత రా సుని వేషమున వచ్చి ఆ మునిని 
జూచి ఏనుగును తనకిమ్మని అడిగెను. దానికి బదులు వేయి గోవులు కోటి ధన 
ము ఇచ్చెదనని కూడ ఆశ జూపెను. నాకీ ఏనుగు సమిధలు తెచ్చియిచ్చును. నేను 
లేనపుడు నా ఆశ్రమమును కావలి కాచును, చిన్న పిల్లనాటి నుండియుదినినాప్వా 
యముగ పెంచుచుంటిని. నీ గోవులు ధనము నాకక్కరలేదు. నీకీయజాలనని 
ముని నుడివెను. 
మరల ఆరాజు ఓ విప్రవర్యా, ఇంతపెద్ద ఏనుగును పెంచుట అంతకంతకు 
నీకు కష్టము. నాకు వాహనము ఏనుగే గదా. లేదనక ఇమ్మనెను. 
గౌతముడు : సరే ఇచ్చెదను. మంచి ప్రదేశమున ఈయవలెను. నీవు ధర్మాత్ముడైన 
యముని సదనమునకు రమ్ము అచట నిచ్చెదననెను. 
ఇంద్రుడు : అదినాస్తికులకు పాపాత్ములకు నెలవు నేనురాను. 
గౌతముడు : మందాకిని తలమునకు రమ్ము అచట ఇచ్చెదను. 
ఇంద్రుడు : అతిథి శిస్టైన్నభోజులు, అప్రతిగ్రహులు అచట నుందురు. నాకు 
. కుదరదు. 
గౌతముడు : మేరు పర్వతము వద్దకు రమ్ము ఏనుగును తీసికొమ్ము. 
ఇంద్రుడు : సత్యవచస్ములు, మృదుభాషణులు, సదయులు, భూతహితులు 
అందేగుదురు. వేరొక మంచిచోటు చెప్పుము. 
గౌతముడు : నారదముని విహారస్థలము నీకిష్టమా. అచటికి రమ్ము. 
ఇంద్రుడు : సంగీత నృత్యముల నేర్చరులందరు అచటికి వత్తురు. నాకుకుచందు... 
గౌతముడు : ఉత్తర కురుభూములు దేవతలకిష్ట్రము. అందు ఇంద్రుడు ర 
వాంఛలు తీర్చును. అటకురమ్ము ఏనుగునిచ్చెదను. "| 
ఇంద్రుడు. : అదియు అనుకూలము కాదు. కామము హింస .లేనివారే అల =: 
పోగలరు. నేనెట్టు రాగలను. 
గౌతముడు. : చంద్రుని భవనమునందిచ్చెదను వచ్చెదరా 
ఇంద్రుడు :. అచ్చటికి దానదాతలు, పుచ్చుకొనుటకిష్టములేనివారు ఆవల 
' నుందురు. ఆ చోటు నాకు అనుకూలము కాదు. 








65 


మహాభారత ధర్మశాస్త (ము 


గతముడు : 


ఇంద్రుడు 


ఇంద్రుడు 
గౌతముడు 
ఇం(దుడు 
గ తముడు 
ఇం(దుడు 


ఇం(దుడు 


గౌతముడు : 


ఇం ద్రుడు 


గాతముడు 


ఇం(దుడు 


రవి యింటిదగ్గర తమకిష్ట్రమా రండు పోదము. 


: వలదు, అచ్చట నందరు వేదాధ్యయనపరులే. 
తముడు : 


వరుణుని పురము తమకనుకూలమా 


: కాదు అచటికేగు వారందరును యజ్ఞ కార్య తత్పరులే. 

: ఇంద్రుని కడ మర్వులనేకులుందురు. అటకు పోదమా . 

: అచట శూరులకు జ్ఞానులకు, యజ్ఞకర్తలకు నెలవు నేను రాను. 
: (ప్రాజాపత్యలోకమున నీ యేనుగును తీసికొమ్ము. 


: అది అశ్వమేధ యాగకర్తలచోటు. అటకు పోవలదు. 
గొతముడు : 


అయితే గోలోకమున్నది. అచటికి పోదము. 


: అదిమా(త్రము నాకేల, తీర్రయా త్రా పరులు గోదాన నిరతులు బ్రహ్మ 


చారులు పోవు ప్రదేశము. నాకది హిళయు కాదు. = 
(బహ్మలోకము పరమ (ప్రశాంతము సుఖదుఃఖములు లేనిచోటు 
అటకు రమ్ము రాజవర్యా. ఈ మేటి యేనుగును తీసికొని పామ్ము 


: అదియును హితము కాదు. అది విరాగులు, అధ్యాత్మ నిరతులు 


స్థలము నాకేల 


: ఓహో! ఇన్నివిధములుగా వచ్చితివి. నీవు ఇంద్రుడవని నేను 


గ్రహించితిని నాకు పుత్రుని వంటివాడు ఈ అడవి ఏనుగు 
నీకెందులకు నావద్దనే ఉండనిమ్ము. 


: మునీంద్రా నిజము, నేనింద్రుడను నన్ను దొచైదనన్నచో ఎవరికిని 


తెలియకుండ దాగగలను. నీవు అత్యుత్తమ బోధకలవాడవు గాన 
తెలిసికొన్నావు. ఈ జంతువునెడల నీకు గల (పీమకు మిగుల సంత 
సించితిని. ప్రతిదినము నీకు సాగిలి (మొక్కు, ఈ యేనుగు 
ధన్యుడు శాశ్వత సుఖసంపదలిచ్చు స్వర్గలోక నివాసము నీకునునీ 
పుత్రుడీ ఏనుగునకు నిచ్చుచున్నాను రండు. 


ఏనుగు ముందుగా నడువ తరువాత గౌతముడు తానును ఇం ద్రలోకము 
నకు జనెను. వారిని జూచి ఇంద్రుడును సమ్మోద భరితుడయ్యెను. 





అనుశాసనిక- ఆశ్వా-4 
తపస్సు ధర్మము 





తాతా! ధర్మములకు సారము తపమని చెప్పితివి. దానికన్న అధికము లేదా! 
అని ధర్మజుడడుగగా భీష్ముడు చెప్పిన ఇతిహాసము. 

ధర్మములన్నియు సత్మృతులే. తపము అనగా కడుమితమైన భోజనము. 
ఒకనాడు తన సభకు వచ్చిన భగీరథుని జూచి బ్రహ్మ ఓరాజా! నిర్మల తపశ్శాలులే 
ఇచ్చటకు రాగలరు. నీవెట్టు వచ్చితివని అడుగగా, భగీరథుడు, దేవా నేను గో 
భూ కన్యకాదానము లెన్నో చేసితిని. అశ్వమేధాది యాగము లొనర్చితిని. నేనిటకు 
రాగల్లుట కదిగాదు కారణము బ్రాహ్మణులొకప్పుడొక క్రతువు చేయుచుండ ఎన్నో 
విఘాతములు పొడసూపినవి. నేను వాటిని తొలగజేసితిని అందులకు వారు సంత 
సించి బ్రహ్మలోక 'ప్రాప్తినిచ్చిరి. ఆకలిదప్పులను లెక్కచేయక నేను వారి పని నిర్వ 
హించితిని. మితభోజనము దక్క తపమువేరు గాదు కదా. ఆ వృత్తాంతము విని 
సంతుష్టాంతరంగుడై భగీరథునకు బ్రహ్మ తగిన మర్యాదలొనర్చిను. ధర్మరాజా 
నీవును వి(ప్రులకు సేవ ఆ విధముగా సేయుమని భీష్ముడు నుడివెను. 

పూర్ణాయువు అల్పాయువు 

ధర్మరాజు భీష్ముని జూచి తాతా! పురుషుడు శతాయువని శాస్త్రము 
వచించును, కొందరు బాల్యముననే మృతి జెందుదురేమి కారణముచే నని యడుగా 
భీష్ముడు ఇట్లు నుడివె. ధర్మజా! మనుజుని ఆయువు అతని ఆచారమును పట్టు 
యుండును. వర్ణాశ్రమ సదాచారము కలవానికి చిరాయువే కాదు సంపద, కీర్తి 
యు గూడ లభించును. దురాచారములు గలవానికి దీర్దాయువు లభింపదు. గురు 
వును లెక్క గొనకుండుట, ఉదయాస్తమయముల సూర్యుని చూచుట వలన 
ఆయువు క్షీణించును. క్రోధము హింస అనృతము లేని వానికే చిరాయువగును. 
సంధ్యలందైనను అపరాహ్రమైనను సుర పూజనము చిరాయుః ప్రదము. పరకాం 
తాభిలాష ఆయుక్షీణము. మహా పాపము. ఈ నుడివిన గుణములు మంచి చెడ్డ 
లను బట్టి ఆయువును పెంచుట, (త్రుంచుట చేయును. చేయరాని పని అలవడి 
పిదప పశ్చాత్తాపమున మానినచో ఆయుర్వుద్దియే. 

దేవాలయములందు, వీధులలో, గోశాలలందు సస్యములందును మల 
మూత్ర విసర్హన పనికిరాదు. భోజనము తూర్పుమొగమై చేయుట మంచిది. నిలిబ 
తినుట మంచిది కాదు. నిలిచి మూత్రము విడుచుట చెడ్డపని. ఎంగిలి చేతితో 





మహాభారత ధర్మశాస్త్రము 
er చూడరాదు, అగ్నిని ఆవును బ్రాహ్మణుని ముట్టరాదు. అట్టే కూరు 
చున్న పీటను, మంచినీటి పాత్రను ముట్టుకొనరాదు. 

బాలుడు భయపడునట్టు చూచుచు వచ్చు వృద్దునకు బాలుడు నమస్కా 
రములర్చించె నేని వృద్దుడు (ప్రసన్నుడై ఆ భయము తగ్గును. 


' చదువుకొనునపుడు నిద్ర, శిరము గోకుట తగదు. రెండు చేతులతో శరీ 
రమునకు నూనె వ్రాయుట తగదు. 


గురునితో వైరము తగదు. అతడు కోపించినను అది పోవునట్లు చేయుట 
మేలు. గురువుతో అనృత మాడుట ఆయుక్షీణము. 

మార్గమున బోవునపుడు విప్రగో (బ్రాహ్మణులకు దుర్చలులకు గర్భిణులకు 
(త్రోవ నీయవలయును. 

శుభ కార్య సమయములందు వి(ప్రునకు, పూయకుండ కాయు చెట్టునకు 
( అశ్వళ్హము మొదలైనవి) (ప్రదక్షిణము చేసి వెళ్ళవలయు. 

పౌర్ణమి అమావాస్యలు, చతుర్దశి, జన్మతిథులు, సూర్య వసుతిథుల యందు 
భార్యాసంగమము వలదు. 

పాదములు ఒక దానితో నొకటి తోమగూడదు. 

దంతధావనము, మూత్ర ఫురీషములు వదలు నపుడు మాటలాడరాదు. ' 

మునుముందు తండ్రికి, తరువాత గురువులకు (మొక్కవలయు. 

గర్భిణీ సంభోగము దోషము. వివాహమునకు ముందు సంభోగము 
దోషము. ఇది ప్రాయశ్చిత్తము వలన నశించును. 

నిదురలోనున్నపుడు తల పడమర, ఉత్తరము పనికిరాదు. పక్క శుభ్రముగ 
చిరుగు బట్తలు లేకుండ వలెను. 

పూవులయందు తెల్లనివి పసుపు రంగువి ధరింపదగినవి. 

రాత్రులందు స్నానము కూడదు. 

స్నానమునకు ముందు చందనము మున్నగునవి పూయరాదు. 

తడగానున్న బట్టను విదులుపరాదు. ఒకరు కట్టివిడిచిన బట్ట కట్టరాదు. 
బట్ట మాసినదను తలపుతో మడత మార్చి కట్టరాదు. . 

మట్టే, రావి, మేడిచెట్ల పండ్లు కాయలు తినరాదు. 


ఆవు మేక నెమిళుల మాంసములు తినరాదు. అన్యులు చూచినవి, వాసన 








68 


వ్‌ . అనుశాసనిక- ఆశ్వా-4 - 
rm పప PP చ ము 


చూచినవి పదాధ్ధములు తినరాదు. ఆహారమును నిందింపరాదు. భుజించునపుడు 
అన్య చిత్తము పనికిరాదు. పదార్థములు ఒక మొత్తముగా చేసి తినుటయు దోషము. 


ఉప్పును చేతితో తీసికొని నమలుట తప్పు. రాతి పయి నుంచిన ఉప్పు 
మంచిదికాదు. రాత్రి పెరుగుతో తినుటయు పేలపిండి తినుటయు మంచిది కాదు. 
మనము తినునప్పుడు చూచుచున్నవారికి పెట్టకుండ తినుట దోషము. మన 
పంక్తిని గూర్చున్న బంధువులకు వేటొక్షర్తీతిగ పెట్టరాదు. మనము తినగా మిగి 
లిన ఎంగిలి ఆహారము మరియొకరికి పెట్టరాదు. 


చిటికెన డ్రేలుమొదలు, తక్కిన (వేళ్ళకొనలు దేవబుషి తీర్థములందురు. 
పితృ తర్పణముజలము బొటన (వేలు చూపుడు (వ్రేలు మధ్యనుండి విడువల 
యును. ఆచమన పూర్వకముగ చేయుతర్పణసమయమున See పరుష 
వాక్యములు గాని పనికిరావు. 
పగటి వేళ (స్తీ సంభోగము కూడదు. నగ్న (స్త్రీని చూడరాదు. చెడిన 
(స్తీ సంగతి పనికిరాదు. 
ఉమ్మువేసినయపుడు తుమ్మిన యపుడును ఆచమనము చేయవలెను: అది 
కుదరని యెడల ఓం మంత్రము స్మరించి కుడిచెవి ముట్టుకొనినచో శుచియగును. 
'పేదరెపైన సోదరికి, గురువునకు, మి(త్రునకు, పండీతునకు బందుగునకు తన 
యురటే యందు ప్రియముగ ఆశ్రయమిచ్చుట ఆయువు, సిరి యిచ్చును. పావు 
రములు చిలుకలు గోరువంకలు, పూదీవలు బంగరుతో జేసిన పరికరములు గృహ 
మునకు. మంగళ (ప్రదములు. గువ్వ పిట్ట; రద, గుడ్ల గూబ, దీపము నారు పురు 
గు ఇంటిమీద వ్రాలుటకీడు =. 
= - సంధ్యలందు క తినుట మంచిదికాదు. ee ఎత్సకార్యములు 
చేయగూడటు.. 

ఎకుల రూప శీలములు' చూచి వరించి ఎ పెండ్లాడిన పతం 
సంతతితో గూడి చేసిన దేవ పితృ పూజలు హితకరములు. 

- తూర్పు'దీక్కు. ఉత్తరపు 'దిక్కు'చేనక్రైనను మంచిది. నక్షత్రము తిథి వార 
ము ఫురోహితులెణిగించిన మంచి డినముల కారముతలంటు చేయవలయు. పితృ 
శ్రాద్దమున, సపిండీకరణము సంవత్సరాంత [శ్రాద్దము భోజనము వకర్ణనీయము. 
పిలువకవింధునకుపోరాదు. తల్లి దం(డ్రులు సుతులకు నెమ్మదిగ హితము జెప్పు 
దగినవారు. చెపి క పమలును పేక నగ నుండవలెను: 

69 








మహాభారత ధర్మశాస్త్రము . 
వర్ణాశ్రమ ధర్మములు ఆయుర్చృద్దీ కరములు గాన మరల చెప్పుచున్నాను 
వినుము. క్షత్రియునకు రథ గజ తురగములనెక్కి నడిపించు నైపుణి ఉండవలెను. 
ఆయుధాభ్యాసము యుద్ద తంత్రము నేర్వవలయును. దండనీతి మొదలగు ప పద్ద 
'తులు గాంధర్వ వివాహవిశేషము కామ శాస్త్రము మున్నగు శాస్త్రముల అధ్య 
యనము, ధర్మ విధి (ప్రజలను రక్షించు పాటవము, క్రతువు లొనర్చుట 
నేర్వవలయును. 
రజస్వల స్త్రీతో సంగమము దోప షము, ,'బుతుస్నాతయిన సతిని నాల్గవ 
దినమున రా(త్రియందే పొందదగును. అయిదవదినమున ఆడ శిశువు ఆరవ 
దినమున పొందిన పుత్రుడు కల్లుదురు. ఇట్టే నా దినముల వరకు సరిదిన 
ముల సంగతి పురుషుడును బేసి దినముల సంగతిని (స్తై (స్త్రీ శిశువు కలుగును. 
ధర్మమునకాచారము మూలము. ధర్మము వలన ఆయుర్వృద్ధి యశము 
సంపద కలుగును. అన్ని ఆచారములలో అఖిల భూతములందు దయ గలిగి 
యుండుట అధికతరమైనది. ఎల్లరయందు ఎల్లరు దయను కలిగి యుండుట 
ఆయు (శ్రీ ప్రదము. 
సోదరుల మధ్య అన్యోన్యత 
ఆయు (శీవృద్ది కరమగు ఆచారములను వినిన ధర్మజుడు సోదరులమధ్య 
అన్యోన్యత ఎట్టుండవలయుననగా భీష్ముడిట్టు నుడివెను. 
అన్నగారియందు తమ్ములకు భయభక్తులు, తమ్ములయందు అన్నలకు 
అనురాగము సంపదలకు నెలవు. పెద్ద అయిన వానికి కార్య జ్ఞానము లేనిఛో తమ్ము 
లకు చిక్కులగును. ఉన్న ఆస్తిని అన్యోన్యము సమ్మతితో, పంచుకొని అనుభవిం 
'చుట మేలు. (ప్రజలు సంతసింతురు. అన్యాయముగ ఎవరైన ఎక్కువ భాగము 
తీసికొనజూచినచో ప్రాణానికే చేటు. మనము కౌరవులవల్ల పడినపాట్టు అవియే 
కదా. తండ్రి తరువాత అన్నగారే తండ్రి, తల్లీ. తరువాత_వదినగారే తల్లి. అన్న 
దమ్ములలో ఎవరైనను తక్కినవారికి కీడొనరింపజూచినచో దండన్నార్డుడగును. 
.అప్పగారు తల్లితో సమానము. చనుబాలిచ్చి పెంచిన తన్వి తల్లితో సమము. 
ఉపాధ్యాయునకన్న, తండ్రి న అధికుడు. న కన్న పది రెట్లు 
తల్లి అధికము. 
జనని జనకుల వలన జన్మము కలుగును. ఆచార్యుని వలన అజరా మరమైన 
స్థితి కలుగును. అందుచే గురువు గౌరవ నీయుడు సర్వాధికుడు. 
70 











వ మ! ణ్‌ శీ ten 
శో సో 
స్ట్‌ వాసవిధి. 


ఎ వ్యాతాహు క్షత్రియులకును. తపి యున్నది. హం 
ఇది చెల్బునా అని ధర్మజుడడుగగ్గా భీష్ముని సమాధానము. జ 
ధర్మజా అంగీరసుడు నుడువగా నేనిది వింటిని. నీకది చెపె ప్పదను వినుము. 
మూడు రాత్రులు బ్రాహ్మణ క్షత్రియులకు తగిన విధి. శరీరమునకు బాధ కలు 
గకుండ మా |త్రమే: అంతకన్న ఎక్కుఃక్ర చేయగల గినచో చేయవచ్చును. వైళ్య:శూ(ద్రు 
లకు నాలుగు పూటల ఉపవాసముకన్న ఎక్కువ తగదు, ప్తాళ్గమిని శుక్షషక్ష అష్టమి 
చతుర్షశల రెండ్లు పక్షముల వచ్చు పంచమి షష్టి దినముల ఉపవాసము, మంచిది. 
దినమున కొక్క_మ్లర్డే, భుజింఛున్తుపనాప్ల వ్రతము ఒక మాసము సల్పిన శుభ 
ప్రదము... ఒక యేడ్డు సలిపివ ,ఫకల్నశుభ్తములు సత్సంతతి కలుగును.. దినము 
. విడచి దినముపవాస్నవ్రతమున్లు | శ్రడ్డమేలు. ఎంత నిష్ట యున్నను మాసములో 
ముఖ్యమైన దినముల యందే  ఉపవోస్సీవ్రతఘు సకల (ప్రయోజనకరమ్ము యోగము 
చేతను, పురుషుని మహానుభావ నిశేష్టమ్లున ఉపవాసము ఎక్కువ కాలము చేసినను 
అత్యంత ఫల ప్రదము. తల్లీ, వేదమే" దర సము వీన్లి! వీన్లిని మించిన న. లాభములు 
లేవు. ఉపవాస వ్రతము కన్న తప లేదు. 


"ఉపవాస వ్రతము వలన క్రతు మునులు మహాలాభము నంద్రరి. 

ఉపవాసము శరీరమునక్తు మనస్సునక్టు వ్ల మంచిది. వేయి వత్సరములు ఏక భుక్త 
ముగా నుండియే విశ్వామిత్రుడు 'బ్రొహ్మణత్వమునందెను. ఈ వ్రతము వలన 
పక్షి జంతువుల భాషలను వినవచ్చును.. ఉపవాస వ్రతమువలన ఐహిక సుఖము 
పరల్‌,క సౌఖ్యమున్ను లభించును: aor 


wr ly కా లాల un లీ క Sy 


- పుల్య కర్మము సం ల 
- పుణ్యప్రదమైన యజ్ఞము. నొనరించి శుభములందుట ధన. కస 
సంపదలు, పరివారముగల వారికే శ్మీలగము.. తక్కిన పేదవారికి అట్ట; పుణ్య కర్మ 
ఉన్నదా అను (ప్రశ్నకు భీష్ముడిట్లగియెనూ -. ౨ = 
ధర్మజా, సంపన్నులుగాని సామాన్యులకే గదా అంగిరసుడుపవాస స వ్రతము 
పదేశించెను. ఉపవాసము నీకును ఆయాసముగ గన్ఫడెనేని దీని యందు గల సులభ 
పద్దతి నుడివెద వినుము. రెండు పూటలు భుజించి తుష్టిగ నీరము (త్రావి మధ్య 
మధ్య మరలనేమియు తినక హోమ విధి నేరవేర్చుచో సద్గతులు గలుగును. ఇదియు 
'కష్టమైనచో అంగిరసుడు చెప్పిన పద్దతి ననుసరించుట' ఉపయుక్తము. ' -- 


న 
శ ౪ 
॥ 








వ “> [గె “oe కి af గ గ్‌ LE TL 


మహాభారత ధర్మశాస్త్రము | | 
ఆధ్యాత్మిక విద్యా (ప్రకారముేహరసనత్కుమార సంభాషణ 
ఉపవాస _వ్రతానుష్పానము వినిన ధర్మజుడు, గంగానందనా, (శ్రీకృష్ణునె 
ఆీగి యున్నచో సకల ధర్మము లెటీగి యున్నయట్లెనని వ్యాసుడు శిష్యులకు జెప్పెను. 
ఆ విషయము నాకెటీగింపుమనగా భీష్ముడిట్టు చెప్పెను. ' 


ఒకనాడు శివుడే సనత్కుమారుని వద్దకేతెంచి, మునీంద్రా, ధ్యాన ఫలంబుగ 
ఏయది దర్శింపదగును. సాంఖ్య తత్తమురా యోగము అ అని అడుగూ ఆ 
మునీంద్రుడిట్టు. చెప్పెను. ' శః ) 

తత్త్యములనునవి ఇరువది మూడు ఇరువది నాల్లు, ఇరువది యైదు అని 

కూడ చెప్పుదురు. తత్త్వములు ఇరువది మూడు అనువారు ప్రొకృతులు. మన 

'స్సు బుద్ది రెంటిని ఒకటిగానే భావీంతురు. "ఇరువది నాల్గు అను' వారలు' వానిని 
-వేరుగనే జూతురు. ఇరువది యైదవది, "అన్నిటికిని విలసనమునిచ్చి తనయందు 

లీనమగునట్టు జేయును గాన అవియన్నియు ఉన్నను లేనియట్లే. 


ఇరువది నాల్గు త త్త్వములు : పంచ భూతములు క్‌, వాని గుణములు 5 


కర్మజ్ఞాన ఇం(దియములు 10. మనసు, బుద్ది, అహంకారము, ప్రకృతి 
మొత్తము 24. వీనిని అధిష్టించి యుండ్లు తత్త్వము వినుము. కర్ర యందున అగ్ని 
యున్నట్లు పురుషుడుండును. అతడే త్తానుగ అనుకొనగలిగిన వానికే అది తెలి 
"యును. తపో నిష్ట కలిగినను, రాగద్వేషముగల మానవులు దానిని తెలియలేరు. 
అన్ని తత్త్యములకు అధిష్థానము, ఈశ్వరమయిన అమృతార్ధ తత్త్వము. దానిని 
“చూడగలి గినట్టయిన మృత్యువును దాటినట్సే. అన్ని రులు సృష్టి లయ 
ములందును వానిని తప్పించుకొనినచో (బ్రహ్మమును కలియుట ఏకత్వమొందుట. 
ఉత్తమ (శ్రద్ద ఏకాగ్ర చిత్తము వేదవిద్య'క్షం[ద్రోయ జయము లేకున్నచో ఈ యేకత 
రాదు. తరువాత అధ్యాత్మ అధిభూతము అధిదైవతము గూర్చి నికుమున్నే చెప్పి 
తిని; అయినమ వినమని అంగిరసుడుశివునకిట్లు చెప్పెను 'చేవగంధరత్వోదులై 
నను అన్నిటికిని అధిష్టానమైన తేజమును కనుగొనుట అసాధ్యము., అధ్యాత్మ మున్న 
-గ్లునవి జంతువులకన్నిటికి సామాన్యము. వానిని తెలిసి: కొనుటే గొప్పు. ఓంకార 
వాధ్యమైన.బ్రహ్మమునెజుగుట సామాన్యము కాదు.. అహంకారము లేని చిత్తశు 
దినే గ్యానింపధగినది, 'ద్వంద్వాతీతము, .నారాయణునకే. విదితము. ఆ దేవుని 
వలననే సుర బుషీం(ద్రాదులకు స్తుబో ధకమైనది: ఆతత్వము. బంధముక్తునకే గోచ 


రము. ఇంద్రియములు మనస్సుబుద్ది అహంకారము నశించిశపుడే పరతత్త్వము 
నందతడు లీనమగును. 


ps 


: 
ఠి + 
rs స 11. న. 
మ వ we న “షా ల్‌ wi fons we మ 
72 జ 
ల 
అ = 








అనుశాసనిక- ఆశ్వా-4 
భూతములన్నియు అణగినవెనుక తనను తాను తెలిసికొనగలి గిన జానమే 
Sy 
ఆ తత్వమునకు అనుకూలమైనది. 


దేహాంతర్గత దైవతములు 
ఈ వివరములను సనత్కుమారుడు శంభునకు చెప్పెను. 


జిహ్వయందు చంద్రుడు, వాక్కునందు అగ్ని, ప్రాణమున వాయువు, 
ఉదానమున మెరుపులు, వ్యానమున మెఘము, స్తన ప్రదేశమున ఆకాశము, బల 
మునందు విశ్వామిత్రుడు, మనస్సున శివుడు, అపానమున బుద్ది, సమానమున 
కుబేరుడు, అప్పురసలు, కనులందు సూర్యుడు, దేహమున భూమి, పాదముల 
పర్వతము, చెవియందు దిక్కులు, ఉపస్ట్రమున బ్రజాపతి, బుద్ది యందు బ్రహ్మ. 
వీనియన్నింటిని తెలిసికొనదగిన అధిష్టాత ఆత్మ. యోగి తననిశృల నిష్టతో 
ఈ దైవత మూర్తులను కనుచు శీర్షస్థానమున ప్రాణములనిలుపును. అవ్యక్తము (శ్ర 
మైన తత్తము నతడప్పుడు తెలిసికొనును. ఇవి ఆత్మదశలు. యోగులకు దక్క 
ఆచివరి దశ అన్యులకెణుక బడదు. ఇరువది యైదు తత్త్వముల పురుషుడతడు. 
నిశ్చలులయిన యతులే దానిని కోరుదురు. కరుడు అక్షరుడు పరుడు అతడే. 
ప్రకృతి సంగమెణేగిన వాడు తనకు తానుగా ఆ తత్త్వమెణేగి ఇరువది యైదు 
తత్త్రముల సంయుతుడతడు. వాక్కునకు గాని మనస్సునకు గాని అందదు. ప్రకృతి 
సంగమెణీ గిన వాడతడు. శంకరా! నీకీ తత్త్వమున గల మూ డవ స్టలను తెలియ 
జొప్తుట యతులకెల్లరకు తెలియజెప్పుటైనది. 
ఇక మునిజనకర్మముల జెప్పుదును వినుడని సనత్కుమారుడిట్టు నుడివెను. 
మునుల కృత్యములు 
వనమునందు గాని గుహయందుగాని, ఎవరు లేనిచోటగాని పద్మాసనా 
సీనుడై అన్యచింతలను మణుచి భగవత్‌ ద్యానమున నుండును. గురూపదేశమున 
చరించును. ఆకలి దప్పులు మల మూత్ర విసర్హనము లాయనకుండవు. రుచి 
యైన ఆహారము కొరకు చూడడు. ఆహార సమయమున యోగము కుదరదు. 
మనశ్చీలనములేని నిష్ట కావలయును. ఆ నిష్ట ఉన్నపుడే గాలికి కదలని దీపము 
వలె చిత్తము ఏకాగ్రము కాగలదు. హృదయస్థుడైన దేవుని దర్శించుటకు జనము, 
శబ్దము లేని స్థల మవసరము. జనులున్నచో సజ్జనులైనవో సమ్మతులే. అట్టి ధ్యాన 
రతులే గుణుడు నిర్గుణుడయిన తత్త్వమును చూడగల్లుదురు. ఆ తత్త్వమును 
రా లాడాలి 





తునక ధర్మశాస్త్రము | 
గని సర్వ సిద్దులు పొందుటయే గాక తక పుట్టుకలు లేని పదము నందుదురు. 
యక్ష గంధర్వాదులకంటె యోగులే తమ యిష్టమున వర్తింతురు. మేము నలువ 
రము సనక సనందన సనత్సుజాత సనత్కుమారులము ఇట్టుందుము. యోగ 
ధర్మము పరమ పద (ప్రాప్తి కరము. ఇంత కంటె తత్త్వములేదు. 

సాంఖ్య యోగము 


ఇం(దియములకంటేె మనస్సు, అంతకంటె అహంకారత్వము, దానికంటె 
బుద్ది, బుద్ది కంటె ప్రకృతి వీనన్నిటికరటెను పురుషుడధికము. పృథివ్యాది భూత 
ములు, గంధాదిగుణములు, జ్ఞాన కర్మేంద్రియములు మనము అహంకార బుద్దులు 
ప్రకృతితో గలసి ఇరువది నాల్లు తత్త్వములు. చేతనము గల పురుషుని పొంది 
తన (ప్రకృతి చేతనత్వమునందును. ఇవన్నియు ఆ తత్త్వమునందలి భిన్న భాగ 
ములు, పురుషుడు నిర్గుణుడు, గుణ సంయుతమైన [పకృతియే తన గుణములు 
ఆ పురుషునకిచ్చును. ఇవియన్నియు అసత్తులు వీనిన్నిటిని ఉపేక్షించి, తనకు 
తానెవరో తెలిసికొనినపుడు పురుషుడు నిర్మల (ప్రకాశవంతుడై వెలుగును. అట్టు 
గాక అహంకార భావముతో నున్న యెడల ప్రకృతి తానే యనుచు సృష్టిలయముల 
కర్హత్వ భావ వికారము, (ప్రకృతి వికృతులు. లేని ప్రభువునకు అంటగట్టుటయే. 
అది (ప్రకృతికి వశమై సుఖమతి అగుటే, ఆ సుఖ భావుకత వదలుకొనినపుడు ఇ 
ర్వదియైదు తత్త్వములు గల పురుషుడు షడ్వింశుడు. ప్రసన్నాత్ముడు విమల 
మతియు నగును. సత్యము తత్త్వము నెణేగిన నిస్సంగుడయి జ్ఞాన స్వరూపము 
'నోతడు'పోందును. వైవిధ్యము ఏకత్వము, విద్య అవిద్య కానివే ఇరువది డ్హైదు 
అవస్థలు. వానియందు అనాసక్తుడు కేవలము ' ఆత్మ రూపుడు అయిన. ఇరువది 
యారు తత్త్వముల వాడు. అతడే అచ్యుతుడు అనంతుడు. జ్ఞానాజ్ఞానములకు 
అతీతుడు. ఈ విధమగు సాంఖ్య యోగుల్లక్సు కీడును తెలిసికొనగలుగు శక్తియు 
కలు. మృత్యువును జయించువార్రట్టి యోగులే..  __ 


= _ (ప్రకృతినుండి వేర్పాటు గలిగి. - నిప్ట్రంగత, అజరామర పదము నందిన 
జీవాత్మ పంచవింశుడు ఇరువది యారవ' భావమును పొంది, నిరంజన శివస్వ 
రూపము నందును. అదియే ముక్తి. ఈ సాంఖ్య యోగము కపిలుడు చెప్పినది. 

ఆతని శిషు ష్యులు నా శిష్యులు గూడ దినిని విని అభ్యసించి జ్ఞానులైరి. గర్గ గౌతమ 
కాత్యాయ నాది మునులు దినిని తెలిసికొని చరితార్హులైరి. విషయములతోడి సం 
గము బంధము. నిస్సంగత మోక్షము. అని నుడివి సనత్కుమారుడు గగనమున 
కెగసిచనెను. శివుడును ఆ మునీంద్రుని వలన ప్రబుద్దుడై నిజనివాసమునకు జనెను. 
rere ge ఈ... 


ఉం 








అనుశాసనిక- ఆశ్వా-4 
ఉత్తమ తీర్థము 

ఎక్కువైన శుచిత్వము నిచ్చు ఉత్తమ తీర్థము ఎట్టిది అని ధర్మజుడడుగగా 
భీిష్ముడిట్టు నుడివెను. 

కుమారా తీర్ధము లన్నియు మంచివే. ఎవరైనను మనస్సు అనునది (శ్రేష్ట 
మైన తీర్ధము. సుస్టిరతతో, ఇంద్రియములనణచి, రజోగుణమును నశింప జేసి 
సత్యము నెటిగిన శమము తపము అహింసల వలన శుచియైన మనో వికాసమే 
ఉత్తమ తీర్ధము. రిత్తయగు జలముల స్నానమాడుట వలన మేలు జరుగదు. లభిం 
చినది గదా అని దానిని కోరక, లభించిన దానియందు మమత్వములేని నిస్పంగులు 
శుచులు. వారికి తీర్టములేల? అన్ని తీర్ణముల సిద్ది అతనికి లభించును. 

ఉత్తమ పదమునిచ్చు వర్తనము ఎట్టిది మరణానంతరము జీవుడు ఎచటి 
శేగును అను ధర్మజుని (ప్రశ్నలకు ఖీష్ముడిట్లు నుడివెను. 

ధర్మరాజా, నీవడిగినవి చాల రహస్యార్ధములు కలవి. వీనిని బృహస్పతి 
యొక్కడే తెలియ జొప్పుగల వాడు అను నంతలో ఇంద్రుని గురుడు బృహస్పతి 
యునచటి కేతెంచెను. అచటనున్న (శ్రీకృష్ణుడు ధర్మజుడు తమ్ములు కొందరు 
రాజులు ఎల్లరును లేచి అమహాత్మునకు (ప్రణామములాచరించి సుఖాసీనుంజేసి 
కుశల (ప్రశ్చలయిన వెనుక, ధర్మజుని సంశయము విని బృహస్పతి యిట్టు నుడివెను. 

- (బ్రతికినన్నాళ్ళును ఉత్తమ పథము ధర్మము. జీవితము ధర్మాయత్తము 

కావలెను. మరణించిన వారికి వారి ధర్మమే సహాయము. జన్మించినపుడు మనుజుడు 
తనకు దానువచ్చెను.'మరణమునందును.జనని జనకులు బంధు మిత్రులు ఎవరును 
వెంట రారు. ధర్మము ఆచరించనివానిక్షి నరకమే గతి. మజియును కొన్ని విశేష 
ములు ఏనుము. _ _. 

మృత దేహము విడచి పంచ భూతముల శక్తి, బుద్ధి అతని ధర్మములతో 
కలసి జీవుడు అరుగును. 

దేహ గతములగు పంచ భూతముల శక్తి, మనసు అని సంతృప్తి బొందిన 
నరునకు రేతస్సు జనించును. ( స్త్రీ సంగమమున నది గర్భత్వము నొందును. నరుని 
సుఖ దుఃఖములు పుణ్య పాప ఫలితములు. సుఖము నిచ్చు ధర్మవర్తనమే మేలు. 
పాపాచరణగలవాడు, కృమి కీటక నీచ జంతు జన్మలుపొందును. 

కర్మ విశేషము ఆ విధముగనుండును. పాపకర్మములనేక విధములు. గురువు 
నకు, జననీ జనకులకును చేసిన కీడు వలన కలుగు దుఃఖము బాధలు ఇంతింతని 








75 


స్తుత స ర్‌ లం కర మాతా యను 
చెప్పలేము. అవి అనుభవించవలసినదే. ఇతరులకు చేసిన కీడును ప్రాయశ్చిత్తము 
వలన కొంత తప్పించుకొనవచ్చును. 


పాపక ర్మము ల ట్టవనగా ఎనుము 


ధాన్యమునపహరించుట, పరపురుషుని (స్త్రీ నభిలషించుట. కన్యకను ఒకని 
కిచ్చిన మాట మార్చి అన్యునకిచ్చుట, దేవకార్యముతో బాటు పైతృకముచేయక 
పోవుట, అన్నను తిట్టుట, (బాహ్మణ స్త్రీని శూ(ద్రుడు కవయుటు, నిరాయు 
ధుని జంపి ధనమునపహరించుట, (స్త్రీని చంపుట, పండ్లు ఇనుము, బంగార 
మువెండి అపహరించుట, వస్త్రములు దొంగిలించుట, నమ్మికుదువ యుంచిన 
సొమ్మును అపహరించుట, సుగంధ వస్తువులను దొంగిలించుట, ఇవి మహా పాప 
ములు వీనిని చేయువారు నీచ పక్షి జంతువుగనో, పురుగుగనో, ఎలుక చుంచు 
మున్నగు జీవులు గనో పుట్టి దుఃఖమనుభవింతురు. (స్త్రీలు చేసినను ఈ పాప 
శిక్ష ననుభవించవలసినదే. . 

పాపములను పోగొట్టు విధము 


దానముల వలన పాపము పోవును. అన్నదానము అధికము. న్యాయార్షిత 
మగు అన్నము వేయి మంది విఫ్రులకు బెట్టిన పాపములు తొలగును. బిచ్చ మెత్తుకొని 
యైన ఆకలిగొన్న వి(ప్రనకు భోజనమిడుట సద్గతులిడును. 


వేద విద్య నొసగుట వలన విప్రుడు, భూదానమువలన క్షత్రియుడు పాప 
ములను మాయింపగలరు. అన్యాయ వ్యాపారము జేసిన వి(పుడైనను, మోసమునసిరి 
తెచ్చుకొనిన శూ|ద్రుడైనను అన్నదానము వలన ఉత్తమ గతులు పొందుదురు. 

ధ్యానము, ఇం(ద్రియ నిగ్రహము, గురుపూజ, తపము, అహింస వీని 
యందేది ఆచరింపదగినది అని అడుగగా, ఇవి యన్నియు సత్సథములే. అహింస 
ఉత్తమ మైనదియు తక్కిన ధర్మములకు పని(త్రత. నీయగలదనియు బృహస్పతి 
నుడివి, వారి సందేహములను తీర్చి దేవ నగరమున కేగెను. 

. అహింసా స్వరూపము 

ధర్మజునకు భీష్ముడు నుడివిన విధము 

ఏనుగు యొక్క వెడల్పైన అడుగులో తక్కిన జంతువుల అడుగులు యిమిడి 
పోయినట్టే అహింసకు తక్కిన ధర్మము లన్నియు లోనగునవియే. అహింస నాలుగు 

76 








అనుశాసనిక్ర- ఆశ్వా-4 


విధములు. ఏది తప్పినను అహింసా ధర్మము కుంటుపడినట్లై. మనసు, వాక్కు, 
కామము, హింస కారణమైన మాంస భక్షణము నాలుగు తెజుగులు. మాంసము 
తినుట హింసతో గూడినది కనుక మాంస భక్షణము పాప భూయిష్టము. 
మాంసము రుచి మరిగినవాడు అందున్న పాపమెణుగడు. పితృ దేవతలకు 
శాద్రంబున మాంసము (ప్రియము గదా హింసలేక మాంసమెట్టు లభించును అని 
ధర్మజుడడుగగా, పితృ కార్య యజ్ఞములయందు వేదవిధి ననుసరించి చేసిన జం 
తువధ నింద్యము కాదు. మాంసము చవిగోరి చేసిన హింస పాపమని వేదములు 
నుడువును. 


ఎండు కట్టె యందును జాతియందును మాంసముండునా! (ప్రాణుల 
యందు గాక, తన నాలుక రుచికై (ప్రాణులను చంపి వాని శరీరముల చీల్చు వారు 
తన శరీరమునకు కత్తిదెబ్బ తగిలిన యెట్టుండునో గ్రహింపవలయును. దయార్ర 
చిత్తుడైన మానవుడు, ప్రాణి హింసమానును. అతడుత్తముడు. అఖిల భూత 
ముల రక్షణ అతనికి కలుగును. సాయం భువమనువు చెప్పిన నీతి యిది. మాం 
సాహారము మానుట ఆయు (శికరము అని మార్మండేయాదులును నుడివిరి. 


దానము ధర్మము తపము, యజ్ఞము అహింస యొక్క ఆకృతులే. మాం 
సాహారము వర్ణించుట నూరేండ్ర తపముతో సమానము. బ్రహ్మలోక నివాసము 
మాంసము తినని వారికే లభించును గాని అన్యులకు గాదు. ఆషాఢముతో మొదలైన 
నాలుగు నెలలయినను మాంసము తినుట మానినచో సద్గతులు లభ్యమగును. 
సగరుడు నలుడు దిలీపుడు నృగుడు భగీరథుడు మున్నగు నృపులీ నాలుగు మాస 
ములు మాంస భక్షణమాని నందుననే సద్గతులు బడసిరి. 

తాతా నీవు చెప్పినది అంత సులభముగా నున్నచో జనులు ఆ నాల్గు మాసము 
'లెట్టో గడపి సద్గతులు పాందరాదా. అదిమాని మాంసము నేల కోరు చున్నారు. 
అని ధర్మజుడడుగగా భీష్ముడు జొను ధర్మజా, నీ వన్నది నిజమే కాని మాంసము 
తినమరిగిన వారు మానలేరు. మాంసము శరీరమునకు బలము పుష్టి నొసగును. 
శాకాహారము లందావిశేషము లేదు. మాంసమును తినిన దోషము మహిత 
దానమున పోగొట్టుకొనవచ్చును. 


రాజులకు వేట తప్పుగాదని అగస్త్యుడు నుడివిన ధర్మమే. జంతువును చంప ' 
వలెనను ఉత్సాహముగాని, కోపముగాని లేక (క్రూర జంతువులను వేటాడుట నింద్య 
ముగాదు. తన విక్రమముచే సంపాదించిన మాంసముతో దేవ పితృ గణంబులకు 


77 








మహాభారత ధర్శశా 


ప్రేతి నొందించుట తప్పులేదు. కర్మములందు మాంసమును మానుట ఉత్తమము 
తన శరీరమును పోషించు కొనుటకు ఇతర ప్రాణిని చంపునంతటి పాపము మట 
లేదు. తనకెంత ప్రాణభయమో అన్యులకు పశుపక్ష్యాదులకు సమానముగనే ప్రాణ 
భయము ఉండునని తెలిసికొని మాంస భక్షణ మానుట అత్యుత్తమము. అ 
దయామయునకు బ్రహ్మలోకము ఆటపట్టు, భూతములకు అభయమిచ్చిన అశ్రీ 
ల భూతములు తనకు అభయమిచ్చును. ఇప్పుడు చెప్పినది అహింసా (వ్రత ఫల 
మున కొద్ది భాగమే. ఇంకను ఎంతయినను చెప్పవచ్చును. 


యుద్దమున మృతులయినవారి గతి 


వుహాత్మా భీష్మా మేమొనరించిన యుద్దము నందు పెక్కు మంది 


మరణించిరి. వారి గతి యేమి? అని ధర్మజుడడుగగా భీష్ముడొక కథనిట్లు 
వినిపించెను. 


వెనుకనుండి ఎద్దుల బండ్లు వేగముగా వచ్చు,'ఎ జూచి అవి తన మీద 
పడునేమో యను భయమున ఒక పురుగు వీధి దాటుటకు పరుగిడుట జూచి 
వ్యాసమునీంద్రుడు ఎందుకిట్లు పరువిడుచున్నావు అని అడిగెను. ఆ పురుగు తన 
భయము చెప్పి చచ్చుటెందులకు (బతుకు పరమ సుఖము గదా యనెను. అది 
విని వ్యాసుడు, ఇంద్రియ సుఖములు పురుగులకునూ ఉండునా, దుఃఖ (ప్రదమగు 
నీకీ పుట్టువెందుకు అని (ప్రశ్నించెను. మునీంద్రా మనుజునకున్నట్లే పురుగుల 
కును ప్రాణ భీతి వాని వాని విధమున వానికిని కలదు. నా కథ వినుడని పురుగు 
చెప్పెను. 

మునీంద్రా, నేను పూర్వ జన్మమున శూద్రుడను. ధనికుడను. ఆ ధన 
మంతయు వంచనలతో సంపాదించినదే. అందువలన పురువు పుట్టుక వచ్చెను. 
అతిథియై వచ్చిన ఒక వి(ప్రునకు భోజనమిడి పూజించితిని. తల్లిని పూజించు 
వాడను. ఈ సుకృతములచే పూర్వజన్మ స్మృతి కలిగినది. మంచి కార్యములు 
మేలొనర్చునని తెలిసినది. నాపయి దయజూడుము మునివరా అనియెను. దయా 
మయుడు వ్యాసుడు కనికరించి ఆ పుర్వునకు నీచజన్మబాపి మనుష్య జన్మమిచ్చెను. 
నాలుగు వర్గములందును వరుసగా జన్మించి సత్కర్మలొనరింపుమని యుపదేశిం 
చెను. ఆ కీటకమట్టే శూద్ర వైశ్య క్షత్రియ జన్మంబులంది, తన పూర్వ స్మృతి 
హితువున, రాజ వేషము ధరించి పరివారమును వెంట నిడుకొని వ్యాసుని యాశ్ర 
మమునకేగి వినతుడై (మొక్కెను. వ్యాసుడతనికి సముచిత మర్యాదలు సలిపి యతని 


78 








అనుశాసనిక- ఆశ్వా-4 

mr కరన ల కలప సప నయ 
సత్కర్మదీక్షకు సంతసించి, రాజా! నీకీ జన్మమున తపమొనరించుట సాగదు గాన, 
సమయము నెటిగి గోవుల కొరకైనను వి(పుల కొరకైనను రణరంగమున నైనను నీ 
ప్రావీణ్యము జూపి ప్రాణములిమ్ము. సద్గతులు కలుగునని చెప్పెను. వ్యాసర్షి ఉప 
దేశమును ఆ రాజవర్యుడు మనసార పాటించి బ్రాహ్మణ జన్మమంది ధర్మ తత్స 
రుడై అనేక దాన ధర్మాధ్వర కార్యములొనర్భి ఊర్ద్వలోకముల కరిగి దేవేం (దునకిష్ట 
సఖుడై సుఖములందుచు విలసిల్లెను. 

ఈ కథను సవిస్తరముగ నుడివి, భీష్ముడు ధర్మజునిజూచి కుమారా నీ 
సందియము విడినది కదా, మీరొనర్చిన యుద్దమున మడిసిన వారు వారి స 
ధర్మ నిర్వహణ మందసువులు రాల్చితిరి గాన వారికి ఊర్షలోక సుఖ నివాసమే. 
సందేహము లేదు అని నుడివెను. 

విద్యాదాన తపోదానములలో ఏ దానము గొప్పది 


ఈ సందేహమును తీర్చుమని ధర్మజుడడుగగా వ్యాసమై తేయ సంభాషణ 
కథనిట్టు భీష్ముడు నుడివెను. 

వారణాసి పురమందున్న మైత్రేయ మునీంద్రుని చూచుటకు వ్యాస మహర్షి 
తాను వచ్చుచున్నట్టు తెలియజేయ కుండ అరొగెను. కాని వ్యాసుని రాక ఆమునీం 
(ద్రుడెటిగి గౌరవ మర్యాదలతో అతిథి పూజలొనర్చి ఇష్ట భోజనమిడి సంతృప్పుని 
జేసెను. మైత్రేయుని మొగము ఎంతో సమ్మోదము వికాసము నందినట్టుండ, 
కారణమేమని యడుగ ఇది యంతయు అన్నదాన ఫలమని యాతడు నుడివె. 
ధర్మజా వింటివికదా, తపోధ్యాన మహిమలు మనో నిర్మలత గూర్చును. దానము 
లలో అన్నదానము గొప్పది. దానమువలననే తపము విద్యయు వృద్ది పొందును. 
ఆ విద్యలను దానమే పోషింపగలదు. [ప్రాణములు అన్నమయములు శరీరబలము 
అన్నము వలననే కలుగునని చెప్పెను. 


(స్త్రీల ప్రవర్తన మెట్టుండవలెను 
ఈ విషయమున భీష్ముడీ క్రింది సమాచారమునుడివెను. 


సుమనయను భామిని స్వర్గమున నున్న శాండిలి యను (స్త్రీని జూచి నీకిం 
తటి యున్నత పదమెట్టు వచ్చినది అని అడుగగా ఆమె తన ప్రవర్తన విధమిట్టు 
నుడివెను. 

మామకు అత్తకు మారుపలుకలేదు. దేవ పితృతిథి పూజలొనర్చితిని. 
వాకిలి గుమ్మము దాటి యెటుగను. ఎక్కు వగను అనవసరముగ నవ్వను. వి(ప్రులకు 


79 








మహాభారత ధర్నశా 

భిక్ష శుచిత్వముగ పెట్టుదును. ఇంటిపనులు వలయునట్టు చేయుదును. భర్త 
ఇంటికి రాగానే ఆసనము పానీయములు మున్నగు సౌకర్యములు కూర్తును. బిడ్డల 
ఆలన పాలన చదువు చూచితిని. భర్త కిషమగు వంటకములు చేయుదును. భర్త 
గ్రామాంతర మేగి తిరిగి వచ్చువరకు గంధమాల్యాది అలంకారములు రుచి కర 
ములగు వంటకములు మానుదును. బంధువులు వచ్చినపుడాదరింతును. గోవు 
లకు కావలసిన వస్తువు లమర్హును. అత్తవారికి భర్తకు అనిష్టములు బాధ కలిగించు 
మాటలెవ్వరి తోడను పలుకను. అగ్ని హోత్రము ఆరకుండ చూచెదను. గర్భిణిగా 
నున్నపుడు రుచియగు పదార్ధములు మాని ఆరోగ్యమునకు తగిన వస్తువులే 
తిందును. 


ఈ విధముగ వర్తించిన (స్త్రీ అరుంధతికి వలె ఇహపర లోక సౌఖ్య భాగ్యము 
లొదవును. (స్త్రీ పురుషులు భక్తితో ఈ కథ వినినను చదివినను బహు పుణ్య 
(ప్రదము. ఆయు (శ్ఫీకరము కూడను. 

శాస్త్ర సవ్ముతము శ్రేష్టవమ అయిన ఆచారము. ““ఓంనమెోూా 
నారాయణాయ'” మంత్రము. (ప్రకృతికన్న పరమైన ఇరువది యైదవ తత్త్వమే జీవా 
త్ముడు. సర్వ భూతాత్మకుడు ఆతడే నరుడు. ఆ నరుని వలన గలిగిన నారములు 
(జలములు) అన్య తత్త్వము ఆశ్రమముగ ప్రకాశించు నారాయణుడు పర బ్రహ్మము 
పరతత్త్వము, ఈశ్వరుడు, విష్ణువు, వాసుదేవుడు, ఆత్మ అను వేదాంత వాక్య 
ములచే పిలువబడువాడు అతడే, జగత్తును భరించుట యాతని విశేషము. సర్వ 
జగత్తు తనయందు ఆవిర్భవించి లయము నొందుచున్నను తాను ప్రభువై ప్రకాశించు 
చుండును. సర్వ శాస్త్రముల సారము పరిశీలించి నిర్ణయించిన పేర్ణవి. వానికి 
నామాంతరములు అర్జాంతరములు లేవు. 


సకల (శ్రేష్టమైన ఆచారము నారాయణుని నిత్యము తలచి ఆ నామమును 
జపించు చుండుటయే. అట్టు తలచుట సకల శా(స్తారములను తలచుటే. కడు 
నిష్టతో ఆచరింపదగినది ఆ మంత్ర జపమే. నమోనారాయణాయ అను అక్షర 
ములే ప్రణవము. అవియే మంత్రరాజము. అత్యంత హిత ప్రదము పరమ పదము 
నిచ్చు మం(త్రరాజమది. ఆ మంత్ర తత్సరుడైన నరుడు తనకు తాను మేలొనర్భు 
కొనుటే కాదు, తన్నా(శ్రయించిన వారికిని మేలొనర్భగలడు. బ్రహ్మచర్య గృహస్థ 
వాన (ప్రఫ్థ సన్యాస ఆశ్రమములు నాల్గింటేయందును అనుష్ట్రింపదగినది ఆ మంత్ర 
జపము. విష్ణువు భక్తవత్సలుడు. భక్తులకు కనుపడును. పుండరీకుడట్లే నారా 
యణ జపతత్పరుడై భక్తుడై ష్‌ కనన 





- 80 





అనుశాసనిక- ఆశ్వా-4 

అట్ట భక్తునకు, శఖ చక్ర, గదా, శారిజ ( ధనస్సు) ధారి, పద్మపత్ర సమాన 
నేత్రుడు, కిరీట కుండలములతో మనోహరమైనవాడు, (క్రీ) వత్సమను నల్లని 
మచ్చ వక్షమందు కలవాడు, కౌస్తుభ మణోహార సుందరుడు అయిన నారాయణుడు 
స్వప్నమున గోచరింపగలడు. భక్తులకు చిరకాలము ఈయనుభూతి భాగ్యము 
కలుగును..ఈ విష్ణు సాక్షాత్క_రణ ఫలముగ శుభములు, పరమ పదష్టుతి లభించు 
టకు సందియము లేదు. నారాయణ మంత్రమహిమ నిట్లు విని పరమ హర్షమున 
పులకితాంగుడైన ధర్మరాజు భీష్మునికి ప్రదక్షిణము లాచరించి (మొక్కెను. 

దానము, (బయ వచనములు 


భీష్ముడిట్టు నుడివెను. ధర్మరాజా! ఈ రెండు విధములును మంచివే. 
కాని యెదుటి వాని స్వభావము నెజిగి వర్తించుట ఉచితము. దానము రంజక 
మైనది. కావున దెలుప గూడదు. ఒక కథ వినుము. ఇవి సామ వాదమున సాధించ 
దగినవి. బుద్ది శాలియగు ఒక (బ్రాహ్మణుడు, తన పనికై వనంబున కేగ అచట 
నొక రాక్షసుడు ఆతని మాంసము తినుటకు చంపనుంకించెను. ఆ విప్రుడు కలత 
చెందక ధైర్యముతో నుండుట గ్రహించి యా దానవుడు ఓ వి(ప్రవర్యా, నా శరీరము 
అలసి పోయి తెలతెలబారుటకు కారణమెద్దియో చెప్పగలిగినచో నిన్ను విడిచెద 
ననెను. ఆ విషయము నా వి(పుడిట్టు విశదీకరించెను. 


చుట్టములను నీ చెడుబుద్దిచే విడచి దానికి పశ్చాతాపము నొందుట. లేన 
ప్పుడు తనకు లభింపని ధనముల కాశించుట. మొగ మాటమునకు నీవు ఒకరికి 
లోబడుట వలన అతడు తానుగెలిచితినని సంతసించుట. నీవు ఒకని వలన ఉప 
కారము నందిన వాడే అది తనగొప్పతనమని భావించుట. చెడ్డవారు నిన్ను పొగడి 
నపుడు సిగ్గుపడి మంచివారిచేత పొగడ్త పాందుటకు చాటునకు పోవుట. నీవున 
లువురిముందు మంచి మాట నుడివినను వారు అంగీకరింపనిచో కోపించిన నీ 
భార్యకు నచ్చచెప్ప మాట (త్రిపుట. ని సొమ్ము నపహరింప బోవు వానినుండి 
తప్పించుకొనగా వాడు నిన్ను నిందించు మాటలు ని బంధువులు నమ్ముట. నీవు 
మంచి వాడవయినను నిన్ను మోసకారిగా స్నేహితులు భావించుట అది నీవు 
పైకి చెప్పుకొనలేక పోవుట. 

భార్య, పుత్రుడు, అల్లుడు సద్వర్తన లేక తిరుగు చుండుట. తల్లి దండ్రులు 
సోదరులు కలతనొందుట. విప్రుని గోవును చంపుట, దేవ బ్రాహ్మణుల ధనము 
హరించుట, ధనము పోగొట్టుకొనుట, బంధు జనమృతి, మొగమాటమునకు 
81 








చుహాబారత దరతాసయు 
బాలురచే పనిచేయించుకొని తాను చేయించుకొనిన పని ఒక పగవానిచే పాడగుట. 
ఇట్టివి ఏయొక దానిచే నైనను కృశించుట శరీరము తెల్ల బడుట జరుగునని చెప్పగా 
ఆ రక్కసుడా వి(ప్రుని ఓదార్పు మాటలు విని మెచ్చి వదలి పెట్టెను. 


(శ్రీకృష్ణుని చరిత్రము 
ధర్మరాజీమాటలన్నియు విని, నమస్కరించి తాతా! .నీ కరుణచే మేము 
మంచిమాటలు వినుచున్నాము. నరుడెన్నియో పాపములొనర్చ్భును. వానిని 
తప్పించు కొనుటెట్టు. ఆ పైని మహానుభావుడయిన (శ్రీకృష్ణుడే నిన్ను మహా 
జ్ఞానిగా నెంచుచున్నాడు. ఆ (శ్రీకృష్ణుని చరిత్రము వినగోరెదము చెప్పుమనగా 
భీష్ముడు (శ్రీకృష్ణుని చిత్ర చరిత్ర మిట్టు నుడివెను. 
తనయుని పొందగోరి రుక్మిణో కృష్ణులు హిమాద్రికి తపమొనర్స చనిరి. 
ఆ సమయమున నారద పర్వత వ్యాస దేవలాది మహామునులు ( శ్రీకృష్ణుని జూడ 
నేతెంచి సద్గోస్టి జరుపు చుండగా (శ్రీకృష్ణుని వదనము నుండి మహా వహ్ని జ్వాలలు 
నిపుమంటల జూచి భయమంది, (శ్రీకృష్ణుని జూచి దేవా! నీవు సర్వ సమర్ధుడవు, 
నీవలననే యీ విశ్య్వమంతయు జఉద్భవించును నీవలననే అణగిపోవును. ఇపుడీ 
ల పుట్టినవి. మాకు భయమగుచున్నది. విశదికరింపుడని వేడగా 
శ్రికృష్ణుడిట్టు నుడివెను. 


జగత్తును నాశనము చేయగల దనుజుడొకడిచ్చట నున్నాడు. వానింజంపుట 
కొక తనయుని గోరి తపమొనర్చ నా ఆత్మనుండి అగ్ని బయల్వౌడలి బ్రహ్మ కడ 
కేగెను. (బ్రహ్మయు నా పుత్రునిగా మన్మథునిచ్చెను. ఆ యగ్ని జ్వ్యాలలును సమసి 
నవి. అని నుడివి (శ్రీకృష్ణుడా ముని వర్యులజూచి, మహాత్ములారా, లోకములందు 
మీరెణుగనిది లేదు. మీరు (త్రికాల వేదులు. ఉత్తమమైన పూర్వ వృత్తాంతమేదైన 
మీ వలన వినదలతునని వేడగా నారదుడు ఉమామహేశ్వరుల సంవాదము నిట్లు 
చెప్పెను. 

ఉమామహే హీశ్వరుల సంవాదము 


నారాయణుని అనుగ్రహమున నేనీ కథ వింటిని. దానిని మీకు వచింతును. 
నేనునా త్రిలోక సంచార మధ్యమున ఒకనాడీ అతి సుందరము పుష్పలతా శోభితము 
కోకిల కులనాదము లెనయు హిమాద్రి కేతెంచితిని. ఇంకొక చోట చారుమణే 
వేదికపై మహాదేవుడు. సురలు మునులు గణములు సేవించుచుండ, ఆసీనుడై 
యుండ నేనును అటజేరితిని. 








82 


అనుశాసనిక- ఆశ్వా-4 
ఇంతలో గౌరి వెనుక నుండి వచ్చి చిరునవ్వు చుతన రెండు చేతులతో పరమ 


శివుని రెండు కన్నులను మూసినంతనే జగమంతయు అంధకారమయమై సంక్షో 
భించినది. హరుడు తన ఫాలలోచనము తెరువగా మరల ఆ హిమా(ద్రియు జగము 
సర్వము యథా పూర్వస్థితికి వచ్చినది. గౌరి ఆశ్చర్యపడి దేవా నీ కనుమూసి కను 
విప్టునంతల్‌. ఇంతయైనది యిదెట్టు సంభవించినది అని అడుగగా శివుడు పార్వ 
తిని జూచి దేవి! నేను సర్వజగదాత్మకత్వము కలవాడను నాకేది కలిగిన అది జగత్తు 
నకగును కను మూసిన లోక మంతయు చీకటి అయినది తెరువగనే చైతన్యవం 
తమైనదనెను. పార్వతియు శివుని మాటలకు ముదమంది ఇంకను తనకు గల 
సందేహములను అడిగి తీర్చుకొనెను. 


శివునకు నాలుగు ముఖములు 
ఎట్టు కలిగినవని పార్వతి అడుగగా శివుడిట్టు చెప్పెను. 
సుందోపసుందులను ఇరువురు రాక్షసులు మహాబలవంతులుండిరి. వారి 
వినాశనమునకై మయుడు తిలోత్తమ అను సౌందర్యవతిని సృష్టించి నావద్దకు తీసి 


కొనిరాగా ఈ మెదేవ కార్యము సేయవలయునని వెనుక కంపితిని. ఆమె అట్లేగిన 
దిక్కులు నాలుగింటివైపు నేను చూచుటచే నాకు నాలుగు ముఖములు కలిగినవి. 


శివునకు కంఠమునందు నలుపు 


దేవ దానవులు అమృతము కొణుకు మథించుచున్న సముద్రము నుండి 
ముందుగ హాలాహలమను విషముద్భ వించి లోకములు తగుల బడునట్టు వ్యాపింపగా 
ఆ విషమును (గ్రహించి తన కంఠమునందు బిగబట్టి యుంచుటచే ఆ నలుపు కలి 
గినదనియు, ఇట్లు జగ(ద్రక్షణ సల్పుటచే తనను అందరును సంస్తుతించి నీలకం 
ఠుడని పిలచిరని శివుడు నుడివెను. 


శివుడు పినాకపాణి 


ఆదియుగమున కణ్వుడను మహాముని దీర్ణకాలము మహా నిష్టతో తప 
మొనర్భెను. తనపై పుట్టలు పుట్టుట గూడ ఎయుగని అమ్మహా ముని తపస్సునకు 
మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై కోరిన వరమిచ్చి ఆ పుట్టనుండి పెరిగిన వెదురును తీసి 
కొని దానినుండి లో కకళ్యాణార్టము పినాకము అను ధనువునొనర్చి శివునకిచ్చెను. 
శారజమను ధనువునొనర్చి విష్ణువునకిచ్చెను. ఆ వెదురు కొనభాగమునుండి గాండి 
వమను విళల్లానర్చెను. 








= 83 


మహాభారత ధర్మశాస్త్త్రయు 
శివుడు వృషభ వాహనుడు 

లోక హితార్టము శివుడు హిమవత్సర్వతమున తపమొనర్సు సమయమున 
అందున్న గోవులు చుట్టును జేరి చిక్కుగలిగించుటకు శివుడు కోపించి చూడగా 
ఆ గోవులన్నియు చెల్లా చెదరైనవి. ఆ విపరీతమున కడలి విరించియు అమరు 
లేతెంచి శివునకు వృషభము కానుకనిచ్చి శాంతింప జేసిరి. శివుడా వృషభమునే 
తన వాహనముగా, కేతన చిహ్నముగా నొనర్భ్శుకొనెను. 

శివునకు శ్మశాన వాసము 

పుడమిపై నెన్నియో (ప్రశాంత (ప్రదేశములు సుందర స్టలములుండగా 
తమకేల అశుచియు పుజ్హైలుగల దుర్గంధ శ్మశాన వాసమని పార్వతి అడుగ శివుడిట్స 
చెప్పెను. 

(క్రూర గుణములుగల భూతములనేకములు శ్మశానమున జేరి (ప్రజలను 
బాధ పెట్టుట చూచి బ్రహ్మాదులు తన వద్ద కేతెంచి ఈ పిశాచ బాధ నివారింపవే 
యని వేడుకొన, తన కావిజన (ప్రదేశమే మనమున కింపయి శివుడందు చరించుచు 
పిశాచాదుల బాధ లేకుండ లోకులను కాపాడు చుండెను. 

శివుని భీకరాకారము 

ఒడలిపై భస్మము, పాములు, శూలాది భీకరాయుధములు కలిగిన ఉగ్ర 
రూపము మీకేలనని పార్వతి అడుగగా శివుడిట్టు నుడివెను. 

లోక స్వరూపము రెండు విధములు. శీతము ఉష్ణము. శీతగుణము 
సౌమ్యము, ఉష్ణ గుణము ఆగ్నేయము అయి జగము నిండును. సౌమ్య గుణము 
విష్ణుదేవుడు, ఆగ్నేయమును నేను ధరించి లోక రక్షణ చేయుదుము. ఈ ఆగ్నేయ 
గుణకారణమున నాకీ భీకరాకారమును ధరింపవలసి వచ్చినదని శివుడు నుడివెను. 

శివుడు చం (ద్ర మౌళి 

దక్షుని యజ్ఞభంగ సమయమున అచట జేరిన దేవతలను తాను తరిమి 
కొట్టు చుండగా చంద్రుడు తన కాలిక్రింద బడి నలిగి తన్ను శరణువేడగా కనిక 
రించి యా చంద్రుని శిరమున తాల్ఫితిని 

పరమ శివుడి విషయములనన్నిటిని వివరముగా నుడువగా ఆలకించి పార్వతి 
హర్షము నొందెను. అచట జేరిన మునులును శివుని మహిమమును విని యా 
మహాదేవుని సంస్తుతించిరి. నారదుడీ కథలనెల్ల కృష్ణునకు చెప్పినట్టు భీష్ముడు 
ధర్మరాజునకెటిగించెను. 


మహాభారత ధర్మశాస్త్రము 
అనుశాసనికపర్వము చతుర్దాశ్వాసము సమాప్తము 








84 


మహాభారత ధర్మ శాస్త్రము 
అనుశాసనిక పర్వము _- పంచమాశ్వాసము 
వర్ణాశ్రమ ధర్మములు 


లోకహితార్థంబుగా వర్ణాశ్రమ ధర్మము లెట్టుండవలెను అని పార్వతీ దేవి 
వినగోరగా పరమ శివుడిట్టు వచించెను. ఈ కథను నారదముని (శ్రీకృష్ణునకు 
జెప్పినట్లు భీష్ముడు ధర్మజునకు తెలియజేసెను. 

పూర్వము లోక శ్రేయము కొరకు బ్రహ్మ తన వదనము నుండి (బ్రాహ్మ 
ణులను పుట్టించి తదుపరి తన బాహువులనుండి క్షత్రియులను తొడల నుండి 
వైశ్యులను పాదములనుండి శూ ద్రులను కల్పించెను. 

బ్రాహ్మణులు సదా పూజ్యులు లోకమునకు ఆధారము. బ్రాహ్మణు నెడల 
ఎట్టి అపరాధము చేసినను అది పరమ శివునకు చేసినట్లే, వేదాధ్యయనము వేద 
విద్య బోధించుట, సత్యము శౌచము, తపము ప్రశాంతి బ్రాహ్మణులకు వలయు 
ఆచారములు - తపమునకు సాధనగ, ధర్మమునకు మూలముగ వారిని బ్రహ్మ 
సృజించెను. 

విప్రులకు రక్షణ నిడుట, ధర్మయుతముగ ధరణీ పాలనము క్షత్రియు 
లకు కర్తవ్యము. అధ్యయనము దానము యజ్ఞము సాధురక్షణయే కాక దుర్హన 
శిక్షణయు నృపుల ధర్మములు. 

అన్యాయార్హనలేని వాణిజ్యము పశుపాలన కృషి వైశ్యులకు ఆచరణీయ ధర్మ 
ములు. పై మూడు వర్ణముల యెడల వినయ విధేయతలు, జీవనమునకు వలసిన 

వస్తువులు సమకూర్చుట వృత్తి విద్యలు సేవ శూద్రులకు ధర్మము. 
సర్వ వర్గములవారును వారివారి వర్ణ ధర్మముల నెజుపుట వలన పాప రాహి 
త్యము జన్మజన్మముల సౌఖ్య విభవము నందగలుగుదురు. 
ఆశ్రమధర్మములు 

(బ్రహ్మచర్య నిష్ట గురుసేవ, అధ్యయనము, అగ్ని కార్యము, గురువు క ర 

సంచారము, భిక్షాశనము - బ్రహ్మచారికి ధర్మములు. 





మహాభారత ధర్నశాస్త,ము 


గృహష్ట ధర్మము అన్ని ఆశ్రమములకు ఆదరణీయము. శుచిత్వము 
కుటుంబ సంతుష్టి పంచ యజ్ఞములు బ్రహ్మ, పితృ, దేవ, భూత, మనుష్య 
యజ్ఞములు వేద విధులు, దయ అతిథి పూజ దాన హోమములు గృహస్ట 
ధర్మములు. 

వాన ప్రష్టము, వనవాసము, వన్య భోజనము బ్రహ్మచర్యము, ఆత్మ చింతన 
అగ్నిహోత్రము జటాజిన ధారణము వాన ్రస్థాశమ ధర్మములు. 

యతి (సన్యాసి) ధర్మములు: కోపము, విషయాసక్తి, ధనలోభము 
లేకుండుట, ఓర్చు, బ్రహ్మధర్మము, ఆత్మ చింతనము, శుచి, భైక్య భోజనము, 
నేలపై పరుండుట, సౌమ్య వర్తనము ఈ ఆశ్రమ ధర్మములు. 

తపస్స్యరూపము 

సామాన్యముగ తపమును భోగము లాసించి చేయుదురు. వాన |ప్రస్థులు 
ఇంద్రియ కర్మ నిగ్రహముతో యోగసేవతో తపమును నిరంతరముగ జరిపి తత్స 
లముగ స్వర్గమున కరుగుదురు. అచట తమ పుణ్య ౪లమనుభవించి మర్తులుగ 
తిరిగి వత్తురు. ఉపవాసము జపము పంచాగ్ని (అహవనీయ దక్షిణాగ్ని, గార్ల 
పత్యము సభ్యము అపనథ్యము) మధ్యవాసము గల తపము అప్పరలకు ప్రియ 
ము. తపశ్ళాలులు తాము ఇతరులు సమాన రూపులేనను కరుణ చూపుదురు. 
కుటుంబ సౌఖ్యముగల వారై ఊర్హ్వలోక వాసము ముగిసిన వెనుక తిరిగి వత్తురు. 

వనవాస వ్రత విశేషము 

ఉపవాసము, మౌనము, నేలపైన పరుండుట నియమితాహారముల నష 
గల వారికి దేవతాస్టల నివాసములభించును. బహు సౌఖ్యములతో పెక్కు వత్సర 
ములచట నుండగలరు. పాపములు నశించి పుణ్య గతులు గల వారందరును తీర్థ 
పరాయణులు. అనేక తీర్చ జల స్నానముల వలన జడలు ఎజ్జు బడి భిక్షాశనము 
వలన మేను కృశించి వారి తపో నియమము (ప్రకాశించును. మాసోపవాసము 
నీవార ధాన్య భుక్తి ఫలముగ దేవతలకు లేని సౌఖ్యములు వీరల కలవడును. 

వైఖానసుల విధము 

వైఖానసులనగా వాన ్రస్టులు, కష్టజీవులు. నీవారి ధాన్యమును ప్రోవు 
చేసి రాళ్ళపై చితుకగొట్టుకొని, పళ్ళతో కొటికి గాని, కొందరప్పటి కప్పుడు నోట 
వైచుక్‌ ని గాని తిందురు. కొందరు పషర్ధ భక్షకులు జల భక్షకులు వాయు భక్షకు, 
లుందురు. అట్టుగాక కొందరు ఆహార పరులుగా నుందురు. వీరందరు ఇంద్రునకు 
పూజ నీయులై చిరకాల సుఖము లందగలరు. 


86 








అనుశాసనిక- ఆశ్వా-5 

ఇట్టు పై నుడివిన వివరములన్నియు తపమును గూర్చినవియే. తపము 
వలన సర్వ సౌఖ్యములు సమకూడును. తాపసులు లోక హితము నభిలషించు 
ఉదారులు వాలఖీల్యులను ముని వర్యులు రూపమున అంగుష్ట మాత్రులు. చిర 
త పశ్శాలులు. సూర్య దీప్రులతో గూడి చరించు చుందురు. వారి తపోవైభవము 
చేతనే జగములు సుస్థిరములై యున్నవి. 

జీవన ధర్మములు - ప్రవృత్తి నివృత్తి 

శివుడు చెప్పుచుండగా పార్వతి శ్రద్దగా వినుచున్నది. 

లోక (ప్రవృత్తి ధర్మమునకు గృహస్థము లర్లమైనదిగ బ్రహ్మ ఏర్పజుచెను. 
విజ్ఞులు మెచ్చిన విధానమది. సమచిత్త వృత్తితో, అధికాశలేక, ధర్మము ముఖ్యముగ 
అర్ధము కామము నెణప వలయును. 


నివృత్తి ధర్మమును గూడ |బ్రహ్మయిట్లు వివరించెను. నివృత్తి అనగా 
విరాగము. అదియు మోక్షణోపాయము. భూతదయ సత్వదప్ర ఇంద్రియ నిగ్ర 
హము చిత్తశాంతి ముఖ్యములు. 


మణీయును ఆకలితో వచ్చిన అతిథికి కడుపు తృప్తిగ అన్నమిడ వలయును. 
దీనినాచరించుటకు గృహస్థత నెలవు. దీనికి తక్కిన ఆశ్రమములు సరికావు. 


నరులకు జననీ జనకులసేవ చాల ఉత్తమము. (స్త్రీకి పతి భక్తి ముఖ్యధర్మము. 
జననీ జనకులు లేని మనుజుడు, భర్త లేని | స్త్రీయు చేయదగిన ధర్మములున్నవి. 
చిత్త శుద్దితో దేవ అతిథి పూజలు, బ్రహ్మ చర్యము ఆచరణీయములు. మనుజుడు 
నిజదారతో డనే పరితృప్పుడై, తనకుగల ధాన్యము పక్షియెలుక మున్నగునవి తినినను 
దండింపక ఉదారుడై యుండవలెను. 

ఎచట' వసించి ఏమి చేసినను నిస్సంగి అయిన యతికి మోక్ష పద ప్రాప్తి 
సులభము. 

తాజత్య మహిమ 


పార్వతి మజీయొక ప్రశ్న అడిగినది. దేవా! రాజు ఆనువానికి తభిలొషలు, 
సామాన్య జనునకున్నటులుగా ఉండియు అతడు సర్వ జనులచేగౌరవింపబడుటకు 
కారణమేమి అనగా శివుడిట్టు వివరించెను. 








87 


మహాభారత ధర్మశాస్త్రము 

అధిక తపూఫలముగ రాజత్వమబ్బును. నిగ్రహానుగ్రహసమర్దుడగుటచే 
అతడు (ప్రజల పూజలందుకొనును. అతని నీత్రివర్తనమే అతనిని వినయపరుని 
జేయును. ఇం(ద్రియ నిగ్రహము, నేరస్థులను శిక్షించు తెలివి, శత్రుజయమును 
రాజు పొందును. తన మేధాశక్తిచే అమాత్యుల సమర్థత నెణుగును. తగిన సేన 
చేకూర్చుకొని తన దుర్గమును రక్షించుకొని ధనము కూడబెట్టును. పొపరహితుడయి 
వర్తించును. అర్హులైన వారి కొజుకే ధనము వ్యయించును. తగిన గూఢచారులవలన 
శత్రు ప్రయత్నములనెటిగి ఆత్మదేశమునకు జనులకు (శ్రేయమును గూర్చును. 
ప్రియవాదిత్వము విద్యా నిష్ట సంధి విగ్రహ సూ త్రములనెరిగి కయ్యమునకు తానయి 
కాలు ద్రవ్వడు. రణమవసరమేని శూరుడై ధైర్య సాహసములు చూపును. దాన 
విధి పరాయణుడగును. ఈ విధమగు స(త్రవర్తనలేని రాజులు పాపులై నిరంతర 
నరక బాధ నొందుదురు. చిత్త శుద్దితో దయాంతరంగుడై (ప్రజల రక్షించుచు తన 
ధర్మము నిర్వర్తించు నరపతికి, సంపద, కీర్తి, పుణ్యగతులు తప్పుక కలుగును. 


హింస అహింస 
దేవా! అహింస ఉత్తమధర్మమందురు. హింసను వర్ణింపలేని వారుందురా 
అని పార్వతి అడుగగా శివుడిట్టు నుడివెను. 


పేను నల్లి దోమ సీరపేను కండచీమలు లోవైనవానిని చంపకుండ ఎవరును 
ఉండలేరు. అహింసాత్మకులైన వారికే హింసావర్ణనము చెల్బును. అట్టవారు ఆకు 
తొడిమను కూడ (త్రెంపరు, రాలిన పండ్లనే తిందురు. విధివశమున కాలము చెల్లి 
మృతి జెందిన జంతువునందు అహంకారము లేక వర్తించువారికి పాపములేదు. 
దీపపు (ప్రమిదలో పురుగు పడి చచ్చిన దీపమెత్తిన వానికి పాపమురాదు. అట్లే భూమి 
దున్నునపుడు నాగలి మొనదగిలి, ఎన్నో ప్రాణులు చచ్చును. దున్నువానికి పాపము 
అంటగట్టరాదు, పుణ్యపాపములకు బుద్దియే మూలము. 


ఒక యితిహాసము కలదు వినుము. గోవులు కొన్ని వేరు విధమున చావును 
బొందుట ఇష్టములేక, దైవ కార్యగతముగ [ప్రాణములర్చించుటుత్తమమని రం 
తిదేవుడు చేయు యాగమున యజ్ఞపశువులయ్యెను. ఎన్నో గోవులట్టు మృతి 
జెందగా వాని రక్తము ఒకనది, వాని చర్మములు నదిగట్టయ్యెను. ఆ నదికి చర్మణ్వ 
. తియనుసేరు వచ్చి మహా పవిత్రమైన నదిగా ప్రసిద్ది గాంచెను. అందుస్నానపాన . 
ములు ఆనంద (ప్రదములు. ఆనది గోసంతానము దివి కరిగి సౌఖ్యములు పడసె 





88 





అనుశాసనిక- ఆశ్వా-5 


ను, యుద్దము లందు ఇరువాగుల వారును శత్రుబలముల జంపుదురు. పోరిలో 
మరణము పుణ్యలోక (ప్రదము. మృగములు సస్యములను నాశనము జేయును. 
జగము నిర్మానుష్యమయినచో తమకు మంచి దని మృగములు కోరుకొనును అం 
దుచే వేటలందు మృగహత్య రాజులకు దోషము కాదు. 


నేరస్తుని దండింపకుండుట, నిరపరాధిని దండించుట వి(ప్రునకు బాధ 
కలిగించుట రాజునకు హింసయే అగును. విప్రులకు బాధ కలిగించిన నహుషాది 
నృపులు చెడిపోయిరి. విప్రారాధనము నృపుల కెల్లవేళల శ్రేయము. 


మంత్రయుక్తంబుగ పశువులు యజ్ఞ స్తంభమునకు కట్టుబడుటచే అవి పవిత్ర 
ములగును. విహిత వధచే అవి మేను విడచి దివ్య సుఖములందును. వాని మాం 
సములు అగ్ని ష్టోమాది పూజల అమరులకు తృప్తి కలిగించి యజమానులకు 
సకల సౌఖ్యములు నొసంగును. వేదవిహిత హింస, హింసకాదు, అది పాపముల 
బాపుసుకృతమని మునులు కొనియాడుదురు. 

' జీవన విధానము 

పృథ్వి మనుష్యము, కర్మభూమి. సుఖదుఃఖమూలమైనది. వారి మను 
గడకు ధనము ఆవశ్యకము. విత్తమువలననే ధర్మము కాని కామము గాని నెజువే 
రును. ధనలబ్రికి విద్య, వార్త సేవ మూలములు. విద్య అన్నిటికి గౌరవము నిచ్చును. 
కర్ణకునకు కూడ కాలజ్ఞానము ( వర్ణాగమనాదులు) కావలయును. వర్తకునకు లాభ 
కరమగు అమ్మకము తెలియవలయు. అది తెలియక పోయినచో వ్యయమే. పశు 
వులను కాచువానికిని పశువుల కనువగు గడ్డిని చూచి మేపు సమర్హతవలయును. 
మోసము, ఆలస్యము లేక ప్రభువు ఇష్టమెరిగి పనులు నెరవేర్చువానికి అధిక ధనము 
సుఖము లభ్యమగును. 

పరధనము అపహరించుట పర స్త్రీలను లోగొనుట జనులకు మహాపాప 
ములు. కరుణ, అతిథి పూజ, దేవ పితృ సమారాధనము యొల్లవారికి ఆచర 
ణీయములు, శుభ ప్రదములు. 

వర్గ కర్మ పరిపాకము 
గుణవృత్తి మూలముగ జనులు నాలుగు వర్ణములు. ఎవరి ధర్మము వారు 


యథా విధిగ నెరవేర్చుచో దేవలోకముల సుఖమునంది, తిరిగి స్వజాతి యందు 
జన్మింతురు. ఈ (క్రమము ఎవరైన మరియొక వృర్ణధర్మము నొనర్చిన తత్కులము 


89 - 








మహాభారత ధర్మశాస్త్రము 
నందే జన్మములభించును. ఎంతెంత మేలు చేసిన అంతగా అగ్రకుల జన్మము కలు 
గును. విప్రడయినచో అత్యంతానంద (ప్రదమగు ఊర్ల లోకవాసము కలుగును, 


మనుజుడు తనకు గలుగు ఆపదలకు (క్రుంగక, సిరి కలిగినచో గర్వపడక, 
తన శౌర్యముచే పాపులనడంచి ఆర్హించిన ధనము బంధువులకు, మంచి వారికి 


“ఇచ్చును. దీనులను సాధ్యమయినంతగా (బ్రోచి (క్రోధములేక జీవించినచో దేవతాంశ 
జన్మములభించును. 


సుఖ దుఃఖములకు హేతువులు - పూర్వ జన్మఫలము 


కొందరు మనుజులు సంపదలతో సుఖింతురు, కొందరు దారి (ద్యముతో 
బాధపడుచుందురు. ఇందులకు కారణములున్నవి. 


దయతో బిచ్చ గాం[డ్రకు తగిన భిక్షములిచ్చి, దీనులయిన బంధుమిత్రుల 
దీనత బాపి పాపరహితమగు తమ పూర్వజన్మ వాసనగల వారికి సుఖసంపదలు 
విరించి కలుగజేయును. లోభియు భూతదయలేనివానికి దుర్గత దుఃఖములే కలు 
గును. (బ్రహ్మకు ఒకరియందు (పేమ మజొకరియందు కోపము లేదు. ఆ దేవుని 
కందరు సమానమే. వారి వారి పుణ్య పాపముల ఫలానుభవము తరుణము జూచి 
బ్రహ్మ ఏర్పాటు చేయును. ధనవంతులైనను తాము తినక, కట్టక ఒకరికి పెట్టని 
వారు కష్టముల పాలగుదురు. వారు తమ పూర్వజన్మయందు ఉపకారులైమనిన 
వారు. తమకు ధనములేక పోయినను తమ సౌఖ్యములు పరులవలన పడయు 
వారు, పూర్వజన్మమున పేదవారయ్యు ఒకరికి పెట్టవలెనను జొదార్యము మన 
సున కలుగువారు. ఎక్కువ కష్టము ఆయాసము లేకుండ ధనలబ్లి గలవారు, అర్డు 
లైన జనులను పిలిచి పూర్వ జన్మమున సాయమొనర్చిన వారు. మిక్కిలి ప్రయ 
త్నము లేకనే వారికి ధనము లభించును. పూర్వజన్మమున దయాదాక్షిణ్యము 
లు లేక యాచకులకు ఆశపెట్టి పిదప ఈయనివారు ఎంత (ప్రయత్నించినను ధన 
లాభము పొందరు. ధనవంతుడు ముసలియై తన ప్రాయమునందు దానమీయ 
ని వాడు తొంటి జన్మమున దానము చేయ తలపు గలవాడు. పూర్వజన్మమున 
రోగిష్టులై చచ్చిపోవు క్షణమున దానము చేసినవారు, వ్యాధి (గ్రస్తులై తమకు కల్గిన 
దియు తినలేరు. పూర్వ జన్మమున మాంస భోజనము విడచిన వారు ఈ జన్మ 
మున సౌందర్యవంతులగుదురు. వికార రూపము కలిగినవారు పూర్వజన్మమున 
అందగాం[డ్రయ్యు అంగవిహీనుల నిందించి నట్టివారు. పూర్వ జన్మమున భార్య 
ను ప్రీతిగా జూడనివానికి ఈ జన్మమున భాగ్యము కలుగదు. 





| —_ 90 


అయశాసనిత్ర్త- అశ్వా-6 
అననన యా పక... 
పూర్వ జన్మమున భార్యను ప్రీతిగ జూచిన వాడే ఈ జన్మమున కుటుంబ 
సౌఖ్యము కలిగి ధనవంతుడగును. 


పూర్వజన్మమున దానమును గూర్చి వినియు దానపరుడు కానివాడు ఈ 
జన్మమున జ్ఞాని అజ్ఞాని అయ్యు పేదవాడగును. పూర్వజన్మమున (ప్రజ్ఞ లేకపో 
యినను షష దయతో రక్షించిన వాడు ఈ జన్మమున సంపదగలవాడగును. 
తొలి జన్మమున గురుసేవజేసి ఒరులకు తన పాండిత్యమిచ్చిన వాడు ఈ జన్మమున 
మెధావియై విద్యావంతుడగును. పూర్వమున విద్యావంతుడై వినయ విహీనుడై 
మంచి వారిని సభలలో అవమానించిన వానికి ఈ జన్మమున విద్యాసక్తి కలుగదు. 


తలి జన్మమున సదాచార సంపన్నులై సత్యము పాత్రదానము పాటించిన 
వారు ఈ జన్మమున తాము తమ కుటుంబము ధన సాఖ్యములు ఆరోగ్యము కలి 
గినవారగుదురు! పూర్వము (క్రోధ లోభములు కలిగి భగవంతుని యందు విశ్వా 
సములేని వారే, ఈ జన్మమున దుళ్ళీలురైన భార్యాఫు త్రులతో వ్యాధి గ్రస్తుల బాధ 
పడుదురు. తన్గగొప్పతనమును ప్రకటించుచు పరస్త్రీని చూచిన వాడు పుట్టు 
గ్రుడ్త వాడయి ఫుట్టును. మంచివానిని పరుష వాక్యములచే నొప్పించినవాడు చెవిటి 
వాడయి పుట్టును. ఒకరికి విషాన్నము పెట్టినవాడు కడుపున తెగులుతో బాధ 
పడును. కామాంధుడై అన్య సతిని (స్త్రీని తుదకు గోవు మున్నగు జంతువుల 
కలియబోవు అన్నకోశమున జలబాధ శర్మర బాధలు పడుచు బ్రతుకును. 
అందముగ నన్న వారిని బంధించి గొట్టి బాధించినవాడు కుష్టురోగి యయి 
పుట్టును. సాథుజనులను కాలుసేతులు విరిచి బాధించిన వాడు కుంటి వాడయి 
పుట్టును. అశుభములగు పాదములతో దేవాలయమునకు బోయినవారు, అలు 
లయిన వారిన్‌) నిమ్మి రణముగ తన్నినట్టివారు పాదరోగులయి పుట్టుదురు. నిర్ర 
యులై వినోదముకొరకు జీవులను జంపువారు, గురువులకు బాధ కలిగించువారు 
జ్వరము, అ సారము, కడుపులో పుండ్లు, మహోదరము మున్నగు బాధలు 
పొందు వారసదురు. గూని కుంటు గుజ్జు వికారము గల వారు సజ్జనులను మోస 
పుచ్చి ధనము పొందినవాడు వెళ్ణేవాడయి పుట్టును. సంతతిలేని వారు పూర్వము 
- పితృకార్య స చేయని వారు బాలురను బాధించిన వారును. నపుంసకులు పూర్వ 
భవమున ఎన్టును బట్టి అవయవము ఛేదించి కామసుఖము లేకుండ చేసినవారు. 
తొంటి జన్మమున భర్తకు వంచన జేసిన స్త్రీ, విధవరాలై జన్మించును. పరిశుద్దులయి 
ఫుట్టియు గర్వము చేతను అహంకారము చేతను అసహ్యామగు పనులు చేసి నందున 
తుచ్చులు భులువలై పుట్టుదురు. న జనులను నిష్కారణముగ 





మహాభారత ధర్మశాస్త్రము 


కొట్టి తిట్టువారు, మజుజన్మమున ఒకరికి దాసులె లై తిట్టు పడుచు కష్ట కష్టముల పాల 
గుదురు. భోగలాలసుడై మాననీయులను హీనముగ జూచిన వాడు మణుజన్మ 
మున తన అవసరమునకు అడ్డులు వచ్చి విఫలుడగును. (ప్రభుత్వముచే శిక్ష బొందిన 
వాడు తొలిపుట్టుకలో నిరపరాధులను దండించిన వాడు. తమవద్ద నమ్మియుంచిన 
సొమ్మును తిరిగి యాయక ఏదో నెపమున తామే వాడుకొనిన కుత్సితులు మటు 
జన్మమున వారి సకల ధనములు నష్టపోదురు. బంధు సమేతముగ ఒకేసారి మడిసి 
వారు పూర్వజన్మమున నరమేధము చేసిన దురాత్ములు. 

ఈ-విధముగ పాపమొనర్చిన వారెల్లరకు నరకమేగతి. అందలి కష్టముల 
న్నియు పడవలసినదే. నరులకు తాజేసిన కర్మఫలము తప్పుదు కాని అదే జన్మమున 
అనుభవము రాదు. మునులు యతులు వారివారి తపఃఫలములు ఆ దేహముతోనే 
అనుభుంతురు. 

ఈ విషయములన్నియువిని పార్వతి మరల ఒక (ప్రశ్న అడిగినది. దేవా! 
మీ చెప్పిన విశేషములన్నియు గ్రహించితిని. తప్పులు చేసిన వారిని (ప్రభువులు 
శిక్షింతురు, ఆ నేరగాండ్లీ జన్మముననే శిక్ష నమభవించుచున్నారుగదా అదెట్టు 
అనగా శివుడిట్టు చెప్పెను. 

నేరస్తులను దండించుట (ప్రభువుల విధి; మజౌవ్వరును అట్టి నేరము చేయ 
గూడదని తెలియ జెప్పుటకును. అదియును ఆ తుంటరుల పూర్వకర్మఫలమే. 
(పభుదండన మందినవానికి యమదండన ఉండదు. తప్పులేకుండ శిక్షించిన వానికి 
యమ బాధ తప్పుదు. తప్పుచేసిన వానిని శిక్షింపకున్నచో యమ బాధ పడవల సినదే. 
అందరును వారివారి కర్మఫలమును అనుభవించవలసినదే అందుండి తప్పుకనలేరు. 
మరల పార్వతి యిట్లడిగినది. దేవా! కర్మఫలము అనుభవించవలసినదే అంటిరి 
'ప్రాయశ్చిత్తమున పాపము పోవునందురు. అశ్వమేధయాగంబున అన్ని పాపములు 
పోవునందురు గదా. ఈ విషయము విశదీకరింపుడనగా పరమశివుడిట్టు పలికెను. 
కామ కృత్యఫలమనుభవింపవలసినదే. ప్రాయశ్చిత్తము వలన కామ కృత్యము సెడును 
సందేహము లేదు. దేవాసుర మునులకైన కర్మఫలము తప్పుదు. పుణ్య కర్మముల 
వలన నరుడు స్వర్గమున కేగును. ష్‌ తక్కువైన నరుడుగనే, ఉండి సౌఖ్యము 
లనుభవంచును. | 
గ్రహచారము :- నరుడు చేయు మంచికి చెడ్డకు గ్రహముల (ప్రభావము కలదు. 
చేయువాడు తానేకాన తన కర్మఫలములు తాను అనుభవింపవలయు. 





అనుశాసనిక- ఆశ్వా- క్‌ 


మరణము :- ఆత్మ అనునది నిత్యము. దేహము అనిత్యము. వయసు చెల్లిన 
కొలది దేహము పట్టు దప్పినపుడు ఆత్మ అందుండి వెడలి పోవు దశ మరణము. 
జీవుడు మజీయొక దేహమును పొందుటే పుట్టుక. 


ఆయుర్వృద్ధి క్షయములు 


దేహము జ్లీర్ణమగును గాని మరణమును తీసికొనిరాదు. మనుజుని ఆయుః 
ప్రమాణమున కతని పూర్వకర్మములు కారణము. 


ఆయువును వృద్ది చేయునవి = ఓర్పు, సత్యము, దయ, శౌచము గురు భక్తి తపము 
బ్రహ్మచర్యము మితభోజనము జాషధము. 


ఆయువును తగ్గించునవి = తన శక్తిని మించి పనిచేయుట, అపథ్యమైన భోజనము. 


పూర్వకర్మముల వలననే ఈ గుణము లలవడును. పుణ్యములొనర్శిన 
వారు స్వర్ణోకమున చిరకాలముండి మర్త్యులై జన్మించి చిరాయువు కలిగిన వారగు 
దురు. ఇతరులకు అల్రాయువు నరకమే గతి. 


పురుష స్త్రీ విధములు 
పురుషత్వము (స్త్రీత్వములనునవి శాస్త్ర యుక్తముగ లేవు. వారి వారి 
చేయదగిన కర్తత్వము వారికి భావించదగిన విధి. ఆత్ముడు కర్మములకు కర్తగాదు. 


అతని సత్వరజస్తమోగుణములు వాతపిత్త గుణములు మనుజునిలో ఉన్నవిధమున 
అతని కర్మములు జరుగును. 

సాత్వికము : సత్యము, శౌచము, దయ 

రజోగుణము లోభము ఆసక్తి మోహము, (క్రోధము 

తామసము : అసత్యము, హింస, భయము, మందబుద్ది, అధైర్యము, నిద్ర 
ఇవి అనేక విధముల బురుషునిలో గొని కర్మలాచరింప జేయును. ఈ గుణములే 
మనుజుని నరకమున (ద్రోయును. నిర్గుణుడు మోక్ష లక్ష్మీ కర్ణుడు. నరులకు 
వారివారి కర్మములననుసరించియే శుభాశుభములు కలుగును. హీతమును గోరి 
వచించు పల్కు.లొ కింత పరుషములైనను మేలొనరించును. (ప్రభువు భృత్యులను 
దేశికుడు శిష్యులను, వైద్యుడు.తగు జొషధములిచ్చి తీసికొనుడని రోగార్తులను 
తర్ణించుట. పుణ్య (ప్రదములై భాసించును. 








93 


మహాభారత ధర్మశాస్త ము 

చెమట వలన బుట్టనవి, భూమి నుండి పుట్టినవి. మావి వలన పుట్టినవి 
వివిధ ప్రాణులున్నవి. అందు నరజన్మముత్తమము. అజ్ఞానము పోవుటకు (బ్రహ్మయే 
తపమొనరించెను. జ్ఞానము సన్మార్గముల వినికి వలన కార్యాకార్యముల స్వభా 
వము వలన తెలియనగును. అతడు చేసిన పుణ్య మల్పమైనను వినికిడి అధికఫలము 
నిచ్చును. సత్కర్మమెంత జేసినను అజ్ఞాని కది నిష్టలమే. మృతినంది మరల జన్మిం 
చిన వానికి పూర్వ వృత్తాంతము బుద్దియందుండును. పెద్దయైన కొలది ఆ గుణము 
నశించును. పూర్వ దైహికముల నెణీగి వారును ఒక్కొక చోట నుందురు. అట్టి 
వానిని యముని దూతలు కొనిపోయినను యముడు కరుణించి వారిని తిరిగి 
పంపివేయును. 


స్వప్నములు 
1. స్వప్నములు :- నరుడు నిద్రావస్టనున్నపుడు మనస్సు యొక్క చేష్టకల, కల 
లు రాబోవు శుభాశుభములు సూచించును. 


శ. కర్మవర్తనము :- దైవము కర్తగాదు. నరుడు చేసిన పూర్వకృతము దైవ నామ 
కమున పరగును.. పురుష ప్రయత్నము చేతనే అది యగును. వర్షము వాయువు 
ఏర్పడినట్లు త్రవ్వినపుడు జలము, సమిధ మధించినపుడు అగ్ని వచ్చునటుల 
నరుని చేష్టదైవ యోగమున సిద్దిబొందును. 

తి. గర్భము :- (జీవుడు) గర్భమున ప్రవేశించుటకు సంభోగ బీజము, రక్తము 
దైవము ఇవి కారణములు. మాయారహితుడైన ఆత్ముడు అహంకారముచే పుట్టువు 
అనుచెణులో పడును. 


4. దైవరహస్యము :- తొల్గొల్తనరులకు పూర్వ జన్మ స్మృతి ఉండెడిది. దానివలన 
అందరు పాపరహితులై అమరులు అగుట వలన స్వర్గమున సందడి రద్దీ ఎక్కు 
వైనది. దానిని గమనించి బ్రహ్మమనుజులకు పూర్వ జన్మ జ్ఞానము లేకుండ చేసి 
నాడు. ఇదికారణమై నరకము నిండిపోయినది. మనుజులు పాపవర్తనులైనారు. 
ఇదియు బ్రహ్మకు నచ్చలేదు. మనుజునకు మనస్సు, బుద్దితో పాటు ధర్మశాస్త్ర 
మునిచ్చినాడు. సర్వము నరుని వర్తనముపై ఆధారపడి యున్నది. 

ర్‌. పునర్ణన్మము :- ఉన్నదా, లేదా అను సంశయము మనుజులను బాధించు 
పెద్ద సమస్య. ఆ విషయము నిశ్చయముగ దేవతలకే తెలియదు. నరులకేమి తెలి 


యును. వేద పాఠముల నవగాహన చేసికొని క్రమముగా జ్ఞానియైన వానికే అది 
తెలియగలదు. 





అనుశాసనిక- ఆశ్వా-5 
కనన 


6. మృత్యులైనవారికి ఆకారము లేదు :- యమభటులా జీవుని ఎట్టు కొనిపో 
దురు. యముడు వారినెట్టు శాసించును. శిధిలము జ్లీర్ణము అయిపోయిన శరీరము 
నుండి విడిపించి మాయా శరీరము కలుగ జేసి తీసికొని పోదురు. ధర్మ వర్తనులను 
సుగంధము మృదువైన బాటను, మధ్య తరగతి వారిని ఎట్టి బాధలు పెట్టకుండను, 
పాపాత్ములను ముటికి కఠినమైన మార్గమున యీశ్చి తేసికొని పోయి యముని 
ముందు బెట్టుగా, యముడు ధర్మవర్తనులను పుణ్య లోకములకు మధ్య వారిని 
మర్తృలోకమునకు పాపాత్ములను ఘోర నరకమునకు పంపును. 
?, నరకము ఎట్టిది :- భూమి క్రింద రౌరవము దాని క్రింద మహా రౌరవము 
దాని(క్రింద కంటకావనము కలవు. నరకతలములైదు. పాప క్రియా తారతమ్యము 
లూహించి యముడు వారిని తగు చోటికి పంపును. పాపులకు అగ్ని కుండము 
మున్నగు పంచ కష్టములుండును. యమ భటులు దండన తోను కత్తి కోతల 
బాధ పెట్టుదురు. కుక్కలు కటజుచును, గ్రద్దలు పీకి తినును. విష క్రిములు దొలు 
చుకు తినును. 

నరక బాధల వలన పాపము తొలగగనే క్రమముగ పురుగు పక్షి జంతువు 
మానుష జన్మముల తిరిగి పుట్టుదురు. 
8. (త్రివిధ పాపములు :- మనస్సుచేత - పరధనములందు అపేక్ష పాపమును 
సహించుట ధర్మద్వేషము మొదలైనవి. | 
వాక్కుచేత - అబద్దమాడుట, పరుష నిందాభాషణములు మొదలైనవి. 
కాయికములచేత - హింస, వధ, నిర్భంధము, తినకూడని పదార్థములు తినుట, 
పరస్త్రీ సంగము, మద్యపానము మొదలైనవి. 
9. మద్య పానము :- పాపములలో కెల్ల మద్యపానము అతిహీయమైనది. నింద 
ప్రాణహాని, కీడు, నరకము మద్యపాన ఫలితము. సజ్జనులు మధుపానము వేస 
నచో లోకమున మర్యాదయే ఉండదు. అన్ని వృర్ణముల వారును మద్య పానము 
విడిచి పెట్టవలసినదే. అట్టు విడిచిపెట్టుటే సంపద కీర్తి వైభవము లభించుటకు 
మార్గము. 
10. సుకృతములు (పుణ్య కార్యములు) :- ఇవియు మూడు విధములు. 
1. జాపరమికము : పాపములు చేయుకుండుట. పెద్ద యత్నము దీనికక్కరలేదు. 
ధన వ్యయము లేదు. ఈ సౌలభ్యము అజ్ఞానులెణుగరు. ఎజుగక నరకమునకు 
పోదురు. పరలోక భీతిచే గాని, ఇంద్రియ నియమములవలన గాని ధర్మాభి యుక్తి 
కలిగి పుణ్యలోకముల చేరవచ్చును. 








95 


మహాభారత ధర్మశాస్త్రము ' 
2. నిరుపకరణము : శౌచము, సత్యము, శాంతి, దాంతి ఆర్హవము, (వ్రతము, 
ఉపవాసము, బ్రహ్మచర్యము, దీని నియమములు. శౌచము రెండు విధములు. 
హృదయమున చెడు తలపులు లేక నిర్మలముగా నుండుట. అభ్యంతరము. ఆహార 
శుద్ది శరీర శుభ్రత బాహ్యము. కనినది వినినది ఉన్నరూపున నుడువుట సత్యము. 
శాంతి అనగా బుద్దిని సౌమ్యముగా నుంచుట. దాంతి కర్మేంద్రియముల యోగ్య 
ప్రవృత్తి. ఆర్దవమనగా మోసము లేని సంపాదన. మంచిపని పూని చేయుట 
(వ్రతము. మితాహారము ఉపవాసము (స్త్రీ సంగమేచ్చ లేకుండుట బ్రహ్మచర్యము. 

తీర్ధ సేవ : విశిష్టమైన నియమము. అన్ని నదులు త్రీర్ణములే, సము(ద్రము 
న కలియు నదులు ఉత్తమ తీర్ధములు. అవి అధిక ఫలము నిచ్చును. ముని వాటికలు, 
అబ్దిసంగమము గల నదీ ప్రదేశములు, నదులు అన్యోన్యము కలిసి ప్రవహించు 
ప్రదేశములు పరమ తీర్ధములు. శుచిగా స్నానాదులు చేయవలయును. వెంటనే 
దేవార్సన వి(ప్రార్బన ముఖ్యములు. దగ్గజుగానున్న తీర్థముకన్న దూరముగానున్న 
తీర్థములు మేలు. సము|ద్రమే ఒక మహాతీర్ధము. అందు మునులు కొనియాడిన 
ప్థలములు చాల పుణ్య (ప్రదములు. 


3. సోపకరణము : వైదిక క్రియలందు పితృ క్రియలందు ధనధాన్యాదులను సమృద్దిగ 
దానమునకు వినియోగించుట. అర్హులు పండితులునగు వి(ఫ్రులకు, పుణ్య కాల 
ప్రదేశములందు దానము మేలు. 

ఉత్తమ దానము : విఫ్రుని కోర్కె ప్రకారము పితృకార్యమున వస్తువును భక్తితో 

నిచ్చుట. 

మధ్యమదానము : చేయవలసిన దంతయు చేసి వ్యయమునకు విచారించుట 

అధమ దానము : చేసినందులకు తన్నుతాను పాగడుకొనుట. 

ఈ చివరి రెండు స్వభావములను మానవలెను. . 


దాన ఫల విశేషములు. 


పార్వతి ఈ విషయమడుగగా శివుడిట్టు వివరించెను. దానముచేయవలసిన 
వస్తువులలో, అన్నము, జలము చాల ముఖ్యమైనవి. అవి అన్ని జంతువులకు మను 
జులకును ప్రాణమిచ్చునవి. ఆ దానము వలన స్వర్గలో కమున చిర సౌఖ్య వాసము 
కలుగును. బంగారము అగ్నితో సమానము. ఆ దానము వలన కామితార సిద్ది. 
గోదానము, అందునను కపిల గోదానము అత్యంత (శ్రేష్టము. తరువాతి పెక్కు 








96 


అనుశాసనిక- ఆశ్వా-5 


తరముల వారికిని (శ్రేయః (ప్రదమేకాక ఊర్ద్వలోక ప్రాప్తి కలుగజేయును. భూమి 
వలన పెక్కు సంపదలు లభించును. దానమిచ్చిన భూమి పెంపుగా నున్నంత 
కాలము దాతకు ఊర్హ్వలోకములందు చిరకాల సౌఖ్యమమరును. కన్యను దానమి 
చ్చినచో యమునకు సంతృప్తి, దేవతలు సంతోషపడుదురు. కన్యా దాతకు తేజ 
ము సంపద యశము కలుగు జన్మ లభించును. విద్యను ఇచ్చినను, పేదలకు విద్య 
చెప్పించినను అవ్యయానంద సిద్ది కలుగును. 
తిలాదానము = అగ్ని ప్టోమ ఫలమిచ్చును. వాసోదానము చిరత రాయుఃప్రదము 
గొడుగు దానము పీడలు లేకుండ చేయును. దాసదాసీ జన దానము కర్మ 
విమోక్షము. దీపదానము విమలమైన ఆత్మ భావమునిచ్చును. నదిని దాటించు 
సేవ వ్యసనములకు దూరము సేయును. జౌొషధ దానము రోగములు రానీయదు. 
బాటసారికి స్థలము నిచ్చుట శరీర సౌఖ్యము నిచ్చును. 
అంతఃకరణ శుద్దిగ చేయు దానము అల్పమైనను అధికఫలము నిచ్చును. శ్రద్ద శుద్ది 
లేని దానము పెద్దమొత్తమైనను నిష్పులమే. | 
యజ్ఞము రెండు విధములు. వైదికము, లౌకికము. రెండును దేవతా ప్రియములు. 
1. వైదికము - వర్గమునకు తగిన యోగ్యమైన ఆర్హనతో, బుత్విగర్భన చేయు 
యజ్ఞము దేవతలకు తృషప్తిగావించునది. 
2. లౌకికము - దేవతలకు ఉత్సవము, నృత్తగీతాదులు, గంధమాల్య ధూపములు 
భక్ష్యభోజ్యంబులు కలది. 
యజ్ఞకర్తకు ఇచ్చుట అతని నుండి పుచ్చుకొనుట అధిక పుణ్యము. యజ్ఞ 
కర్త లోకోత్తరుడు. ఏ యితర ధర్మదానములును యజ్ఞమునకు సరిపోవు. ధ్యాన 
తత్సరతతో యజ్ఞము చేసినచో ఫలమిచ్చును గాని, మనస్సు ఎక్కడనో పెట్టుకొని 
యజ్ఞము చేసినను ఫలము లేదు. మనమనస్సులలోనున్నది సర్వము దేవత 
లెజుగుదురు. 
'పైత్సక కర్మలు 
గంగ కురుక్షేత్రము మున్నగు చోటులను, మాఘ భాద్రపదమాసముల 
లోను బహుళ పక్షము అమవాస్య త్రయోదశి నవమి తిధులలో ఈ కర్మములు 
దేవతలకు త్పప్తినిచ్చును. 
దర్భలు తిలలు పవిత్రములైనవి. పితృక్రియలకు అర్హములు. శుచి, 
అక్రోధము [శ్రద్ద పితృ క్రియలకు ముఖ్యము. శ్షుక్ష పక్షము పూర్వాహ్నములు తిథి 
97 








మహాభారత ధర్మశాస్త ,ము ' 


ద్వయము జన్మదినములు ముఖ్యములు. నేయి పెసర పాయసము అప్పముల 
గారెలు ముఖ్యములు. భోక్తలుగా, శ్రోత్రియులు, రోగము లేనివారు, శరీర సౌష్టనము 
కలవారు సజ్జనులు అర్హులు. సగో(త్రీకులు, భార్యలేని వారు, ఇతర కులములవారు 
పనికిరారు. గంధ పుష్ప ధూపదీప వృస్త్రములిచ్చి భోక్తలను పూజ చేయవలెను. 
సమృద్దిగ భోజనము నీవలెను, పిండ పూజయథావిధి జరుపవలెను. 
జనులు మృతి బొందగనే ఆ జీవులు వెన్వెంటనే పునర్ణన్మము నందుదురు. 

ఎవ్వరికని ఈ (శ్రాద్ద విధులు చేయుదురని పార్వతి సందేహము వెలిబుచ్చూ 
శివుడిట్టు చెప్పెను. 

ఇది చాల రహస్య విషయము. వినుము. పితృ దేవతలును దేవ బృందము 
ఉత్తర దిశనుందురు. వారికి చేయు పూజలు హవ్యము అనబడును. పిత్స గణము 
దక్షిణదిశ నుందురు. వీరికి చేయు పూజ కవ్యము అనబడును. మరణించిన వారికి 
శ్రాద్రము చేయగా పితృ గణము హర్షమొంది కర్తకు ఆయువు (శ్రీ) కీర్తి ఇహలోక 
సుఖములిచ్చి సుగతులు కల్పింతురు. 

ధర్మవిశేషములు 

రోగ గ్రస్తులకు జౌషధ మిచ్చుట, దీనులకు సహాయపడుట, తీర యాత్రి 
కుల నాదరించుట, అనాధ శవదహనము, దుఃఖమునందున్న వారిని ఓదార్చి ఆద. 
రించుటయు (ప్రశంస నీయములైన గొప్పు ధర్మములు. 

ధర్మము వివిధ రీతులనుండును. జాతి ధర్మము, దేశధర్మము కుల ధర్మము 
గణ ధర్మము ఆ పద్దర్మము అని ధర్యమైదు తెలుగులు. 
| పుణ్యలోక భోగములు 

అన్న తెజుగుల పూవులయందును వికసించి సౌరభము విరజిమ్ము కల్ప 
వృక్షపు పూత ఆహారముగ అమృత సమముగా నుండును. ఆకాశము నిర్మలముగా 
నుండును. ధరించిన ఆభరణములు మిగుల (ప్రకాశించును. సుందరులు మృదు 
స్వభావులు మంచి గుణములు కలిగి (స్త్రీ పురుషులు (క్రోధములేక. అన్యోన్యమై 


(త్రితో , ముసలితనము ఏరోగ బాధ లేకుండ, ఆలోకములందు నిరంతరానంద 
. భోగము లనుభవింతురు. 


సుగతి దుర్గతులను బొందు వారిని తెలిసికొనుటెట్టు 
ఇతరులకు కీడు తలంపక, ధర్మ వర్తనులయి సత్యము పలుకుచు దయా 


98 








అనుశాసనిక- ఆశ్వ్యా-5 
మయులై దీనులను పోషించుచు, అతిథులను ఆదరించుచు, సజ్జనులను గురువులను 
పూజించు వారు సుగతులంది స్వర్గలోకమున కేగుదురు. 
దుర్గతి బొందువారు: పరుషము, అసత్యములగు పల్కులు, అన్యధన 
మభిలషించువారు పర్వ స్త్రీ లోలురు, బంధువులకు సజ్జనులకు చెడ్డ చేయువారు 
దుర్తనులు దుష్ట సాంగత్యముకలవారు ధర్మపరుల యెడల అసూయ గలవారు ఘోర 
నరకము పాలగుదురు. 


పరమ ధర్మము - సాంఖ్యము - కపిల మహర్షి సేవితము 
ధర్మములు పెక్కులున్నవి. ధర్మార్ధ కామములిచ్చు సౌఖ్యములు శాశ్వత 
మైనవి. మోక్షధర్మమే నిత్యమహా సౌఖ్యము కలుగ జేయును. మోక్ష పదము 
లభించు మార్గము వినుము. గృహస్థ ధర్మమున చేయదగిన సత్మృతులొనరించి 
శాంత చిత్తులై వనమునకేగి సద్గురువు వద్ద సాంఖ్య యోగమును తెలిసికొనవలెను. 
పంచ వింశతి (ఇంద్రియాది ఇరువదిరెపైదు) గుణముల జ్ఞానమే సాంఖ్యము. 
నిశ్చల ధర్మమనస్క తతో వీనినన్నిటిని ఒకే ఆధారముగ చేసికొనుట యోగము. 


ఇందులకు సాధనము శీతోస్లములు. హర్షదుఃఖములు మొదలైన ద్వంద్వ 
ముల కతీతుడై యుండుట. శౌచము, బ్రహ్మచర్యము శాంతి, మితాహారము, 
ఇలా నాడిని జూచుచు అంతరాత్మ చింతనకు భగ్నము రానీక భక్తియుక్తిని ఆయం 
తరాత్మ దర్శనము పొందుట మోక్షము. దీనికి నిశ్చలమైన సదాభ్యాసమావళ్యకము. 
సంసార శోకమోహ వశుడైన వాడీ యోగమును పొందలేడు. 


సంసారమున ధననష్టము బంధు మరణములు మున్నగు ఏవో కష్టములు 
వచ్చుచుండును వానికై శోకించుట మనస్తాపము తక్క వేరు లేదు. సుఖదుఃఖములు 
వచ్చుచు పోవుచుండును. ఎచ్చటికి పోయి దాగుక్‌"నినను. మృత్యువు తప్పుదు. అన్న 
యజ్ఞ దానఫలముల మించినది మోక్ష దర్శిత్వమొక్కటే. మంచి అన్నది విలంబ 
నము లేక ముందుగనే చేయవలెను. 

వైరాగ్యము (ప్రశాంతిని, (ప్రశాంతి ముక్తిని ఇచ్చును. సంసృతి దుఃఖమును 
పాయజేయునది అదియొక్కటియే. సాంఖ్యులు జ్ఞానమున విముక్తి నందుదురు. 
ప్రకృతికి అవ్యక్తనామకమును కలదు. అందు - మహదహంకార (1+1) 
తన్మాత్రలు (5), మనము (1), ఇంద్రియములు (11), భూతములు (5) 
జన్యములైనవి. 








99 


మహాభారత ధర్మశాస్త్ర (యు 

ఇం(ద్రియములు 12 _ త్వక్కు, చక్తు, శ్రోత్ర, జిహ్వ, (ఘ్రాణ (జ్ఞానేంద్రి 

యములు) మనస్సు, బుద్ది, వాక్కు, పాణి, పాదము, 

పాయువు ఉపస్ట్రము ( కర్మేంద్రియములు). 
భూతములు 5 పృధివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము 
తన్మాత్రలు 5 గంధ, రస, రూపము, స్పర్శ, శబ్ద 
మహత్తు 1 
అహంకారము 1 

24 
పంచవింశకమను ఇరువది యైదవది క్షేత్రము. ఆతత్త్వమునుండి వచ్చిన శక్తి సత్వ 
రజస్తమ గుణము లాధారముగ లోకములను సృజించును. అట్టిది అవ్యక్షము అణువు 
నిత్యము ఏకము, అక్రియము, అహైతుకము, అగోచరము అయి ప్రధానమైనది. 
సాత్తి(కములు - సౌఖ్యము, తృప్తి, (ప్రకాశము 
రాజసము - మోదము, ఖేదము, రాగము, ద్వేషము, ద్వంద్వములు. 
తామసములు - అ్రకాశము, దుఃఖము, మోహము, ఆలస్యము - 
ధైర్యము, విజ్ఞానము, (శ్రద్ద, దయ, హర్షములు కలిగి ఉండుట మోహలో భములు 
లేకపోవుట సాత్సిక గుణమును వృద్ది చేయును. సత్వగుణము పోయినచో అవియును 
తగ్గును. | 
౧ 

రజోగుణమును క్రోధలోభకామ అనృత ద్రోహ తాపగుణములు వృద్దిచేయును. 
అవి తగ్గినచో రజోగుణము తగ్గును. 


తమోగుణమును సంశయము విచారము నిద్ర జడత్వము వృద్ది చేయును. అవి 
తగ్గినచో అదియు తగ్గును. 


ఈ (త్రిగుణములు ఒకదానిని మించి ఒకటి మానవుని లొంగజేయును. 
వానిని ఉపేక్షసేయరాదు. ధర్మార్ధ కామములకు మూలము సత్వగుణమే. బుద్ది 
అనగా మహత్తత్త్రము వివేక విజ్ఞానములకు చిహ్నము. అహంకృతి తొలగుట ఇది 
మోక్షకారణము. ఇం(దియములనడగింప మనళ్ళక్తి చాలును. దేహమున కన్యుడు 
దేహి అందుండును. దేహము దేహి వేలు అని తెలిసి కొనుట చాలును. మనసును 

100 








అనుశాసనిక- ఆశ్వ్వా-5 
అన్యచింతల పోనీక ఉంచుటే నిర్మనస్కత మోక్షశ్రారణము. అపుడు ప్రకృతి నుండి 
శ్రొాలగు పంచవింశతి తత్త్వము (ప్రకాశించును. అతడు పరమహంస అనబడును. 
ఆ విజ్ఞానము పరమ శాంతి (ప్రదము. పంచతన్మాత్రలగు రస గంధాదులు లేని 
నిర్వికారత సర్వ వ్యాపియై అణువును మహత్త్వమును తానై జ్ఞానేంద్రియములకు 
ఆలంబమై (ప్రకాశించు తేజము పరమాత్మ షడ్వింశము. ఇరువది ఆరవతత్వము. 
సమతా బుద్దితో దానిని జూచు వాడు మోక్షాతీతుడు. 


యోగ (ప్రకారము 


ఇం([ద్రియములు మనసు బుద్ది ఆత్ముడు ఒకటిగానగుట యోగ జ్ఞానము. 
అగ్ని సమారాధన, ఎక్కువగా మాట్టాడకపోవుట- సత్య సంధత, సాత్త్విక వర్తన 
- దానము అధ్యయనము శౌచము పాపముల బోగొట్టును. పాపరహితుడై యోగ 
సాధన బూనవలెను. శుభము ఏకాంత మగుచోట, నేలపై ఆసీనుడై అయిదిం ద్రి 
యములను నిశ్ళలముగ నుంచి, మనసున ఆత్మ చింతనసేసి, ప్రాణమును అపా 
నమున ( మూడిగాలి) కలియజేయుట యోగసిద్దికి సాధన. అట్టి యోగసిద్ది పొం 
దినవానికి అపానమి(శ్రము కలిసిన ప్రాణము శీర్షముననున్న సహ స్రారచక్రమునకు 
రప్పించినవో అతడె జీవుడు పరమాత్ముడు. ఇట్టి యోగ సేవకు సోమరితనము 
చంచలమతి, తిండి పోతు తనము వ్యాధి కలలు కామ (క్రోధములు లోభము 
మోహము భయము విరోధులు. వీనిని విడనాడిన వానికి అష్టసిద్దులు (ప్రాప్తించును. 

శివుడు పార్వతికి తెలిపిన ఆత్మ సాయుజ్య 'ప్రాప్త 

దేవతలు మునులైనను పరమాత్మనయిన నన్ను (శివుని) ఊహించలేరు. 
యోగము సాంఖ్యము రెండును నేను చేసినవి. నేను ఈశుడను అవ్యయుడను 
. సత్యుడను. సనాతనుడను నిష్టతో ధ్యానము, స్తుతి, వందనము కీర్తనలతో నన్ను 
పూజించు వారికి అన్ని కోరికలు సమకూర్తును. ఆశ్రమ ధర్మములు, వాశుపతి 
మహా (వ్రతము వి(పులకు నేను పూర్వము జెప్పితిని. నానాటికి లోకమున శిష్య 
ప్రశిష్యుల వలన అవి ప్రసిద్ది కెక్కినవి. శుభము, రక్ష శుచి, లింగార్చన సఫలము. 
గుటకు భస్మమును, నేను సృజించితిని. దానిని దేహము నిండ పూసికొనినవారు 
కపాల ధారులయి (బ్రహ్మచర్యము భిక్షుకులై, జడలు పెంచుక్‌ నిగాని, తలలు బోడి 
జేసికొని గాని స్థిర చిత్తమున నన్నె.తలంచు భక్తులకు పరమానంద సుఖము నిచ్చే 
దను. ఆ విధానమున నా సాయజ్యములభించును.. | 


మహాభారత ధర్మశ్నాస్త్తయు యా 

శివలింగ స్థాపనము పూజ, జగత్తున పరమ (శ్రేయః (ప్రదము. నన్ను లిం 
గముగా జేసినాను. శక్తి కొలది పాలు నేయి జలముతతో లింగమునభిపేకించి గంధ 
మాల్య ధూప ద్రీపములతో సగర రపు పెట్టు భక్తులకు మోక్షము సమ 
కూరును. ఓ పార్వతీ! నీవును త్రిలోక (స్రీ (స్త్ర) జనములు పూజింపదగినదానవు, 
నీవు పరమ వివేకము గల దానివి. జ్ఞానివి. వ్రత విధాన నిష్టలు గలదానవు. కాంతా 
ధర్మము ఎట్టిదియో పార్వతీ నీవలన వినగోరుచున్నాను. నాకావిషయము విపుల 
ముగ తెలియ జొప్పుము. 


పతివ్రతా ధర్మములను పార్వతి శివునకు దెల్పుట 


పరమ శివుడే తనను ఇట్టడుగగా పార్వతి కొంత సిగ్గుపడి, వినయముతో 
ఇట్లనెను. సర్వజ్ఞా! సర్వేశ్వరా! మీకు తెలియనివి ఏమి కలవు. అయినను, గంగ 
గోదావరి యమున, కృష్ణ కావేరి పెన్న నర్మద కౌశికి మున్నగు నదులన్నియు నావద్దనే 
ఉండుగాన వానితో ఆలోచించి నుడివెద నను నంత, గ--గాదేవి పార్వతితో దేవీ! 
ఈ విషయమును తెలియజెప్పుటకు నీవే తగుదువు. నీవు చెప్పగా మేమును విని 
ఆనందింతుము అనియెను. పార్వతి ఏమి చెప్పునో వినుటకు కౌతుకముతో సురలు 
మునులు సురసీద్ద సాధ్యాంగనా జనములు అచ్చటికి చేరిరి. పార్వతి ఇట్లు నుడివెను. 

బుతుమతిగాని కన్యను, తల్లి దండ్రులు మేనమామలు మున్నగు పెద్దలు 
అర్హుడగు వరుని జూచి వానికిచ్చి పెండ్లి చేయవలెను. ఆమెకు భర్తయే దైవస 
మానము. ఆతని అభి ప్రాయానుసారమె ఆమె దేవతా పిత్స పూజలు అతిథులకు 
ఆదరణ సలుపుట విధి. తనంతట తాను స్వతంత్రించి ధర్మకార్యములనైనను 
సేయరాదు. గృహమున పతికి వలయు పరిచర్య, భోజనాది సౌకర్యములు, పతి 
దెచ్చి యిచ్చిన ధన వస్తుసముదాయము, దాంపత్య సుఖము వీని అన్నిటియందును 
పతికి అనుకూల అయివర్తించుటే స్త్రీ, ధర్మము. పతికి మరియొక భార్య యున్నను . 


ఆమె యెడల విరోధ భావము, తగదు. ఈ విధమగు. పతివ్రతా మ సతికి 
శుభ (ప్రదము. 


పతివ్రత చేయగూడని: పనులు - 


పరమేశ్వరా, ఆధర్మమార్గమున బోవు (స్త్రీకి రాక్షసి వైశాచి అనుపేర్ణు గలవు. 
వారు చంచలాత్ములు భోగ లాలసలు, వ్యభిచార తత్పరలు ధనధాన్యములు విచ్చల . 
విడి వెచ్చింతురు. అసత్యములాడుదురు కలహమునకు సిద్ద పడుదురు. నిద్రామ 
102 








అనుశాసనిక- ఆశ్యా-5 
గ్నులు, లజ్జ ఉండదు. భర్తను పుత్రులను తూలనాడుదురు. పాపముల నుండి 
బయట పడుటకు వారికొకటే మార్గము. వారు చేయు తప్పు తెలిసికొని పశ్చా 
త్రాపపడి ధర్మమార్గమున చరించుటయే. అట్నగాక పతితో డనే మంచితలంపులతో 
మరణించిరేని పరలోకమున వారికి సుగతులు కలుగును. ఇట్టి అనుమరణము 
బ్రాహ్మణ (స్త్రీలకు తగదు. 
ఇట్టు కాంతా ధర్మములు వినమ్ర శిరస్కయెై శివునకు నుడివి, తలయెత్తి 
నమస్కరించిన పార్వతి వచనములకు అటజేరిన దేవాంగనలు మునులు సంత 
సించి వేవిధముల పాగడిరి. 
అంతట శివుడు దేవీ మన యిర్వురికి జరిగిన సంభాషణమునెవ్వడాదర 
మున చెప్పునో వానికి నిత్య స్వర్గలోక భాగ్యము సిద్దించును. విను వారికి సిరి సం 
పదలు ఆయురైశ్వర్యములు కలుగును. 
పర ప్రాప్తి విశేషము - సజ్జన సంరక్షణము 
నారదుడట్లు (శ్రీకృష్ణునకు నుడివిన శివపార్వతీ సంవాదమును భీష్ముడు 
ధర్మరాజునకు. సవిస్తరముగా వివరించి ధర్మజుడడుగగా జప విశషమునిట్టు నుడివెను. 
ధర్మజా, నారాయణ ధ్యాన పూజా సంస్తుతులు పరలోక సద్గతులకు 
హేతువు. విద్వజ్ఞనుల కలుషముల బాపి సంరక్షయొసగును. ఒక చిన్న కథ గలదు. . 
ఒకనాడొక వి(పుని తలవరులు పట్టుకొని దొంగయని తలచి కొట్టుబ్‌ వగా వేశ్య 
యొకతె అడ్డువచ్చి కాపాడిన కర్మఫలముగ నామె మజుజన్మమున (బాహ్మణియై 
జన్మించెను. సజ్జన సంరక్షణము సద్గతులకు హెతువు. ధర్మజా నీవును విద్వజ్ఞ్జ 
నులకు సహాయపడి ధన్యుడవగుము. 
దారిద్ర్య వ్యాధి శోకంబుల నివారణము 
ఈ శోకముల బాపుటకు జహమేదైన యున్నదా అని ధర్మరాజడుగగా భిషు 
డిట్టు నుడివెను. |. కో 
ధర్మజా సర్వదైవములను, సర్వ నదులను, సర్వదేవతలను సర్వ మునులను 
సర్వ బుషులను సర్వ క్షేత్రములను తీర్ధములను, నైమిశాది పుణ్యారణ్యములను, 
గరుత్మంతుడు మున్నగు పుణ్య పురుషులను, హిమవతైలాసాది పర్వతములను, 
భూమ్యాకాశములను పుణ్య వృక్షములను. బ్రాహ్మణులను చక్రవళ్తులను పరమ 
. భక్తిందలచి కీర్తించి నమస్కరించి ఈ సమూహమంతయు నన్ను రక్షీంచి నా కాయి 
రైశ్వర్యములనిచ్చుగాకయని మనసార క 'రుక్‌ని ఓమ్‌నమో భగవతే వాసుదేవాయ 
mm OF 





మహాభారత ధర్మశాస్త ము 
“ఓమ్‌ నమో పురుషోత్తమాయ....... అని పఠించుట మహా జపంబు - సర్వసిద్ది 
కరమైన ఈ జపమువలన పాపములు భయములు ఆపదలు తొలగి శుభములు 
ప్రాప్తించును ధర్మ తత్పరత కలుగునని భీష్కుడా మహా జపమునుపదేశించెను. 
విష్ణుమం (త్ర ధ్యానమహిమ - విష్ణ సహ స్రనామములు 
(విష్ణు సహ(స్ర నామములు ఈ గ్రంథమునకు తుదిని 
అనుబంధముగ జేర్చబడినవి. ) 


ధర్మజుడు మరల దేవకీ నందనా! ఏ దైవము సర్వలోకములకు పూజనీ 
యుడు, ఎవనిని భక్తితో సేవించిన శుభములు (శ్రేయములు కలుగును ఎవని నామము 
జపించిన జన్మ సంసార బంధము లుడుగును. ఎవరా ఒక్క దైవము నాకెటిగింపు 
మనగా భీష్ముడిట్టు చెప్పెను. 

ధర్మజా వినుము. (శ్రీ) మహా విష్ణువు పరమదైవము. ఆయన అఖిల జగ 
త్రృభువు. దేవదేవుడు పురుషోత్తముడు. భక్తి నిరతి నాదేవుని దలచి నిశ్చల ధ్యాన 
మున ఆ పుండరీకాక్షుని సహ(స్రనామములతో కీర్తించుట ధర్మముల కెల్ల పరమ 
ధర్మము. ఆతడు (బ్రహ్మణ్యుడు సర్వధర్మజ్ఞుడు, వరదుడు, విశ్వలోక (ప్రధాను 
డాతని వేయి నామములు సర్వ దుఃఖహరములు. అయ్యది పరమతేజము పరమ 
పదము, (బ్రహ్మము, పరమ పరాయణము, పవిత్రములకెల్ల పవిత్రము మంగళ 
ముల కెల్ల మంగళము. దేవతల కెల్ల పరమదైవము భూతజాలమునకు అవ్యయ 
జనకుడు. ఆ మహత్ముని నామములు బుషి సమాజ పరిగీతములు, భూరి 
గుణయోగ్యములు. శుభప్రదములు అని పలికి ఓమ్‌ విశ్వమ్‌ విష్ణుర్వషట్కారో 
భూత భవ్య భవత్ర్రభుః మొదలు... ఓమ్‌ నమయితి'' అనుతుది వరకు నుడివి, 
దినినెల్లవేళల జపింపమని చెప్పెను. 

విష్ణు నామ ప్రభావము 

విష్ణునామములు వేయియు నిత్యము వినినను పఠించినను ఇహపరము 
లందును ఏ కష్టములు లేక అత్యంత శుభములు లభించును. ఏకాంత భక్తి వీనిని 
విని, పఠించిన వి(ప్రునకు వేద జ్ఞానము, రాజునకు విజయము వైశ్యునకు ధనము 
శూద్రునకు సౌఖ్యములు లభించును. ధర్మార్థకామసిద్దియు లభించును. భయ 
దుఃఖములు సర్వము తొలగును. వీర్యము తేజము కాంతి బలరూప గుణములు 
కీర్తియు కలుగును. వ్యాస సంప్రణీతములయిన ఈ నామములను భీష్ముడుపస 
న్యసింపగావిని ఆలించి ధర్మజుడా మహనీయునికి (మొక్కి. సంతుష్టాంతరంగుడ 





గ 
Wu 


అనుశాసనిక- ఆశ్వా-5 
శ్యూను. సకల విశ్వము సకల వస్తువులు నర సురము న్యాది సకల జీవులు హరవ 
శవర్తనులు వీనిని విని పఠించువారలకు ఇది ఆయు ళ్ళీ విభవారోగ్య సంపద 
లొసగును. 
బ్రాహ్మణ పూజా నమస్కారము 
భీష్ముడు మరల చెప్పుచున్నాడు. 
పూజా నమస్కారములకు బ్రాహ్మణులు అర్హులు. వారికి కీడు చేసినచో 
ఇం(ద్రుడును కష్టముల పాలగును. (బ్రాహ్మణులు సంతసించినచో శుభములెల్లను 
ప్రాప్తించును. వి(ప్రులు ధర్మ (ప్రవర్తకులు. తపోధనులు. ధనము వాక్కు, వి(ప్రుల 
కొక భోజనమునకిచ్చినను అది ఎన్నో పాపముల బాపును. వారు దేవతల వంటి 
వారు. బ్రాహ్మణుల పూజించుట వలన విశిష్ట భాగ్యములు కలుగును. దీనికి ఒకకథ 
కలదు వినుము, | 
మున్ను కార్త వీర్యార్దునుడను ఒక రాజు గలడు. అతనికి వేయి చేతులున్నవి. 
మహా బలుడయి ఏడు దీవులు పాలించుచు గర్వమున తనకంటె బలవంతులెవ్వరు 
లేరని వి'ర్రవీగుచుండెను. ఒకనాడొక ఆకాశవాణి కార్త వీర్యా! నీ వెజుగక పలుకు 
చున్నావు. (బ్రాహ్మణులు అందరి కంటె అధికులు సుమా, అని చెప్పగా రాజులనా . 
శ్రయించి బ్రతుకు బ్రాహ్మణులు అధిక్షులెట్టగుదురు, కారు, నేనే సర్వ భూత 
ములను పోషించగలను అని ఎదురు చెప్పెను. 
' అంతట వాయుదేవుడే కార్య వీర్యునితో, రాజా నీవు బ్రాహ్మణులను అంత 
చుల్చ్కన చేయవలదు. రాజులు (ప్రజలను రక్షించుచుండిరనగా అది బ్రాహ్మణుల 
శక్తివలననే. అహల్యను వలచిన ఇంద్రునకు గౌతముని శాపము తగులలేదా, సాగరుని 
గర్వము అగస్తుడణగింపలేదా. అగ్ని కూడ భృగుని శాపమున కష్టపడెను గదా. 
ఇంకను వినుమని వాయువిట్లనియె. 
ఉచధ్యుడను ముని భార్యను వరుణుడెత్తుకొని పోయి, నారదునిచే కబు 
రంపినను ఆమె నీయక నారదునే వరుణడవమానించెను. ఆముని కోపించి సముద్ర 
మందలి జలమంతయు త్రావెను. వరుణుని నగరము ధూళితో నిండి పోయినది. 
ఏమియు చేయలేక వరుణుడు ఉచధ్యుని కాళ్ళపై బడి అతని భార్యను తిరిగి 
యిచ్చెను... 
గంగా తీరమున దేవతలొ కప్పుడు యజ్ఞము సేయుచుండ రాక్షసులు వచ్చి 
వారి (క్రతువును పాడుచేసి వారిని బాధించుండ వారేగి సమీపమున నున్న వసిష్రు ' 
నకు చెప్పిరి. .వసిష్టుడొక్కపరి తనకోపదృష్టులతో రాక్షసులను చూచినంత మాత్ర 
మున రాక్షసులందరును ధ్వంసమైరి. 
అజ షక 





మహాభారత ధర్మశాస్త్రము 

ఒక తటి దేవదానవులకు పెద్దయుద్దమైనది. ఆ యుద్దమున రాక్షసుల 
ఆయుధ హతికి సూర్య చంద్రులు బలహీనులైరి. జగమంతయు చీకటి కాగా రాక్ష 
సులు మరింత ఘోరమునకు దిగిరి. మిగిలిన దేవతలేగి అత్రిమహాముని వద్ద 
మొజబెట్టగా నతడు సూర్య చంద్రుల గాయముల మాన్ని దీవించి తేజో వంతు 
లను చేయగా, దేవతలుత్సాహవంతులై రక్కసి మూకల నణగించిరి. 


కార్త వీర్యా ఈ కథలను వింటివి కదా! బ్రాహ్మణులు అల్పులందువా అధికు 
లందువా అను వాయువు మాటలకు మారుపలుక లేక కార్త వీర్యుడూరకానెను. 


వాయువు మరల నొక నిదర్శనము చెప్పెను. కార్త వీర్యా వినుము. ఇంద్రుడు 
ఒకపరి ఆశ్వినులు సోమ పానమున కనర్దులని వారినవమానించెను. దానికి చ్యవ 
నుడను ముని కోపించి తన మంత్రములచే దేవతలకు కీడొనరించెను. ఇం(ద్రుడం 
దులకాగగ్రహించి వజ్రాయుధమును ఒక పర్వతమును గైకొని మునిపైకి రాగా ఆ 
మునీంద్రుడు కొన్ని జలములను వానిపై జల్లినంత అగ భస్మమయ్యెను. ఇంద్రుడు 
మూర్చ పోయెను. కొంతసేపటికి ఇంద్రుడు తెలివిగొని మునిపైకి రాగా, ఆముని 
అతిదార్హ్యములైన క్రూర దంతములు గల వానిని సృజించి ఇంద్రునిపై పైకి సురలపైకి 
పంపెను. ఆరక్కసి ఇంద్రునితో సహా దేవతలను (మ్రింగబోగా వానికి భయపడి 
సురలు ఇంద్రుడు దీనులై వచ్చి చ్యవనుని కాళ్ళపై బడిరి. చ్యవనుడు కరుణించి 


వారిని విడచి పెట్టెను. ఎట్టి ఆటంకమును చెప్పక ఇంద్రుడు అశ్వినులకును సోమ 
పానము నిచ్చెను. 


వాయువు మరల కార్తవీర్యా! నీ విప్పుడు బలవంతుడవని వి జ్ఞువీగుచున్నావు. 
నీకీ బలమెచ్చట నుండి వచ్చినది. దత్తాత్రేయునికి శుశ్రూష చేయుట వలనగదా 
ఇది మణవకుము బ్రాహ్మణులు దైవ స్వరూపములు. ఇది తెలిసికొని వర్తింపుము 
అని నుడువగనే కార్తవీర్యుడు హా ఫది బ్రాహ్మణులయందు గౌరవాదరములు 
కలిగి వర్ధిల్లెను. 


(శ్రీకృష్ణుని ప్రభావము - శీస్మడు తన ఉపదేశమును విరమించుట 

భీష్ముడు నుడివిన ఈ కథలన్నియు వినిన ధర్మజునకు బ్రాహ్మణుల త్రీ శక్తి 
సామర్హ్యములను ఇంకను వినవభయునని ఆసక్తి జనించి తనకోరిక భీష్మునకు విన్న 
వించెను. ఆ మహానీయుడు ధర్మజుని జూచి కుమారా! నీ ఆసక్తికి సంతసించితిని. 
కాని నేనిప్పుడు చెప్పజాలని స్థితీ యందున్నాను. చాల అలసిపోయి ఉన్నాను. ఇం 
106 








అనుశాసనిక- ఆశ్వా-5 


(ద్రియములు వాజ్మనములు దుర్భలములైనవి. సూర్యుని దక్షిణాయనము ముగి 
యుచున్నది. నేను దేహము వీడుట కెంతయో తడవు లేదు. ( శ్రీకృష్ణు డిచటనే 
యున్నాడు. నీ (ప్రశ్నను (శ్రీకృష్ణుని అడుగుము. (శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు, ఆ 
మహాత్ముని మహిమను వినుమని భీష్ముడిట్టు చెప్పెను. 

శ్రీకృష్ణుడు ఎన్నో లీలలను (ప్రదర్శించెను. జలధిలో మునిగిన పృథ్విని 
క్రీడా వరాహమై ఎత్తినాడు. తన బొడ్డు తామరనుండి బ్రహ్మనుద్సవింపజేసి అతనిచే 
సకల చరాచర భూత సంఘమును సృజింపజేసినాడు. ధర్మమునకు హానికలిగి 
నపుడు (శ్రీకృష్ణుడు జనించి దుష్టులదునిమి సజ్జనులను కాపాడును. ఆతడు 
విశ్య్వమందంతటను కలడు. అతడే శివుడు. దిక్సాలురునతడే. కాలము దిక్కులు 
నతడే. యజ్ఞకర్తలు (శ్రీకృష్ణుని స్తుతించి శ్రేయస్సు న్లందుదురు. బుగ్వేదము 
(శ్రీకృష్ణుని స్తోత్రమె. వేదములు నిరూపించు పరమాత్మ వస్తువాతడే. యజ్ఞకర్త, 
అగ్ని, ఆహుతులు అన్నియునతడే. యజ్ఞ ఫలరూపమతడే. సూర్య చంద్రుల 
తేజము అతడే. (శ్రీకృష్ణుని మహిమమునిట్టు విని ధర్మరాజు భీష్మునకు (ప్రణా 
మములాచిరించి తనకిన్ని ధర్మ మార్గములుపదేశించినందులకు వినతుడై వేవిధ 
ముల సంస్తుతించెను. 

కృష్ణుడు ధర్మరాజునకు (బ్రాహ్మణ (ప్రభావంబు చెప్పుట 

భీష్ముని వచనానుసారము ధర్మజుడు కృష్ణునకు భక్తిమెయి ప్రణామము 
లాచరించి దేవా! బ్రాహ్మణుల యందున్న విశిష్టత్వము నీవలన గూడ విన నాకా 
సక్తిగా ఉన్నది. అనుగ్రహింపుమని వేడగా కృష్ణుడిట్టు నుడివెను. 

ధర్మజా వినుము. బ్రాహ్మణులు సర్వ సమర్థులు. ఐహిక సుఖములకు, 
దేవ పితృ వర్గమును సత్కార్యముల ద్వారా (ప్రీతిగలవారినిగా జేయుటకు, ధర్మ 
అర్ధ కామముల మూలమున భవముక్తి సాధనకును బ్రాహ్మణుల ఆశ్రయము 
ముఖ్యము. దేవతల్టైనను అట్టి చేరుగడ ఆయువు సంపద కీర్తి చేకూర్చును. (బ్రాహ్మ 
ణులు కోపించినవో విరోధులను బూడిద పాలొనరింప గలరు, అనుగ్రహించినవో 
అభ్యుదయము (ప్రసాదింపగలరు. ఐహికాముష్మిక సుఖములు కలుగ జేయగలరు. 
కావున బ్రాహ్మణులకెపుడు కీడుగాని కోపము వచ్చు పనులు గాని చేయరాదు. 

నాకాశ్చర్యము కలిగించిన ఒక ఉదంతమును వినుము. ఇది ఒక నాడు నేను 
(ప్రద్యుమ్నునకు చెప్పినది. మునీంద్రులలో అత్యంత స్వతంత్ర వర్తనము కలవాడు 


మహాఖారత ధర్మశాస్త (యము . 
దుర్వాసుడు ఒకనాడతడు నా నివాసమునకు వచ్చి చిత్రమైన చేష్టలారంభించెను. 
నవ్వును, వెంటనే మొగముచిట్టించి కోపపడును. విసువు కొమను. చిరపరలాడును. 
శయ్యపై పెట్టిన ఫలహార భోజనాదులు తానే తినును. ఇవి చాలవు నాకు పాయసము 
తినవలెనని ఉన్నది అనెను. వెంటనే తెప్పించితిని. కొంతతిని కొంత తన దేహ 
మునకు పూయమనగా పూసితిని. నా ప్రక్కనున్న రుక్మిణి దేహమునకు తానే 
పూసెను. అటనున్న రథమెక్కి బలిమిని రుక్కిణి నెక్కించి తీసికొని పోవుచు ఆమెను 
ములు గజ్బతో పాడిచెను. ఆమె క్రిందపడినది. దుర్వాసుడు (క్రిందికి దిగి రుక్మిణి 
పైనింత దుమ్ముజ ల్లి దక్షిణ దిశకు పోయెను. ఇవన్నియు చూచుచు మారు మా 
డకనేనా బుషీంద్రుని వెంట ప్రార్థించుచు వెడలితిని. ఆముని మరలి వెనుదిరిగి 
వచ్చి ప్రసన్నుడై ఓహో కృష్ణా మిమ్ములను నేను బాధించితినా! ఇదంతయు సహిం 
చితిరి. ఒక చిన్నమైనను కోపమును చూపలేదు. కోపమును జయించితివి గాన 
నీకొక వరమిచ్చుచున్నాను. స్వీకరింపుము. *' ప్రజలెల్లరు తమకొరకు తాము ప్రియ 
మును ఎట్టు వాంఛింతురో అంత ప్రియము నీయందు చూపుదురు గాక. సర్వ 
లోకము నిన్ను పూజించును. ఎందును ఎదురులేని మహామహిమతో నీవు వరి 
బ్రుము.”” మణేయు దుర్వాసుడిట్లనెను. “కృష్ణా! నాదేహమున పాయసము పూసి 
నా పాదములకు పూయవైతివి గాన నీ అటుకాలున నీకు అపాయము రాగలదు. 
అదియును పరమపద ప్రాప్తికి అనుగుణమేగాన అశుభము గాదు. బ్రాహ్మణ జన 
ములయందు నీవెప్పుడును ఈ విధముగనే సహనము సేవ చూపుము.” రుక్మి . 
ణియు మాననీయత యందు సౌందర్య సౌభాగ్యములందు అందరికన్న మిన్నయ 
యుండును. ఈ వాక్యములు నుడివి దుర్వాసుడంతర్లితుడయ్యెను. ఇదియంతయు 
ఆతని కఠిన పరీక్షయే. 


నేనును రుక్మిణియు మా దేహములందొక కాంతి సంపద అతిశయిల్లినట్టు 
కనుగొంటిమి. మందిరమున నున్న సకల వస్తువులు మరింత శోభాయమాన 
ములైనవి. ధర్మజా చూచితివా బ్రాహ్మణులెట్టివారో. కావున సను బ్రాహ్మ 
ణులకు భక్తుడవై యుండుము. 
కృష్ణుడు ధర్మజునకు శివుని మహిమ చెప్పుట 
కృష్ణుడు నుడివినదంతయు విని సమ్ముదము నందిన ధర్మజుడు మరల 


ఇట్టడోను. కృష్ణా! దుర్వాసుడు మహాశివునంశసంభూతుడని విందుము. శివుని 
మహిమ వినదలతుననగా కృష్ణుడాదరమున నిట్లనెను. 


. ధర్మజా నీవు అడుగవలసిన ప్రశ్ననే అడిగితివి వినుము, అని శివుని దలచి 
(మొక్కి ఇట్టు నుడివెను. 





108 





అనుశాసనిక- ఆశా.-5 


శివుడు మహాదేవుడు. అతనిని మించినదేదియు లేదు. శివుని కోపదృష్టి 
ధర్మవిరో ధులనెల్ల దునుమాడును. శివుని గౌరవింపక మునులు ఒకప్పుడు చేసిన 
దక్షయజ్ఞము శివుని కోపమున ధ్వంసమైనది కదా తుదకు వారు శరణువేడగా 
శివుడే రక్షించెను. శివుని లీలల నింకను వినుము. 


రాక్షసులు నివసించు మూడు పురములున్నవి. ఆరాక్షసుల నాయకులు 
మహాబలవంతులై దేవతలను సైతము హింసించుచుండ దేవతలేగి తమ బాధల 
ను శివుని కడమొటులు బెట్టిరి. శివుడు వారి యెడల కరుణతో ఒక్కనిశితా స్త్ర 
మున ఆ పురత్రయమును దానవ సహితముగ భస్మమొనరించి ఆ బాణమును 
తన తొడయందు పెట్టుకొనగా అదియొక బాలుని రూపు దాల్చెను. ఆ బాలుని 
తేజమరసి దేవతలే వెజగందిరి. ఆ బాలుడే దుర్వాసుడు. ఈ అసురుల విధ్వంస 
మువలననే శివునకు త్రిపురాసుర సంహారుడని కీర్తి వచ్చినది. 

ధర్మరాజా! శివుని నామములు వానియర్టములనడిగితివి. వానిని విశదీ 
కరించి నుడువ నాకును బ్రహ్మకును గూడ శక్యము కాదు. శివుని మనము నందు 
నిల్చి, శతరు(ద్రీయము, ఆ దేవుని నామములు పఠించిన వారికిహపర సౌఖ్యములు 
సులభము. శివుడు సర్వదేవతామయాత్మకుడు అతనినామము సర్వార్ధ సాధకము. 
_మహెశ్వరుడు : మహత్త్వము, ఈశ్వరత్వము కలిగి యుండుటచే ముని 
జనములు ఈ నామమున శివుని పూజింతురు. 


రు(దుడు : ఉగ్రుడు మహా (ప్రతాపము గలవాడగుట ఈ నామము 
కలిగినది. 

మహాదేవుడు +: దేవసంఘమున కంతకు మహనీయదేవత 

శివుడు : సత్కర్మలన్నిటికి ఫలములయిన శుభములనిచ్చు వాడు 

స్థాణుడు : సుస్థిరమైన తేజము .కలుగువాడు. 

బహురూపుడు : సకల చరాచర భూత రూషముననున్నవాడు 

. ధూర్తటి : ధూ(మము (పాగ) ఛాయ అనగా నలుపు ఎణుపు కలిగిన 
రంగుగల జటలు గలవాడు. 


విశ్వరూపుడు : విశ్వులను దేవతలాయన యందు పుట్టిరి. 
త్రిపుర మద్దనుడు: త్రిపురములను ధ్వంసము జేసి అందలి రాక్షస నేతలను 
చంపినవాడు. 





109 





మహాభారత ధర్మశాస్త్తయు 
సర్వతళ్ళీక్షువు : బహునేత్రములు కలవాడు. 
పశుపతి : భూతములెల్ల పశువులు వానికధిపతి. 
ఇంకను వేదోక్తములైన శివనామములు పెక్కు లున్నవి. వాని మహిమ వేద 
విదులెణీగి సౌఖ్యములందుదురు. ఈ నామములు వినినను పఠించినను నరులు 
ఇహపర లోక సుఖానందము నందుదురు. 


వ్యాస మహాముని శివుని గూర్చి పఠింపదగిన స్తోత్రములు వ్రాసెను. వానిని 
వినుము. శివుడు సర్వజగములకు నిత్యసాక్షి లోకములకు శుభ ప్రదుడు, నిరా 
మయుడు, (ప్రప్రథమ భూతము, తన ముఖమున అగ్ని జనించినవాడు. భక్టి 
(శ్రద్దల నియమముతో తనను పూజించు వారికి భవమోక్షములొసగు కుతూహ 
లముగలవాడు. చతురాత్మకత్వము గలవాడై ఆయారీతుల తనను సేవించు వారికి 
గౌరవనీయ పదవుల నొసగును. ఈ స్తోత్రములను నిశ్ళలమనస్సు శివలింగ సన్ని 
ధానమున పఠించువారికి ఆయురారోగ్య సకల కామ్య నెభవములు కలుగును. 

భీష్ముడు ధర్మజునకు ధర్మ సూక్ష్మ (ప్రకారము నుడువుట 

కృష్ణుని ప్రసంగము విని సంతుష్టాంత రంగుడైన ధర్మజుడు మరల గారో 
యునికి (మొక్కి, తాతా! ధర్మ విధానములు పెక్కులున్నవి. అందు (ప్రధాన 
ఆచరింపదగినదేది అని అడుగగా భీష్ముడిట్టు నుడివెను. | 

ధర్మము యొక్క రూపము ధర్మ తత్పరులే చెప్పనర్లులు. కాల (ప్రభావమున 
అవి మరుగు పడుచుండును. సూక్ష్మమైన గ్రాహ్యత లేనిచో అధర్మము ధర్మముగా 
గన్పడును. చెప్పెడు వారును స్నష్టముగ నుడువలేక పోయినచో ధర్మ విధానము 
తప్పును. ధర్మ శా,స్త్రములను వినువారిని త్యాగబుద్ది కలిగినవారిని లోభమోహ 
మదగుణములు లేనివారిని అడిగి ఈ ధర్మసూక్ష్యమును తెలిసికొనుము. కామార్ధ 
ములు మోహమయములని ఎటిీగి తెలిసికొనుము. వేదాధ్యయనము. యజ్ఞము 
సదాచారము లోపము లేకుండ నడుపు వారిని కూడ అడుగుము. ఈ మూడును 
ధర్మ సూక్ష్మత నెణుగుటకు ముఖ్య మార్గములు. 

అహింస, దానము, సత్యము, కోపమును వదలుట ఈ గుణములను మది 
యందుంచుము. (బ్రాహ్మణారాధనయును ముఖ్యమైనవిధి. 

ఎవరు ధర్మమును ద్వేషింతురో, ఎవరు ధర్మము ననుసరింతురో అదియు 
ఎనుము. రజస్తమోగుణ వికారములు గలవారు ధర్మమును ద్వేషింతురు. వారికి 
నరకమే గతి. సత్త్వగుణులు ధర్మపరులు ఊర్ష్వలోక సౌఖ్యములకు అర్హులు. 


110 








అనుశాసనిక- ఆశ్వా-5 
సాధు జనులు - అసాధు జనులు 
అసాధు జనులు తమంత తాము ధర్మము నెణుగరు. సదుపదేశమున కూడ 
గ్రహించరు. ఈ రెండు విధములను ధర్మమును సాధుజనులెటుంగుదురు. అం 
తేకాదు సాధు జనుల గుణ విశేషములను వినుము. 


'మల మూ(త్రములు మణుగుచోట గాని విడువరు. అతిథులకు ముందు 
భోజనాదులిడుదురు. నడచునప్పుడు పెద్దలకు ముందు దారినిచ్చి వారికి ప్రదక్షి 
ణముగ నరుగుదురు. సత్యార్హవములు నడపుదురు. అర్థులకు సహాయమొనర్హురు. 
దాంపత్యము గుప్తముగ నుంతురు. గురువు నెడల గౌరవముంతురు. భార్యా పుత్రు 
లకు తృప్తి చేయుదురు. ఇంద్రియాకర్షణకు లోబడరు. తప్పును తెలిసికొని పశ్చా 
త్రాపము నందుదురు. ఆడంబరము లేక ధర్మమాచరింతురు. అఖిల భూతము 
లందు దయ గలిగి యుందురు. 


ధర్మజునకు, పెద్ద సందేహమే మరల వచ్చినది. దేవకీనందనా! జనులందు 
కొన్ని అనూహ్యములగు పరిస్థితులు గన్పడును, అవెట్టు సంభవించును. ప్రయ 
త్నము లేకయే కొందరకు ధనములభించును. ధర్మపరులు, నీతి విదులు బలవం 
తులు కూడ సర్వ (ప్రయత్నములొనర్భియు ధనము సిద్దింపదు. కొందరు జనులకు. 
ధనములభించినను అనుభవమునకు రాదు. ఎక్కువగా నేర్చుకొనకపోయినను కొం 
దరకు అలవోకగా విద్యలలవడును. పెక్కు సాధనలు చేసినను మరి కొందరకు 
విద్య రాదు. రోగ గ్రస్తులై, దెబ్బలు. తినినను కొందరు మరణింపరు. పూరి పుడక 
తాకి నంతనే కొందరు బలవంతులు మరణింతురు. వీనికి కారణమరయలేకున్నాను. 
అని యడిగిన ధర్మజునకు భీష్ముడిట్టు నుడివెను. 

శుభాశుభములు ఫూర్వ కృత పుణ్య పొపఫలములు 

ధర్మజా! మనము గింజలు నాటినపుడు'గదా మొక్కలు మొలచును. పూర్వ 
జన్మమునందొనర్చిన దాన ధర్మముల ఫలితమీజన్మమున కన్సడును. మున్ను జేసిన 
తపము వలన, సత్కార్యములవలన, గురు వి ప్రవృద్ర సేవల వలన నరునకు భోగ 
సంపదలు వెదకు కొనివచ్చును. పూర్వజన్మమున అహింస పాటించిన వానికి ఈ 
జన్మమున దీర్ణాయువు కలుగును. ఇట్టి మంచి గుణములు లేనివాడు కీడులనుభ 
వింప వలసినదే. ధర్మజా! నేను నుడివిన సద్గుణములను అలవరచుకొనుము నీకు 
మేలగును. ధర్మగుణమును మనమునందుంచి సుఫ్టిర భావ శుద్ది గలిగి ధర్మ తత్త్వము 





మహాభారత ధర్మశాస్త్రము 


నెటిగి దేవతాపూ జాదికముల నొనర్చుచు పైని నుడివిన సద్దుణములతో మనుగడ ' 
సాగించు నరునకు సత్యము నిత్యము అవ్యయము ఆముష్మికానంద (ప్రదమగు 
పదములభించును. వేదవ్యాస మహముని సన్నిధిని మహాత్ముడైన కృష్ణుని సన్నిధి 
నుంటివి. నీవిచారములనెల్ల మాని శాంత వృత్తితో నుండుము. ప్రజలయందు 
నీకు విజయము లభించును. 
భీష్ముడు ధర్మజునూరడించి ఇంటికి పంపుట 

భీష్ముని ఉపదేశామృతమును సర్వమును (గ్రహించి ధర్మజుడు ఆనంద ఫుల 
కితుడయ్యెను. అంతట వ్యాసమునీం[ద్రుడు భీష్ముని జూచి గాంగేయా! నీ యుప 
దేశము వలన ధర్మజుడు వివేకవంతుడయ్యెను. భీమార్జునాదులు ధృతరాష్టుం 
డును ఇచటనున్న అన్య రాజన్యులును నీదయకు పా(త్రులైనారు. ఎల్లరును 
నిన్నుపాసింతురు. నీ ఆశీస్సులతో ధర్మజుని తక్కుజనులను వారి గృహములకు 
పంపుము. ధర్మజుడు మరల నిటకు వచ్చుననగా, భీష్ముడు, మనుమడగు ధర్మ 
జుని వాత్సల్య భావమున జూచి, ధర్మజా నీవిక పురికి జని శుభ పరంపరలనందుము. 
అని ఆదరించి పలికి మజీయు నిట్లనియె. 


కుమారా! నీ బుద్ది ధర్మనిష్టయందుండు గాక. యథావిధి అనేక యజ్ఞములు 
యయాతి మహారాజువలె చేయుదువు గాక. (ప్రజారంజకముగ రాజ ధర్మము నెజ 
వేర్చుము. పండిన వృక్షమును పక్షికులము ఆశ్రయించిన రీతిగ బంధు మిత్రులు 
నిన్నాశ్రయించి సుఖములందుదురుగాక. ఉత్తరాయణము రాగానే నావద్ద కురమ్ము 
నీవుతల్లి తమ్ములు ధృతరా(ష్టుడు సుఖముగా నుండుడు. 

భీష్ముని పలుకు లాలించి ధర్మజు డామహాత్మునికి దండ ప్రణామము లాచ 
రించి గంగానందనా! నీ వచనానుసారమే చేయుదునని చెప్పి, మునివరు లనుషగా, 
కృష్ణుడు తమ్ములును తనతోడ రాగా పురికేగెను. ధర్మజునకెదురేగి పుణ్యాంగనలు 
ఆరతులెత్తుచుండ విఫ్రులు దీవించి అక్షతలు జల్లగ పౌరులెల్లరు పరమ సంతో ' 
షమున స్వాగత మిచ్చి పురమునకు తోడ్కొని పోయిరి. 

ఇట్టు నిరుపమాన మహిమోద్భాసితుడై ధర్మరాజిల్లు చేరగనే మున్ముందు 
గాంధారికిని తల్లి కుంతికిని (ప్రణామములాచరించి, (ద్రౌపదికి ప్రియంబొనరించి, 


తమ్ములనాదరించి తనను గౌరవింపవచ్చిన పురజనులను జానపదులను ఆదర 
మున జూచి వీడ్కొలిపెను 








112 


అనుశాసనిక- ఆశ్వా-5 
ననన ఆయా య 


అనంతరము ధర్మజుడు భూసురులను పిలిచి దానంబుల్‌సగి, పెద తం(డి 
ధృతరాష్ట్రుని పూజించి సంతుష్టుని జేసి, యుద్దమందు భర్తలను పోగొట్టు కొనిన 
(స్రీలనోదార్చి తగిన రీతి ధనములొసూను. 

విజయుడై, తాతగారు భీష్ముని వలన ధర్మోపదేశము నంది వచ్చిన మహా 
రాజును జూచి కృష్ణుడును తమ్ములును పరమానంద మందిరి. ధర్మజుడును తానా 
క్షణమున హస్తినాపుర సామ్రాజ్య పట్టాభిషేక మంగళము నందినట్టు మానస 
మున దలచి పూర్వపు చింతల నన్నియుమాని శాంతచిత్తమున శోఖభిల్లి, అచటి 
వారినెల్లరను వారివారి నివాసములకనిపి తాను తన అంతఃపురమందిరమున కేగెను. 


భీష్ముని మహా ప్రస్థానము 


సకల జనరంజకుడై ధర్మజుడిట్టు రాజ్యపాలన మొనర్భు చుండ ఏబది దిన 
ములు గడచినవి. సూర్యుని ఉత్తరాయణమారంభమైనది. 


భీష్ముని చూడవలసినదినమేతెంచినది. గాంధారీ ధృతరాష్ట్రులను కుంతిని 
విదురుని ముందిడు కొని ధర్మరాజు కృష్ణునితో తమ్ములతోడను బయలు దేరెను. 
యు యుత్ససంజయులు కృపాచార్య ధౌమ్యులు, మంత్రవేత్తలు యాజకులు కూడ 
వచ్చిరి. నూతన వస్త్ర, చందనాగురు పుష్ప ఫల ఘృత భాండములు, అగ్ని, మున్నగు 
సంభారములతో పరిజనులతో ధర్మరాజరుదెంచి, కొంత దూరమందుననే రథము 
డిగి కృష్ణాదులతో వీరశయనమందున్న భీష్మునకు ప్రదక్షిణ ప్రణామములాచరించి, 
ధ్యాన తత్పరుడైన భీష్మునితో నిట్లని ప్రార్దించెను. 

మహాత్మా గాంగేయా! మేమందరమును వచ్చితిమి. వ్యాసనారద దేవలాది 
పరమ సంయ మీంద్రులిటనున్నారు. కనుదెజుచి చూడుమని ప్రార్థించెను. భీష్ము 
డును అందరిని జూచి ధర్మరాజు చేతిని గ్రహించి, కుమారా! నీవు మేలు చేసితివి. 
సంతసించితిని. ఇది మాఘ మాస శుక్ష పక్షమని నుడివి, ధృతరాస్త్రుని జూచి 
తనయా వ్యాసమునీం(ద్రుడు నుడువగా సకల ధర్మములు, దేవ రహస్యములు 
గ్రహించి నిష్కళంకుడవైతివి. భనితవ్యమునకు కలత బొందకుము. ధర్మజాదులు 
నీకు పుత్ర సమానులే నిన్నతి గౌరవమున జూచి పూజింతురు. నీ తనయులు 
దుర్యోధనాదులు అవినీతి పరులయి చెడిరి. అందులకిక విచారింపకుము. ధర్మ 
రాజు, భీమాదుల యెడల వాత్సల్యము జూపి పనులు చేయించుకొనుము. 


అని ధృత రాషష్ట్రునూరడించి, భీష్ముడు కృష్ణుని జూచి = 
113 ం 








మహాభారత ధర్మశాస్త (యు 


““దేవదేవ! జీవాత్మక దేవ వంద్య! 

శంఖ చక్ర గదా పద్మచారుహస్త! 

వాసుదేవ! (త్రివిక్రమ! వరద! పరమ 
పురుష! ప్రణతి యొనర్భెద గరుణజూడు 


బలము నీవ నాకు భక్తుండనీయెడ, 
నాలు బిడ్డలేని యట్టి వాడ. 
గావునన్ను నధికకారుణ్యమున నిమ్మ 
నుజ్ఞ గమలదళమనోజ్జ నయన! 


అని ప్రార్ధించి మాధవా! ధర్మజాదులకు నీవే దిక్కు. కరుణించి వారిని 
రక్షింపుము. నీవెచ్చటనున్న అచటనే జయము, (శ్రీయు వర్దిల్టును. దుర్యోధ 
నునితో పెక్కు మార్టు చెప్పితిని. అతడు నామాట వినక సర్వ నాశనమయ్యెను. 
అర్జునుడు నీవును నరనారాయణు లను మహామునులు జగ ద్రక్షణకిట్టు జన్మించిరి 
అని కృష్ణుని వైపు జూచుచు ధ్యాన పరాయణుడయ్యెను. 

కృష్ణుడు భీష్ముని వైపు ఆదరమున జూచి గాంగేయా నీవు పరమ పుణ్యుడవు 
ఎవరిపైనను కీడెరుగవు, తండ్రిపై భక్తి వలన సర్వ సుఖములుత్యజింతివి. నీకు 
మృత్యువు వశమైనది. నేననుజ్జనిచ్చి తిని నీ సోదరులు వసువులను చేరుమనియెను. 
ఆ మాటలకు పరమానందమునందిన భీష్ముడు ధృతరాష్ట్రుని ధర్మజాదులను 
తక్కుమునులను జూచి, మీ యనుజ్ఞయు నాకైనదిగదా అని వారిని కౌగిలించు 
కొని, మీరు (పేమ సత్యము నిత్యములుగా భావించి (బతుకుడని చెప్పి, తాను 
మున్నురాజులగెల్చి తెచ్చిన ధనమంతయు వి(ప్రవర్యులకు దానమొనర్చెను. ధర్మ 
రాజును వాత్సల్యమున జూచి, కుమారా! వినుము (బాహ్మణులెల్లరును పూజనీ 
యులు ఆచార్యులు బుత్వికులు వృద్దులును పూజనీయులు. వారి నెల్లవేళల 


_ గౌరవించి పూజించి ధర్మైక నిష్టతో ప్రజారంజకుడవై రాజ్యమేలి ధన్యుడవగుమ 
ని దీవించెను. 


కారణజన్ముడైన మహాత్ముడు భీష్ముడు - అతడు జన్మించిన కార్యము పూర్తి 
యైనది. ధర్మజుని ద్వారా జగతికి ధర్మప్రబోధము చేసినాడు. తానిక దేవలోకమున 


వసువుల జేరవలయును. ఆ క్షణము వచ్చినదని తలచినాడు. ఇంత దనుక మృత్యు 
వును తనదరికి చేరకుండ శాసించినాడు. సమాహితాత్ముడయి యోగ మార్గమున 





అనుశాసనిక- ఆశ్వా-5 





ప్రాణవాయువుల నాపెను. అవి ఊర్ల గతికి పోయినవి. 'ప్రాణంబుల నెడ బాయ 
జేయుచున్న అవయవములొక్కక్కటియు ఎముకలు లేకుండ మిగిలిపోయినవి. 
దేహమట్లగుట జూచి కృష్ణాదులు అద్భుతాశ్చర్యచకితులై కీర్తించిరి. ఆ సంయమ 
యోగంబున భీష్ముని ఆత్మ శీర్ణమును భేదించి మహాగ్ని ప్రకాశ పుంజము వలె 
ఆకాశమున కెగసి చాలయెత్తునకు బోయి అదృశ్యమైనది. దేవతలతనిపై పుష్ప 
వృష్టిగురిసి దేవ దుందుభులు మోగించిరి. సిద్ద సాధ్యాది గగన చరులు ప్రమోదా 
త్రిశయమున భీష్ముని కీర్తించిరి. దేవవ్రతుడు పరమపదసాయుజ్యము నందెను. 


దేవ వ్రతుని జీవరహిత శరీరమును పవి త్ర జలముల శుచి గావించి నూతన 
వస్త్ర చందన మాల్య భూషణాలంకృతము గావించి తలదిక్కు నకులసహదే 
వులును, పాదంబులదెస ధృతరాష్ట్రుడు ధర్మరాజు పాడెను బట్టి భీమార్జును లిరు 
దెస వింజామరులు వీచుచుండ చితిపై నుంచిరి. యయుత్సుడు ఛత్రంబును 
బట్టెను. వృద్ద కౌరవ (స్త్రీలు ఆలపట్టుముల బట్టిరి. (వృస్త్రముతో గుండ్రముగా 
జేసిన విసన కర్రలు) యాజకులు సామగానయుక్తముగ అగ్నిని రగుల జేసిరి. కుల 
పురోహితుడు ధౌమ్యుడు యథావిధి క్రియాకలాపంబు నడపెను. అట్టు వేదోక్త 
విధిని దేవ (వ్రతుని దేహమును, బహుభాండంబుల ఘ్ఫుతము నెత్తి ప్రయోగించి, 
శ్రాతాగ్ని కాహుతి యొనర్చిరి. ధర్మరాజు శ్రద్దా భక్తీ వినయములతో కాంచనమణో 
ధనరాసులు భూసురులకు జన సంఘమునకు దానమొసగి ఆ అగ్ని సంస్కారము 
పూర్తి రాఎనర్చను. 

గంగా దేవి విచారము 


ధర్మరాజాదులారీతి భీష్ముని దేహమునకు అగ్ని సంస్కారము నిర్వర్తించి 
గంగానదికి జని యథావిధి తిలోదకములిచ్చిరి. 


వసువులను వారెనమండుగురు ఒక తెగ దేవతలు. ఒక శాప వశమున వారు 
మర్త్యులై గంగాదేవికి పుట్టవలసివచ్చినది. గంగ సుందర (స్త్రీ రూపమున విహరించు 
చుండ హస్తినకు రాజు శంతనుడామెను మోబాంచెను. తనకు పుట్టిన సంతతిని 
పుట్టుగనే నీటిలో త్రోయుదును అను నియమమునకు శంతనునొప్పించి గంగ 
వివాహమాడెను. వసువు లామె గర్భమున జనించిరి. మొదటి ఏడ్డ్గురిని పుట్టిన 
వెంటనే గంగ జలమందు పడవైచెను. ఎనిమిదవ సంతతి మహాతేజస్వియైన దేవ 
. వ్రతుడు. ఈ శిశువునట్టు చేయుటకు శంతనుడం గీకరింపక బోవుటచే ఆ బిడ్డను 
శంతనువద్ద విడనాడి గంగవెడలెను. ఆ దేవ |వ్రతుడే భీష్ముడు. 


న క ర ల తాపాలు 

దేవ వ్రతుని మరణము విని గంగ (స్త్రీ రూపమున జలముల నుండి వచ్చి 
పుత్ర శోకమున విలపింపసోగెను. అకటా మహా వీరుడు, పరాక్రమ వంతుడు, 
యుద్ధమున ఒక శిఖండి యెదుట నిల్వలేక చనిపోయెనా. బుద్ది శాలి మహాజ్ఞాని, 
కార్యదక్షుడు, ధర్మతత్సరుడు, దయామయుడు తండ్రి సౌఖ్యములకై తనసుఖ 
ములను విడనాడు కొనిన త్యాగి, తన తమ్ముల వివాహ సందర్భమున కాశిరాజు 
కన్యలను తీసికొని వచ్చునపుడు అడ్డు తగిలిన ఎందరో రాజుల నోడించిన వీరుడు, 
పరశురాముడు గూడ అతని ముందు నిలువజాలక పోయెనే. అంతటి మహా 
ఘనునకా యుద్దమున మరణము అని ఎలుగెత్తి ఆమె విలపించినది. 

కృష్ణుడంతటు, తల్లీ! నీవేల యిట్లు దుఃఖింతువు. నీ సుతుడు స్వచ్చంద 
మరణమున పరమపదమునొందెను. శిఖండి ఏల మహేంద్రుడైనను ఆ మహా 
వీరుని సాటిరారు. తనకు మరణేచ్చ వరకు మృత్యువును దరిజేరనీయని శక్తి మం 
తుడు ధర్మమూర్తిగా, కీర్తి సంపాదించిన ఘనుడు. అతని కొకు నీకీ విషాద మేల 
అని ఊణుడించెను. వ్యాసమహామునియు ఆదరణీయ వాక్యములతో నామె కూ 
అట కలుగునట్టునుడివెను. తనకుమారుని మహోన్నతిని, ధర్మ ప్రబోధము 
ను అతులిత కీర్యతిశయమును విని సమ్ముదిత స్వాంతరెపై గంగా మాత అటను 
న్నవారి నెల్ల ఆశీర్వదించి తన జలములందు జేరి అదృశ్యయయ్యెను. 


భారత చరిత్రలో భీష్ముడు సాటిలేని ధర్మవీరుడు. ఈ మహా భారతేతి 
హాసము ద్వారా ఆ మహానీయుని కీర్తి ఎల్లెడల వ్యాపించినది. ఆ మహాత్ముడు జగ 
ద్వంద్యుడు, ఆతని చరిత మతిపవి త్రము చిరస్మరణీయము. సర్వజన శ్రేయోదా 
యకము. ఆతని ధర్మోపదేశములు లోక కళ్యాణ ప్రదములు 


శుభమ్‌ 
మహో భారత ధర్మకాన్రుము 
అనుశాసనిక పర్జుము పంచమాశ్వాసము, సర్వము సమాప్తము. 





(శ్రీ) విష్ణు సహస్ర నామములు 
ఖీష్కుడు ధర్మరాజునకు ఉపదేశింంచినవి 
హరికిటిమ్‌ 
ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ర్రృభుః, 
భూతకృదూతభృద్చావో భూతాత్మా భూతభావనః 
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః 
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞ ఐ_క్షర ఏవచ. 
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుపెశ్వరః, . 
నారసింహవపుః (శ్రీమాన్‌ కేశవః పురుషోత్తమః. 
సర్వః శర్వః శివః స్టాణుర్ఫూతాదిర్నిధిరవ్యయః, 
సంభవో భావనో భర్తా ప్రభవః (ప్రభురిశ్వరః. 
స్వయమూః శమ్బురా దిత్యః పుష్కరాక్షో మహాస్వను, 
అనాధినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః 
అ(ప్రమేయో హృపీకేశ పద్మనాభ 2ఇమర (ప్రభుః, 
విశ్వకర్మా మనుస్వ్వష్టై ఫ్టవిష్టః స్టవిరో. ధ్రువ. 
అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్తనః, 
ప్రభూత (స్త్రికకుబ్బామ పవిత్రం మంగళం పరమ్‌. 
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్టః శ్రేష్ట ప్రజాపతిః, 
హిరణ్యగర్పో భూగర్చో మాధవో మధుసూదనః. 
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః క్రమః 
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్‌. 9 


సురేశ శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10 
అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః 

అజః సర్వేశ్వరః సిద్దః సర్వాదిరచ్యుతః, 
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్పృతః 
వసుర్వసుమనాః సత్యః సమాత్మాసమ్మతః సమః, 
అమోఘః పుజ్జరీకాక్ష వృషకర్మా వృషాకృతిః 

రుద్రో బహుశిరా బ(భ్రుర్విశ్వయోనిః శుచి శ్రవాః 
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః 

సర్వగః సర్వవిద్భానుర్విష్వక్సేనో జనార్దనః, 

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవితృవిః 

లోకోధ్యకః సూరాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 
చతురాత్మా చతుర్యూూహళ్ళతురద్దంష్ట్రశృతుర్భు జః 

' భ్రాజిష్టుర్భొజనం భోక్తా సహిష్టుర్దగదాదిజః, 

అనఘా విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః 
ఉపే(న్స్‌ వామనః ప్రాంశురమోఘః శుచిరూర్తితః, 
అతీన్హః సంగ్రహః సరో ధృతాత్మా నియమో యమః 
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధు, 
అతీన్లియో మహామాయో మహోత్సాహో మహాబలః, 
మహాబుద్దిర్మహా వీర్యో మహాశక్తిర్మహాద్యుతిః, 
అనిద్దేశ్యవపుః (శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్‌: 
మహేష్వాసో మహీభర్తా (శ్రీనివాసః సతాం గతిః,. 
అనిరుద్దః సురానన్లో గోవిన్లో గోవిదాం పతిః 20 


118 


మరీచిర్హమనో హంసః సువర్గో భుజగోత్తమః, 
హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. 21 
అమృత్యుః సర్వదృక్‌ సింహః సన్దాతా సన్టిమాన్‌ స్టీర, 
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సుఠారిహా. 
గురుర్లురుతమో ధామ సత్యః సత్యపరా(క్రమః, 
నిమిషో౭.నిమిషు స్రగ్వీ వాచస్తుతిరుదారధీః. 
అగ్రణీ[ర్లామణీః (శీమన్న్యాయో నేతా సమీరణః, 
సహ(స్రమూర్ధా విశ్వాత్మా సహ'స్రాక్ష సహస్రపాత్‌. 
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సం ప్రమర్దనః, 

అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీ ధరః. 

స (ప్రసాదః (ప్రసన్నాత్మా విశ్వ ధృగ్విశ్వభుగ్విభుః, 
సత్కర్తా సత్కృతః సాధుర్తహ్నర్నారాయణో నరః. 
అసంఖ్యేయో£. ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుభి, 
సిద్దార్థః సిద్దసంకల్పః సిద్దిదః సిద్దిసాధనః 

వృషాహీ వృషభో విష్ణుర్పృషపర్వా వృషోదరః, 

వర్ధనో వర్ధమానళ్ళి వివిక్తః వట 

సుభుజో దుర్దరో వాగ్మీ మేన్హో వసు 

నైకరూపో బృహ(ద్రూపః శిపివిష్టః besa 
ఓజస్తేజోద్యుతిధరః |ప్రకాశాత్మా ప్రతాపన, i 
బుద్దః స్పష్టాక్షరో మం'త్రశ్ళ్చం ద్రాంశుర్భాస్కరద్యుతిః 
అమృతాంశూద్భవ్‌' భానుః శశబిందుః సురేశ్వర, 

_ జొషధం జగతః సేతుః పతనం [తః | 31 


119 





భూతభవ్యభవన్నాథః పవనః పావనో౬_నలః, 
కామహా కామకృత్కాన్తః కామః కామ(ప్రదః (ప్రభుః. 32 
యుగాదికృద్యుగావరో నైకమాయో మహాశనః 
అదృశోల_వ్యక్తరూపళ్ళ సహ(స్రజిదనంతజిత్‌ 
ఇష్టోల_విశిష్టః శొష్టీష్టః శిఖండీ నహుషో వృషు, 
కోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః. 

' అచ్యుతః (ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః, 
అపాం నిధిరధిష్టానమ ప్రమత్తః (ప్రతిష్టితః. 

స్మ్కన్హః స్కవ్దధరో ధుర్యో వరదో వాయువాహనః 
వాసుదేవో బృహద్భానురాదీదేవః పురన్తరః 
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్హనేశ్వరః 
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః 
పద్మనాభో£_ రవిన్హాక్ష పద్మగర్భః శరీ రభృత్‌ ' 
మహార్షివృద్ద్‌ వృద్దాత్మా మహాక్షో గరుడధ్వజః, 
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్లరిః, 
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్సమితింజయః 


విక్షరో రోహీతో మార్గో శే హీతుర్దామోదరః సహః, 
మహీధరో మహాభాగో న క 


ఉద్భవః క్షభణో దేవః (శ్రీగర్భః పరమేశ్వరః, 

కరణం కారణం కర్తా వికరా గహనో గుహః, ' 

వ్యవసాయో వ్యవస్థానః pe స్టానదో (ధ్రువః, 

పరద్రిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః. 42 


120 





రామో విరామో విరజో మారో నేయో నయోల_నయః, 
వీరః శక్తిమతాం (శేషా ధర్మో ధర్మవిదుత్తమః. 43 
వైకుణ్బః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్పథుః, 

హిరణ్య గర్భః శ(త్రుఘ్నా వ్యాపో వాయురధోక్షజః 
బుతుః సుదర్శనః కాలః పరమేష్టిః పరిగ్రహః, 

ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. 

విస్తారః స్థావరస్థ్రాణుః ప్రమాణం బీజమవ్యయమ్‌, 
అర్హో౭_నర్హో మహాకోశో మహాభోగో మహాధనః. 
అనిర్విళ్లుః స్థవిష్టో౭_భూర్రర్మయూపో మహామఖః 
నక్షత్రనేమిర్నక(తీ క్షమః కామః సమీహనః 

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్ళ క్రతుః సత్రం సతాం గతిః, 
సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్లో జ్ఞానముత్తమమ్‌. 

సువ్రతః సుముఖః సూత్ష్మః సుఘోాషః సుఖదః సుహృత్‌, 
మనోహరో జిత(కోధో విరబాహుర్విదారణః. 

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మ్శకృత్‌, 

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్బొ ధనేళ్వరః. 

ధర్మగుబ్ద ర్మకృద్ద ర్మీ సదసత్‌ క్షరమక్షరమ్‌, 

అవిజ్ఞాతా సహ(స్రాంశుర్విధాతా కృతలక్షణః 

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః, 

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్లురుః 

ఉత్తరో గోపతిరోప్తా జ్ఞానగమ్యః పురాతనః, 
శరీరభూతభృద్చోక్తా కపీ(న్లో భూరిదక్షిణః '  - ౨౨ 


121 


సోమపో౭_మృతవః సోమః పురుజిత్సురుసత్తమః, 
వినయో జయః సత్యసంధో దశ్వారః సొత్వతాం పతిః. 54 
జీవో వినయితా సాక్షీ ముకుందో౬_ మితవిక్రమః, 
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో£౬న్తకః, 

అజో మహర్థః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః, 
ఆనన్లో నన్దనో నవ్హః సత్యధర్మా త్రివిక్రమః 

మహర్షిః కపిలాచార్యః కృతజ్లో మేదినిపతిః, 

త్రిపద స్త్రిదశాధ్యక్షీ మహాళ్ళబ్లః కృతాన్తకృత్‌. 
మహావరాహో గోవివ్లః సుషేణః కనకాజ్నది, 

గుహ్యో గభీరో గహనో గుప్తళ్ళ[క్రగదాధరః. 

వేధాః స్వాంగో౬_జితః కృష్ణో దృఢః సంకర్షణో ౬చ్యుతః, 
వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షీ మహామనాః, 
భగవాన్‌ భగహానందీ వనమాలీ హలాయుధః, 

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్టుర్గతిసత్తమః. 

సుధన్వా ఖణ్బపరశుర్ణారుణో (ద్రవిణ(ప్రదః, 

దివిస్సృక్‌ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః. 
(త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిపక్‌, 
సన్వ్యాసకృచ్చమః శానో నిష్టా శాన్తిః పరాయణమ్‌. 
శుభాంగః శాన్తిదః (స్తూ కుముదః కువలేశయః, 

గోహితో గోపతిర్లోప్తా వృషభాక్షీ వృషప్రియః, 

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్చివః, 
(నీ/వత్సవక్షాః (శ్రువాసః (శీపతిః (నీమతాం వరః 64 


122 


శ్రీదః శ్రీశ (శ్రీనివాసు (శ్రీనిధిః (శ్రీవిభావనః, 
(శ్రీధర (శ్రికరః శ్రేయః (శీమాంళల్లోకత్రయాశ్రయః. 65 
స్వకః స్వజ్య శతానన్లో నవిర్ష్వోతిర్లణేశ్వరః, 
విజితాత్మావిధేయాత్మా సత్కిర్తిశ్చిన్న సంశయః. . 
ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశ శాశ్వతస్రీర, 

భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః. 
అర్భిష్మానర్చితః కుమ్సో విశుద్దాత్మా విశోధనః, 
అనిరుడ్దో౭._(ప్రతిరథః ప్రద్యుమ్నో£_మితవిక్రమః. 
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః, 

(తిలోకాత్మా (త్రిలోకేశః కేశవః కేశిహా హరిః. 

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః, 
అనిర్దేశ్ళవవు ర్విష్టుర్వీరో౬.నంతో ధనంజయః. 
(బ్రహ్మణ్యో బ్రహ్మక్ఫద్‌ (బ్రహ్మా బ్రహ్మవివర్ధనః, 

బ్రహ్మవి ద్రాహ్మణో బ్రహ్మ బ్రహ్మజ్ను బ్రాహ్మణ ప్రియః. 
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్‌, 
నాశుభం ప్రాప్నయాత్కించిత్పోిముత్రేహ చ మానవః. 
వేదాంతగో బ్రాహ్మణః స్యాత్‌ క్షత్రియో విజయా భవేత్‌, 
. వైశ్వో ధనసమృద్దః స్యాచ్చూ[ద్రః సుఖమవాప్పుయాతీ్‌, 
ధర్మార్రీ ప్రాషయాద్రర్మమర్జార్ధీ చారమాప్తుయాత్‌, 
కామానవాప్నుయాతా,మీ (ప్రజాక్ర ప్రాషుయాత్రృజామ్‌. 
భక్తిమాన్యః సదోతాయ శుచిస్తర్గతమానసః, 

సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్రకీర్తయేతీ. J 


123 


యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవ చ, 

అచలాం (శియమాస్నోతి శ్రేయః (ప్రాప్నోత్వనుత్తమమ్‌. 76 
న భయం క్వచిదాప్నోతి రోగాద్బడ్లో ముచ్యేత బంధనాత్‌, 
భవత్యరోగో ద్యుతిమాన్సలరూపగుణాన్వితః. 

రోగార్తో ముచ్యతే రోగాద్భద్దో ముచ్యేత బంధనాత్‌, 
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః 
దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్‌, 
స్తువన్నామసహ(సేణ నిత్యం భక్తిసమన్వితః. 
వాసుదేవాశయో మర్యో వాసుదేవ పరాయణః, 
సర్వపాపవిశుద్దాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్‌. 

న వాసుదేవభక్తానామశుభం విద్యతే క్వచిత్‌, 
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే. 

ఇమం స్తవమధీయానః (శ్రద్దా భక్తి సమన్వితః, 
'యుజ్యేతాత్మ సుఖక్షాంతి (శ్రీధృతి సృతికీర్తిభిః. 

న క్రోధో నచ మాత్సర్యం న లోభో నాశుభా మతిః, 
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. 

ద్యాః సచంద్రార్భనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః, 
వాసుదేవస్య ఏర్యేణ విధృతాని మహాత్మనః. 
ససురాసురగంధర్వ సయక్షోరగరాక్షసమ్‌, 

జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్‌. 

ఇంద్రియాణి మనో బుద్దిః సత్త్వం తేజో బలం ధృతిః, 
వాసుదేవాత్మకాన్యాహుః కే(తః వేర్రజ్ఞ ఎత: 86 


124 


సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే, 

ఆచార(ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. 87 
బుషయః పితరో దేవా మహాభూతాని ధాతవః, 
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్‌. 


యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్సాది కర్మ చ, 

వేదాః శా(స్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్హనాత్‌. 

ఏకో విష్ణర్మహద్భూతం పృథగ్ఫూతాన్యనేకశః, 

త్రీంల్టాకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్య్వభుగవ్వయః. 

ఇమం స్తవం భగవతో విష్ణోర్వాసేన కీర్తితమ్‌, 

పఠేద్య ఇచ్చేత్సు రుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. 

విశ్వేశ్సరమజం దేవం జగతః ప్రభవావ్యయమ్‌, 

భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్‌. 92 
న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి 


125 


